


రాజ శేఖర చరి తము 


నవల 


అరు 
బో (1 విశాలాంధ్ర ఏబ్హాషంగి హౌస్‌ 
పట dala 


RAJASEKHARA CHARITRAMU 
A Novel by Kandukuri Veereshalingam 





ప్రచురణ సంఖ్య : 2350 /2287 R 

ప్రతుల సంఖ్య : 1000 

గత ముద్రణలు : 1987, 1992, 1996, 1999, 2001 
ఆరవ ముద్రణ ; డిశంబర్‌, 2004 


© 1987 అధోజ్ఞాపికలు, కూర్చు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌. 


భా 


వెల : రూ. 50-00 


ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
విజ్ఞానభవన్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, 
హైదరాబాద్‌ - 500 001. 


E-mail: visalaandhraph@yahoo.com 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 

(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌) హైదరాబాద్‌, 
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, 
తిరుపతి, హన్మకొండ, అనంతపురం, కాకినాడ. 





ముద్రణ : విశాలాంధ్ర ప్రెస్‌ హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌ నెం.23222308 


THIS TELUGU NOVEL 


IS 
BY PERMISSION 


MOST RESPECTFULLY DEDICATED 
BY THE AUTHOR 


TO 


Col. ROBERT 
MACKENZIE MACDONALD 


DIRECTOR OF PUBLIC INSTRUCTION 
MADRAS PRESIDENCY 
AS A SMALL TOKEN OF ESTEEM FOR THE GOOD 
HE HAS DONE TO THE TELUGU COUNTRY. 


సా | చం(దిక 
అను 


రాజశేఖర చరి తము 


మొదటి (ప్రకరణము 


ధవళగిరి-దేవాలయవర్షనము-గోదా వరి యొబ్టున నున్న ధర్మశాల 

_ మీంద (పాతఃకాలమున రౌ జ శేఖరుందుగారు వకు కూర్చుంటుట-= 

'అప్పుడచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగపవారి, స్తుకివచనములు-= 

తందయును గలిసి రామపాదముల యొద్దకు వైరాగిని చు హడంజోవటిం 
శ్రీ! నాసికా త్యంబకముకడ కడుదూరమున _ నెక్కడనో పళ్ళి 
మమున నొక్కు యున్నతే గో తమున జననమొంది యూర్మికాకంకణో 
దుల మెజుంగులు తుజంగలింప దన జననమునకు స్థానమైన భూభ్వ 
ద్వర పురోభాగముననే పల్టములంబడి జాజుచు లేచుచు. గొంతకాలి 
ముండి యక్క_డినుండి మెల్ల మెల్లగా ముందు ముందుకు |పా(కనేర్చి 
యెల్టివారల చూడ్క్కలకు వేడ్క_లు నింపుచు, పిదప నవ్య క్తమధుర 
స్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమున( బరుగిడుచు, ఆ సిమ్మట 
ఘనతరుల చెంతంజేరి తల్లి వేళ్ళను విడిచి తక్కిన వేళ్ళనంటుచు దాటి 
జమ్ములోనడ(గి దాంగుడుమూ(త లాడుచు, వెలువడి విదర్భాది దేశముల 
గుండ: [బ్రయాణములుచేసి, [తోవపొడుగునను వచ్చి పుచ్చుకొనని వారిదే 


1. రాజశేఖర చరితం రచించే నాటికి పంతులుగారి వయస్సు ముఫై నె. 
ఇంచుమించుగా ఇరవై యేళ్ళ వయసునుఃచే ఆయన. (గంథ రచన ఆరంభించారు. 
పూర్వ సం|పదాయ మీద ఆశినూనం యింకా ఆయన్ను పూర్తిగా వదలలేదు. 
అండువల్లనే (| (్రీకారంతో (పారంఖేంచారు. |పార౭భ కథన శం కూడా (హీఢ 
గః భీరంగానే వంది. వర్గనా సామర్థ్యం కవి (ప్రతిభకు తార్కాణం కదా సమ 
కాలీన నం వీలేశరంగాన్ని గ గొప్ప క. ఓ ర్తించి గౌరవించారు. 

2. గోదావరి మహారాష్ట్రథింలో ని నాసికా త్ర: ఒటికంలో పుట్టింది. ఇప్పటి 
నాగపూ క పూర్వకాలంలో విదర్భ గా వ్యవహరించేవారు. 


కీ 1 


లోపముగా స్నానపానములకు వలయునంత నిర్మల జలం బొసంగి యా 
బొలవృద్ధ మందజి నానందమొందించుచు, తొ నడుగిడిన చోటులనెల్లి 
సస్యములకును ఫలవృక్షములికును జీవనములిచ్చి వానిని ఫల పదముల( 
గావించుచు తన చల్చిందనము వ్యాపించినంత వజకు నిరుపార్శములందు 
భూమినంతను బచ్చని లేబచ్చికతో నలంకరించి పపగణంబుల కాహా 
రంబు కల్పించుచు, తన రాక _'విని దూరమునుండి బయలుదేజి యడవి 
పండ్లును, నెమలికన్నులును నహించి పొంగి నానాముఖముల( దన్ను, 
గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి 
లో(గొనుచు, అంతకంతకు దన గంనీరత గానుపింప నాథుని వెదకి 
కొనుచు వచ్చివచ్చి యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసో త్ర 
రంగముగా ఘోషించుచు పాదము నంబడి శిఖరంబున నధివసించు 
జనార్జనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తన శాఖా 
హూపములయిన రెండు చేతులను జాచి సరసత మీజ నాధునిం గలియు 
భాగ్యము గాంచెనో యా ధవళగిరి యాంధ్రదేశమున కలంకారభూత, 
నుయి రాజమహేందవర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి. యుండెను. 

ఆ పర్వత మంత యున్నతమయినది కాకపోయినను, తెల్లని 
పిండీరాళ్ళతో నిండీయుండుటచే( జూచుట కెంతయు వింతగా నూ 
ముండును, ఆ రాళ్ళను బట్టియే దానికి ధవళగిరియను నామము కలిగి 
యుండును, దక్షిణపువైెపునం [గిందినుండి పర్వతా[గము వజకును 
నర్లరాళ్ళతో. జక్క-ని సోపానములు కట్టబడి యున్నవి. ఆ సోపానముల 
కిర్ముపక్కలను కొంత పొడుగున నర్చకులయు(, దదితరులగు వైష్ణవ 
స్యాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయు 
చుండును, ఆ సోపానముల వెంబడిని జైకి( జనినచో గొండమీ(ద నళ్ల 
రాళ్ళతో గట్ట(బడిన సుందరమైన చిన్న దేవాలయ మొక్కటి కాన, 
ఇడును, దానిచుట్టును నించుమించుగా నిలువెడెత్తు [ప్రాకారము మూ(డు 
మ అపి 


1. వీరేశలింగం పంతులుగారి మౌలిక (పతిభ యీ వర్ణన ద్యారా తెలు 
సుకోవచ్చు, థ్రీ వివేకవర్థని ప తిక ప్రారంభించినప్పుడు వీరేశలింగం ధవ శేశ్వరం 
లోనే ఉండేవాడు, 1874 అక్టోబరు నుంచి వివేశవర్థని సూసపతికగా ' (ప్రారంభ 
సంది. 1878లో రాజశేఖర చరిత్రం విథీకవర్థసిలో ధారావాహికంగా మొదలై ంది. 


2 


1పకళ్కాలను బలిసియుండును, ఉళ్తరపు వైపున మాత్రము గోడకు 
జతులుగా పర్వతళ్ళంగమే “పెకి వ్యాపించి, గోడలు తన పాదము నాశ 
యింప వానిని మించి యాలయశిఖరమును నిక్కి. చూచుచుండును. 
[ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్న గుహ కలదు. అందులో 
గూర్చుండి పోండవులు పూర్వ మరణ్యవాసము చేయనప్పుడు తపస్సు 
చేసిరని పెద్దలు చెప్పుదురు. ఆందులో నిప్పుడు చిన్న రాతివ్మిగహ 
మొక్కటి యుండెను. సంవత్సరము పొడుగునను పూజాపురస్కారములు 
లేక బూజుపట్టియన్న యా దేవర నుత్సవ. దినములలో నర్చకు డొకండు 
'పెకిదీని పులికాపుచేసి ఆ స్వామి సన్నిధానమున' దీపము నొకదానిని 
వెలిగించి గుహాముఖంబున దాను నిలుచుండి పల్లెలనుండి యా(త్రార్థము 
వచ్చిన మూ(కలవలన తలకొక డబ్బు! వంతున? బుచ్చుకొని , "లోనికిం 
గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారి పెద్దలు ధన్యుళయిర ని జెప్పి 
పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణదినములు నాలుగుకు వెళ్ళినతోడనే 
యెప్పటియట్ల స్వామి రథము యొక్క. పగ్గముల నందుంచి, హని కా చిన్న 
జేవరను గావభి యుంచి జీతభ తెములు లేకపోయినను రా త్రిందివములుకాలు 
గదలపక న్థిరవృత్తితో( గాచుచుండు నా పిన్న దేవరయెడల గల విశ్వాసము 
చేత పూజారులు మజుచటి సంవత్సరమూ (తాళ్ళపని మజల వచ్చువటికును 
ఆ గుహ [తొక్కి చూడనక్కలేక నిర్విదారముగా నుందురు. ఈ 
(పకారముగ మనుష్యులు భ్ర క్రిహీనులయి దేవతాసందర్శనము చేసి కోనక 
పోయినను పర్వతమును కని పెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులు 
న్యూతము మిక్కిలి భక్తికలవై నిత్యము నా స్వామిని సందర్శించుకొనుచు 
ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ము దజిమివేయునంతటి 


1. డబ్బు అంటే ఓక కానీ, అణాకు నాలుగు కానులు, రూపాయికి 
పచహారు అణాలు, అణాకు పన్నెండు పైసలుగా ఆర్థిక వినిమయం వుండేది, 
పీశీశలింగం పంతులుగారి రోజులలో. డబ్బు, గీ copper coin worth 
either three or four pies, చన్నమెళ్తు రాగి ముది, పాఠ డబ్బు- 
A coin worth four pies," క్త డబ్బు క copper coin worth 
తలం pies, a quarter anna అని సి. పీ, బౌన్‌ ,తెలుగు = ఇంగ్లీషు 
నిఘంటువులో వుంది. 


హైపముం గట్టుకొన్నదా/శ రాత్రులు దేవతాసన్నిధానమున గుహలో వట్టి 
భూతలముననే శయనించుచుండును. తూర్పువయిపున( |బ్రాకారములోనే 
జనార్థనస్వామి కెదురుగా గొప్ప ధ్యజ సంభమొకటి యున్నది. దాని 
శిఖరమున నున్న చిలు గంటలు గాలికి? గదులుచు సదా (శ్రావ్యమైన 
నాదముతో( జెవులను దనుపుచుండును. ఆ స్తంభమునకు మొదట 
నాంజనేయవి[గ్రహ మొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి 
నిలిచి యుండును. ఈ శిలా విగహమునకును ధ్వజ స్తంభమునకును 
ఉత్రరముగా( గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణదినము. 
లలో నుత్సవ విగహములు నందు వేంచేయింప(జేని యధావిధిగా వివాహ 
తం[తమంతయు మహావైభవముతో నడిపింతురు. 

[పతి మాసమును రెండు పక్షములయందును ముఖమంటపము 
మీ(ద ఏకాదశినాడు ర్యాతి హరిభజనము జరుగుచుండును. హరివక్తులు 
తులనిపూసల _తావళములను ధరించుకొని, ద్వాదళోర్ధ్వపుండ్రములను 
'స్ఫుటముగాటెట్టుకొని కరతాళ ములును మృదంగ ములును (మోగుచుండ(గా 
ద౦బురోలు మీటుచు, విగ్గరగా. తమ యావచ్చ కిని “నవనీతచోరా" 
“గోపికాజారా” “రాధ్రికాలో లా” “గీపాలబాలా" మొదలగు నామములచే 
నిష్టదేవతలను సంబోధించుచు మధ్య మధ్య .గొంతుకలు బొంగురుపోయి 
నప్పుడు: మిరియములను బెల్సిపు ముక్కలను నమలుచు కృష్ణలీలలను 
బాడుచుందురు. తలలు |త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు( జూపి 
చేతికొల(దిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాశములును 
పగిలిపోవుటయు, సంభవించుచుండును. దేవతావీశముచేత తటుచుగా 
భక్తులలో నొకజిట్టిరు దేహములు పరవళశమయి రెండు మూడు నిముషముల 
వజకు వెనుకకు స్తంభముమీ(ది కొజగుచుండుటయు( గలదు. ఇట్టి భక్తి 
మార్గమును బొత్తిగా గు_రైజు(గని యన్యదేశీయులకు మాత్రము వచ్చిన 
జనులు వారెంత వికృత ముగా కేకలు వేయుచు భజనచేయుదురో యంత 
పరమభాగవతో త్తములని తల(తురు. 

కొంచెము (శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్న వేళ నొకసారి 
కొండమీ(ది కెక్కి. నలు(గడల(జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు 
చెంగు చెంగున. దమముందజ దుముకులాడుచుండ( గొండ సొడుగునీను, 


4 


ముంగాట్ట మీ(దికె త్రి పొదలపయి యాకులను మేయు మేలును, పూర్వ 
చక్షిణములం గుప్ప వోసినట్టున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని 
వెక్కి_రించునట్టక _డక,_డ నెత్తుగా నొక్కొాక్క్ల 'పెంకుటిల్లును, 
ఊ చరమున మంచెల'పెనుండి పొలముకా(పులు కోయని కరూంతలిడుచు 
నొడిసెలలు |దిప్పుచు జెదిరింప( జేరువకో(పులలో నుండి వెలువడి మధుర 
రుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను 
చిజుచుకొని పజచి పలువిధములయిన పక్షులు చెట్టకొమ్మలమీ(ద( బెట్టుకొని 
తినుచుండ ముచ్చటగా' నుండు పలువిధముల పచ్చని పయిరులును. ఆ 
పయిని వృక్షములమీందను గూర్చుండి కర్ణరసాయనముగా. బిల్లన్మగోవిని 
మోవినిబూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి, 
మేపులు చాలించి, (క్రేపుల తోడ(గూడ? జెవులు నిక్కించి యజ్ఞులు చాచి 
యాలింపుచు నడుమ నడుమ గడ్డిపజకలు కొజుకుచు బయశ్శయందు 
నిలుచున్న పశుగణములును, పడమటను నీలములవలెనున్న తేటనీటి'పె 
సూర్యకిరణములు పడియెల్లెడలను వ జపుదచకులను బుట్టింప( బలు 
తెజంగుల జలఅవిహంగంబులు పుట్ట చెండ్డచలె మీల( బట్టుకొనుటకయి 
సీటంబడుచు లేచుచు( [బవాహంబుతోడం బజచు చుండ నఖండ గౌత 
మియు నేతోత్సవము చేయుచుండును, 

ఆ పర్వతపాదమునకు సమీపమున గోదావరియొడ్డున నల్టిరాతి 
బండమీ(ద( జిక్క.(గా మలంచిస రామపాదములు వెలసి యున్నవి, 
శ్రీరాములవారు పూర్వ కాలమున సీతాలమ్మణులతోడ(గూడ, బర్గశాలకు( 
వోవుచు (తోవలో ఈ పర్వత సమీపమున నడచిననాటి పాదముల 
చిహ్నాములే యవి యని యెల్లవారును నమ్ముదురు." కా(బట్టి యా రామ 
పాదములను సందర్శింపవలె నను నభిలాషతో దూర దేశములనుండి 
సహితము య్యాత్రాపరులు వన్ని రామపాద షేతమున నఖండ గౌతమీ 
స్నానము చేసికొని, కొండమీది కెక్కి శ్రీ జనార్జనస్వామివారి దర్శనము 

1. “ఈ దేశంలో పొందవులు వండని హలూ, సీతమ్మవారు స్నానమాడని 
గుంటలూ లేవ" ఆని గరజాద అప్పారావ “మీ పేరీమిటి?” అన్న “కథలో 
(పసక్తం చేయశం జ్ఞాపకం వస్తుంది పీచేశలింగం పంతులుగారి యీ వర్ణన చోదివి 
నప్పుడు. 


చేసికొని, స్వశ క్యనుసారముగొ దక్షిణతోడి ఫలములను సమర్చి౭చి 
కలిగినవారైన స్వామికి భోగముసహితము చేయించి మజీ పోవుచుందుకు. 
అది దివ్యషేత మగుటంజేసి జాతి మతభేదములు లేక యెల్డవారును పతి 
యోగిరము దథ్యోదనము మొదలుగాగల స్వామి ప్రసాదమును 
స్వీకరించి కన్నుల కద్దుకొని యచ్చటనే యారగించి చేతుల నంటుకొన్న 
దానిని కడుగుకొన్న నపచారమగును గనుక గర తలములు పయికే శ్రి 
చేతుల కందినంతవఆకు దేవాలయ స్తంభములకును గోడలకును వర్షము 
వేయుటయేకాక శచ్చేషముతో( దమ మీ(జేతులకును బట్టలకును మెటు(గు. 
'పెట్టుకొనుచుందురు. 

ఈ కొండకు దశక్షిణమునను తూర్పునను కొంతదూరము వజకు 
[గొమము వ్యాపించి యున్నది. పర్వతము పేరే పూర్వము [గ్రామము 
నకుంగూడ( గలిగియుండిను, కాస,యిప్పుడిప్పుడు [గామమును ధవిశేశ నర 
మని వ్యవహరించుచున్నారు. కొండ మీ(డినుండి సోపానములు దిగివచ్చిన. 
తోడనే రాజవీధియొక్క_ యావలి ప్రక్కను శ్రీ ఆగ స్యేశ్యరస్వామివాడి 
యాలయ మొక్కటి లోచనగోచరం బగును. తొల్లి వింధ్య పర్వతము 
న గర్వము నణచి దశ్నీణాభిముఖు(డయి చనుచు అగస్త్యుం డా 
స్‌ స్వామిని అచట (ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్న ది. ఈ దేవా 
లయమునకును,పర శమునకునుమధ్యను తూర్చుననుండిపడ మటికి గోదావరి 
వజకునువిశాలమయిన రాజవీధి యొకటిగలదు.ఆ వీధి చివరను నల్టీరాళ్ళతో 
సీటివజకును సోపానములు కట్టంబడియున్నవి. సోపానములకు సమీపమున 
వీధికి, దూర్చు (ప్రక్కను “ధర్మచావడి” అని యొకటి యుండెను. అది పర 
దేశ [వాహ్మణులును, మార్గస్తులును ర్మాతులు పరుండుటక్రై మొట్టమొదట 
కట్ట(బడినది కాని, ఆ కాలమందది యుబునుపోవుటకై [గామములోని పెద్ద 
మనుష్యులు [పతిదినమును ఉదయా సమయ సమయములయందు పోనై 
యిష్టకధాగోష్టిం గొంత (పొద్దుపుచ్చి ఫోవుచుండుటకు మాత్రము విని 
యోగపడుచుంగెను, 

ఒకానొక దినమున నూర్వు(డుదయించి [పొచ్నీముఖంబున 
గుంకుమబొట్టునందంబు వహించి వృశాగములను బంగారు 'నీరు పూసి 
నట్టు (ప్రకాశింప జేయుచుండెను. చెట్లమీ(ది గూళ్ళనుండి కలకల ధ్వను 


6 


అతో వెలువడి పక్షులు నానా ముఖముల ఎరకయి వెడలుచుండెను. 
పనులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలు 
కొని పచ్చికపట్ట కరుగుచుండ, వెనుక “వెల్లావు కడినాది” “దోరగేదె 
కడినాది యని గంపలు చేత(బట్టుకొని, పడుచు లొండోరుల మీటి 
పరుగులిడుచుండిరి; కాపులు ములుకోలలు బుజములుమీ(ద+ బెట్టుకొని, 
క్రోటేరులను దోలుకొని తమ తమ సొలములకుం బోవుచుండిరి;! అప్పుడు 
కాయళరీరముగల యొక పెద్ద మనుష్యు(డు జందెము పేరుగా వేసికొని 
యెడమచేతితో ని తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో( గాళ్ళును 
చేతులును గడుగుగొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును 
సవ్యముగా జేసికొనివచ్చి, 'ధర్మశాలమీ(ద నొడ్డున గూర్చుండి, వచ్చు 
నపుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంత ధావనము చేసి 
కొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరము లుండును; 
మొగముమీ(ద స్పోటకమచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన 
దనుటకు సందేహింపనక్కటి యుండదు. అట్లని, యా ముఖ మాయనను 
నిత్యమును దర్శింపవచ్చు [పవక్తలస్తోతములకు మ్మాతమెప్పుడును 
వ్యాతము కాకపోలేదు. శరీరబ్చాయ యెజ్జనిది, వ్మిగహముకొంచెముసూలము 
గాను పొట్టిగాను ఉండును, నుదురు విశాలమయి చూచువారి కత(డు పండి 
తు(డని తోంపంజేయుచున్నది, అప్పుడు కట్టుకొన్నది గోరంచు సీరుకొవి 
ధోవతి. సరిగంచుల చలువ వస్త్ర మొకటి శిరస్సునకు వదులుగా చుట్ట 
బడి కొంగు 'కొంత (వేలాడ వేయబడి యున్నది; చెవులనున్న రవల 
యంటుజోడును, కర్మిష్ణుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనౌ 
మికయందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్గనియందలి వెండి 
బటువులు రెండును దప్ప శరీరమున నాభరణము తేవియు లేవు. ఆయన 
"పేరు రాజశేఖరుడు), ఆయన ముఖప్రఇాళన మగునప్పటికి [గామము 
లోని గృహస్థులు నలువురును అక్కడికి వచ్చి, ఆయన, వారి వారీ తార 
తమ్యముల క ర్లముగా( దగిన మర్యాదలు చేసి కూర్చుండు( డని చేయి 


కే హోలప్సు | నవలలో కూదా మొదటిభాగం ఆరవ ; । పకరణం= iis వాపు 
రులు" అనే శీర ఉన్నవ లక్ష్మీనారాయణ ప పంతులుగారు | గామీణ జీవిత ప్‌ భొంద 
ర్యాన్ని వర్షించారు, 


చూప, “చిత్రము” “చిత్తము” “పీరు దయచేయండి' అనుచు! జావడినిండ( 
గిటగిటలాడుచు( గూరుచుండిరి, 


అప్పుడు రాజశేఖరు(డుగారు “సిద్ధాంతిగారూ! మీరు నాలుగు దిన 
ములనుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట చిన్న 
పెద్దలందటును మజేమియు లేకుండా నుఖముగా నున్నారుగదా?” 


సిద్ధాంతి---“చిత్తము చిత్తము. తమ యన్ముగహమువల్ల మే మంద 
రము సుఖముగానే యున్నాము; ఎన్ని కుటుంబములనైన నన్న వస్తాదు 
లిచ్చి కాపాడ(గల [ప్రభురత్నములు తమరు [గ్రామములో నుండగా మా 
వంటివారి కేమి కొదువ. మా గ్రామము చేసికొన్న భాగ్యముచేతను, మా 
పురాకృత పుణ్యముచేతను, తమ వంటి దాన కర్ణులు మా [గామమునకు 
విజయంచేసినారుగాని మరియొకటి కాదు” అని రామగాన్త్రిగారి వంక 
దిరిగి, “మనము వారి ముఖము ముందబ స్తుతి చేయవలసినది కాదు గాని: 
రాజశేఖరుడుగారు కేవలము సీశ్వరాంశ సంభూతులు సుండీ!”] 


ఆ మాటల కొదరమును సూచించెడి మందహాసము చేసి రామ 
కాన్ర్రీ “అందుకు సందేహమేమి ? ఈ సంగతి మీరు నాతో. జెప్పవలెనా! 
,వారీ [గ్రామమున నుండ6బట్టి మన మందజము వారి యండను నిలవగలిగి 
నాము గాని, లేనియెడల నిండ్డును, వా(క్తిళ్ళును విడిచిపెట్టి మన మీ పాటికి 
దేశములపొలయి లేచి పోవలసినవారము కామా! వారి తండ్రిగా రిక్క_డికి 





1. రాజశేఖరుడు పాత చితణలో వీరేశరంగం పంతులుగారి తాతగారైన 
పీరేళలింగంగారి వ్య క్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లు కనపడుతుంది. “ఇట్లు 
మహోన్నత దశలో నున్న "లము నందాయన పూర్వార్లితములయిన భూములను 
జ్ఞాతులకు గొన్నిటిని ఏడిచి పెట్టి తక్కిన వానిని విద్వాంసులకు దానము చేసెను” 
ఆని తాతగారిని గూర్చి వర్ణించారు స్వీయ చరిత్రలో. పుట 9 - 1992 ము దణం, 


8 


వచ్చినప్పటినుండి యిది యొక (గామముగాం గన(బడుచున్న దిగాని 
ఊంతమీ( బూర్యము దీనికి నామరూపము లున్నవా via 

అని మంచి సమయము తటస్థించినప్పుడు తన పాండిత్యమును 
జా(చి పెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్తోతపాఠములకు సాయముగాః 
దనవి కూడ నాలుగు కలిపెను, 

అప్పుడు రాజశేఖరుండుగారు మనసులో మిక్కిలి సంతోషించి 
నను పయి కా సంతోషము కానరాకుండ నడికొని “నిద్ధాంతిగారూ! 
మొన్న మీ రెండవచిన్న దాని కేమో (గహబాధ కనణుడట్టు విన్నాను. 
కొంచెము నిమ్మళముగా నున్నదా ?”2 

అని యడిగిన తోడనే సిద్ధాంతీగారు మోమున దీనభావము గాని 
పేంప( గొంచెమాలోచించి తలయూ(చి “జోస్యుల కామావధానులగారి 





1. తమ రాతగారైన పీరేశరింగొన్ని గూర్చి పంతులుగారు స్వీయ 
చరితలో ఇట్లా చెప్పారు. 

“నూ pr .జన (భూమి యేలూరు. ws వారికి బూగ్వార్తితము 
అయిన. భూములును గృహములును నుండెను. మా యింటీ పేరునుబట్టి మ మా "పూరు 
లాదీ యందు నెల్లూరు మండలములోని కందుకూరు పుర పహాసంయు యేంక్‌ 
నట్టును, ఆటు తరువాత మహమ్మదీయుల కాలములో నుద్యోగ ధర్మమును బట్టీ 
యేలూరునకు వచ్చినట్టును తెలియుచున్నది, 

భూముల యాదాయమును san i స్వస్థలమునందే యండుట కవ 

కాళము లేక మా తాతగారు రాణ్ళాశయమును బొంది స్వగామమును విడిచి రాజ 

మహేం్యద్రవరమునకు వచ్చి కొంతకాలమున కక్కుడ మిక్కిలి (పబలులయి విశేష 

ధనార్జనము చేసి రాజభవనమున దగినంత మహాసొధమును గట్టి యచ్చటనే స్ట్‌ 
నివాస మేర్చరచుకొనిరి.” 

మొదటి భాగం, మొదిటి (ప్రకరణము 

పుటలు 8, 9 - 1932 ముదణం, 

2, “ఆ కాలము నందెల్లి వారికి 9 దయ్యముల యందలి వశ్యాస మళ్యధి 
కము. స్త్రీలలో నొకప్పుడును దయ్యవం పట్టని వారెక్కడనో యుండిరి. ఎవ్వరికే 
వ్యాధి వచ్చినను వైద్యుని ఇంటికి మారుగా భూత వైద్యుని యింటికో సిదె చెప్పు 
వానీ యింటికో పరుగెత్తుచుందిరి,” 

స్వీయ చరితము మొడటి భాగం 
మొదటి (పకరణం, పుట 11. 


వేత విభూతి పెట్టించుచున్నాను. కాని, దానివల్ల నిప్పటి కేమిల్న 
గుణమే" కనబడలేదు. జాళకరీతిచే దాని కిప్పుడు శని చాలదు. ఎందుకె 
నను మంచిదని నా తమ్మునిచేత నవ్మగహ జపము చేయించుచున్నాను. 
అంతతో నూరకుండక కామావధానులుగాశిదే 'సంచములఖి వీర హను 
మంతము' పునశ్చరణ చేయవలసినదనియు, జపళాంతి కేమయిన( గాన 
లఅనీయన్న ఏ రాజశేఖరు(డుగారినై న కాళ్ళో కడుపో పట్టుకొని తెచ్చి 
నాలుగు రూపాయల సొమ్మిచ్చుకోనైన నిచ్చుకొనియెద మంచి విభూశీ 
పెట్టుమనియ ఆయన ననుసరించి బతిమాలుచున్నాను, అందుచేతనే 
యీ నాలుగుదినములనుండి దర్శనము చేయలేదుగాని లేకపోయిన నేది 
యెట్టయినను నేను తమ దర్శనము మానుదునా ?" అనెను. 

- “గాన్రేగారూ! మీరు రూపాయల నిమిత్తము సంశయ 
పడ నక.రలేదు. కావలసియున్న ఆ నాలుగు రూపాయలను నే నిచ్చె 
దను. మతి నాలుగు రూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింప 
వలెను. మన [గ్రామములో కొమావధానులుగారికన్న--” అని మిన్ను 
వంక( జూచి యేమో యాలోచించుచుండెను, సిద్దాంతిగారు చేసినస్తుతి 
యమోఘముగా( బట్టుకొని కొంచెముగానో గొప్పగానో ధనరూవమైన 
(పతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నదిగాని, యీవజకెన్న(డును 
రాజశేఖరు(డుగారివద్ద వ్యర్థముగా! బోలేదు, 

ధవశేశ్వరమునందును, చుట్టుపట్టుల (గామములయందును వేలు 
సిద్ధాంతి లేడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్ణ్య మెప్పుడని కాని, 
[ప్రయాణమునకు ముహూర్తము 'పెట్తుమనికాని, (కొ త్తబట్ట చించి కట్టు 
కొనుట కేదినము మంచిదనికాని, ఇల్లు కట్టుకొన నారంభించుట శేమాస 
మనుకూలమైనదనికాని, కారము చేయించుకొనుట కే వారము మంచిదని 
కొని, వివాహమునకు లగ్నము 'పెట్టుమని కాని, రజస్వల యయిసప్పుడు 
నక్షతము చెప్పుమని కాని సదా యెవ్వరో యొక రాయన నడిగి పోన్ళ 
చునే యుందురు. దూరబంధువులు పో పోయినప్పుడు మైల భుంత కాలను 
పట్టవలెనో  తెలిసికోవలెనన్నను, జబ్బు నక్షః తమున నెవ్వరైస మృతి 
నొండినప్పుడు ఇల్గువదలి pA లేవిహో వలెనో ae సవలె 
నన్నను, రోహిణ్యాది నక్మతములయందు బిడ్డను గన్నప్పు డేమిణాంతి 


10 


తగులునో యెటు(గవలెనన్నను సిద్ధాంతి యొద్దకు రాకసరిపడదు. ఏ 
కో(పువాని పశువు తప్పిపోయినను, ఎవనింట ఏ వస్తువు పోయినను 
వచ్చి సిద్దాంతిగారి నడుగకసోరు. ఇటువంటి సమయములఠలయం దెల్ళను, 
అళఃడు వీధినడవలో నేలమీ(ద ఇసుకఫోని దానిలో పూచికపుడకతో 


ఏమేమో బీజామరములును అంకెలును (వాసి మీ(దివంక చూచి యాతో 
చించి వచ్చినకార్య మిది యనియు, కార్య మ్మీసకారముగా నగుననియు 
చెప్పీ పంపుచుండును, అత(డు బల్లిపాటు మొదలై నవాని ఫలములును, ' 
శకునములు చూచి సంతానము కలుగు కాలమును గూడ చెప్పుచుండును* 
వేయేల ? సిద్ధాంతి యాలోచన లేక యా చేరువగామములలో ఏ శభ 
కార్యము గాని యశుభ కార్యముకాని జరుగదు. ఆత(డు చెప్పెడి జ్యోతీ 





1. బన్లిపాటుకు ఫలమీట్లా వుంటుందని 'పెద్ధబారిశక్షలోను, పంచాంగంలోను 
అయా వివరాలు కనబడతాయి. 

“3రస్సు = కలహం, ముఖం - బంధు దిర్శ్గనం;, కనుబొమల నడుమ = 
రాజానుగహం, నై పెదవి-ధన వ్యయం, (కింది పెదవి-ధన లాభం" ఇత్యాది. 


య 


దీన్ని గౌళిళాస్త్రం అని కూడా ఆంటారు, 


అయితే ఇక్కడ 'పాటు'గాదు. అబ్బు చేసే ధ్వనులను ఇట్టి ఆయా శకు 
నాల వభాపభాలు నిర్ణయించడం జరినేది. 

గౌ? - శకునములు చెప్పే బల్లి A kind of lizard called by 
naturalist Monitor from in chirping note అని సి. పి. |బొన్‌ 
తెలుగు = ఇంగ్లీమ నిఘంటువు, 

“ఈ కాలము నందు జ్యోతిశ్శాస్త్రములో ని, ముహూర్త జాతక భాగముల 
యంచును, శకునములు మొదలై న వానీయందును గూడ నాకు విశ్వాసము సంపూ 
రముగా చెడినది. 

స్వీయ చరితము మొదటి భాగము, మూడవ (ప్రకరణము, 
పుట 51 = 1982 మదణ, 
ఏరేళ౦ంగంగారి కప్పటికి 24 సం॥ల వయస్సు, తరువాత 6 సం॥లకు రాజ 
శేఖర చరి త రచించారు. 


Il 


వము భఖుచుగా అబద్దమే యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకా? 
యముగా కొన్ని సంగతులు నిజమగుటయు గలదు గనుక జనులాతని 
మాట యమాఘమని నమ్ముచునే యుండిరి, 

అప్పు డా చావడిలో నున్నవారిలో నెవరో “జైరాగులు భూత 
ఇైద్యమునకు గట్టివా"రని మెల్టగా ననిరి. అంతలో రాజశేఖరుండుగారు 
సిద్ధోంతిగారివంక ( జూప్పు తిప్పి “జాను బె రాగులన్న తోడనే ధ్ధిప్తేకి 
వచ్చినదీ. పది దినముల [కిందట ఈ [గామమున కెవ్యడో యొక శై రాగి 
వచ్చినాండట! అతనికి, జూసింపరాదా? గోసాయీలకు( బరమహంస [క్రియ 
లును, వనమూలికలును విశేషముగా( దెలిసియుండును, వాం్రెట్టి 
యసాధ్యమైన పీడలనై నను జిటికెలలో చోగొట్లుదురు” అనినతోడనే 
చావడి యంతయు “చిత్తము “వాస్తవము “ఆలాగున నవళ్యము చేయ 
వలసినదే' యను ధ్వనులతో నిండిపోయెను, మాటలాడువారు ధనవంతు 
లైనచో, వ్యర్థవచనము సహితము స్తుతియోగ్యము కాకపోదునుండీ. ఆ 
మాటల వలన నుత్సాహము కలిగి, గాజశేఖరుండుగా రా బైరాగిని తాము 
చూడక పోయినను [బహ్మవర్చస్సు కలవా(డని క్రాఘించిరి, 

ఆంత సిద్దాంతి యుల్రములో లేని సంతోషమును మోమున; దెచ్చి 
పెట్టుకొని యొక్క. చిజునవ్వు నవ్వి, వినయముతో(ప చేతులు జోడించి 
రాజశేఖరుండుగారి ముఖమున దృష్టి నిలిపి, “తమమాట చేతనే నూ, చిన్న 
దాని బాధ నివారణ మయినది, దాని యదృష్టము బాగుండబ;ట్రియే దేవర 
వారి ముఖమునుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే శమ సెలవు (ప్రకా 
రము బై రాగియొద్దకు వెళ్ళిదను” అని మనవిచేసి, ప్రయాణోన్ముఖు( 
డయి లేచి నిలువ(బడెను. రాజశేఖరుండుగారి యభ్శిపాయము కొంచెము 
తెలిసినతోడనే బైరాగి మహానుభావు; డనువారును, మహీ మం|త్రవే త్ర 
యనువారు, వాయుభక్షణము చేయుననువారును, మండువేనవిని పంచాగ్ని 
మధ్యమున దపస్సు చేయుననువారును అయి సభ యంతయు ఆతని 


12 


విషయమైన స్తుతిపాఠములలో ముని(గిపోయెను. ఒక గొప్పవా(డొకనిని. 
మంచివా(డన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎన్వని నోరు 
స్తుతి వాక్యముల కొజకు తడవకొనును? 


అప్పుడు రాజశేఖరుండుగారు వీధివంకంజూచి “ఎవ్వరో స్త్రీలు 
నీళ్ళకు వచ్చి మనల(జూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలు 
చుండి యొండొరుల మొగముల వంక(జూచుకొనుచున్నారు. మనమందణ 
మును లేచి బై రాగిని జూచివ త్రమురండి” అనుమాట తోడనే ఎల్లరును 
లేచి ప్రయాణోన్ముఖులయి నిలుచుండిరి. వెంటనే యందజును గలిసి 
యు తేర ముఖముగా రామపాదముల వైపునకు నడవ నారంభించిరి. 


రెండవ పకరణము 


రాజశేఖరు(డుగారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట-నదీతీర 
వర్ణనము = రుక్మిణికిని సిద్ధాంతిగారి భార్యకును జరీగిన సంభాషణ. 
సీళ్ళకు వచ్చిన యమ్మలక్కల (ప్రసంగములు -పంచాంగపు (బావ్మ 
ణు(డు వచ్చీ సంకల్పము చెప్పుట = రుక్మిణి స్నానముచేసి బయలు 


దేజుట, 


'ర్రాజశేఖరుండుగారు పౌరబ్బందముతో నాలు గడుగులు ముందుకు 
సాగిన తోడనే యొకసుందరి సుందరగమనముతో బాదముల యందలి 
యందియల[మోత మట్టియల్యమో6తతో( జెలిమి సేయ, మొలనున్న 
వెండి యొడ్డాణము యొక్కయు ముంచేతుల పసీడికంకణముల 
యొక్కయు, గాజులయొక్కయు. కాంతులు (పతిఫలించి కుడిచేతీలోని 
తళతళ లాడుచున్న రాగి చెంబునకు( జ్మితవర్హ మొసంగ, మోమున 
లజ్జాభయనులు నటియింప, పయ్యెద చక్క_(జేర్చుకొనుచు తిన్నగాం 
దలవంచుకొని మెట్టుదిగివచ్చి చెంబును నీటియొడ్డున నుంచి చెంబుమూతి 
కంటించియన్న ప పనుపుముద్దను దీసి కొంత రోచుకొని మోదుగాకులో, 
జుట్టి తెచ్చికొన్న కుంక్తుమపోట్టము నొక బట్ట యుతుకురాతిపయిం బెట్టి, 
మోకాలి బంటినీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరు(డుగారి పెద్దకూ(తు 
ధగ రుక్కిణి- ఆహా! ఆమె సౌందర్యమును (బ్రత్యవమున' జ నోచిన 
వోరికన్నులే కన్నులు. ఆ కాలమున హిందూ దేశమునందలి నుందరు 
అలో నెల్ల దెను(గు దేశములోనివారే రూపరేఖా విలాసములచేత నసమా 


14 


నులుగా నుండిరి." వారిలోను |బాహ్మణజాతీనాతులు మిక్కిలి జక్కని 
వారు, కాని, రుక్మిణి రూపమును దల(చినప్పుడు మాత్రము, ఆ సుందరు 
తొక సౌందర్యవతులని చెప్పుట కెల్పవారును సంకోచపడుచురిదురు. జను 
అందలును మిక్కిలి సౌందర్యవతులిని యొప్పుకొన్నవారిలో చక్కనివారి 
నేతి యీమె చెంత నిలిపినచో గురూప్పరాం[డ్రనిపించెడు యామె మనో 
జత నేమని పీలువవలెనో తెలియకున్నది, అపూర్వ వర్ణనా సామర్థ్యము 
గ్‌ల కాళిదాసాదీ కవులలో నొకరినై నను బోలంజొలని నెను, ఉన్నత 
సౌందర్యమును బోధించు పదములు లేని భాషతోను, సదములు బోధించు 
నంత వజకైన( బూర్గముగా దెలుపలేని బుద్ధితోను వర్థింపబూనుట యామె 
చక్కదనముయొక్క. గౌరవమునకుంగొజంత కలుగంజేయటయే గదా! 
అయినను యోగ్యవస్తువు దొరికినపుడు వర్గింపక మానుట యుచితము 
కాదు. కొట్టి యీ స సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను బి పోల్చి యీ 

పుస్తకముల జదువువారి కామె యవయవముల యొక్క రూపము నించుక 
మసస్సునం( బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల 
పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖు(డును ఘుణా 
క్షరన్యాయమున( బడినయామె రూసపమునను( దలయూ(చి, తన యపూర్వ 
వస్తునిర్మాణ చాతురిని మెచ్చుకోకపో(డని యామెంజూచిన వారెల్టరు 
నెంచుచుందురు. ఆమె శరీరఠక్సాయం జూచిన, ఇంక నీ భూమిమీంద ప్‌ 
రమున కేమిచాయ గల. తోయను; నల్టగానుండు నేసి, 
విండ్డామెకనుబొమలం గొంచెము వి పోలియున్న వని చెప్పవచ్చును; న్మేతము 
లను జూచిన భాగ్యదేవత వోనియందే కొ(పురము కుదిరినట్టు కనిపించును; 

1. వీరేశలింగం పంతులుగారికి తెలుగుతనం చైనా, తెలుగుదేశం వైనా 
ఛాలా అభిమాన ముండేది. 

“నే నటన దేశమునందును కన్నడదేశము నందును సంచారము చేసి 
నప్పుడక్కడివారు సంఘ సంస్కారాది విషయములలో తమ దేశముల కంటె 
తెలుగు దేశమెక్కు.న యభివృద్ధి పొందినదని చెప్పుకొనుచుండగా నేను పలుమాఖు 
విని యాం ధ్రదేశము యొక్క. యభ్యున్నతి కానండించి గర్భ్యపడుచువచ్చినాడనుు” 

స్వీయ చరి త్రము_రెండవ భాగము, 
నాలుగవ |పకరణమ్ము పుట 908, 
(ద్వితీయ భాగం ముదణం 1984) 


15 


కొని, నిపుణముగా! బరిశీలించినచో నేదో స్థిరవిచారమొకటి యామె 
హృదయపీఠమున నెలవుకొనియున్న ట్టు శషతములు కొంచెము 
య... ఆ విచారమునకు గారణము లేకపోలేదు; ఆమె "పెనిమిటి 
హవాస దోషముచేత నొజునెలల [కిందట దలిదండులతో( జెప్పక 

tates లేచిపోయినా(డు, 

ఇప్పుడా మెకు( బదునాలుగు సంవత్సరముల వయస్సు గలదు. 
బంగార మునకు( బరిమళ మచ్చినట్లు, ఇప్పుడిప్పుడే యౌవనము తలచూపీ 
యామె మేని సోయగమునకు మెటు(గు దెచ్చుచున్నది, పచ్చని దేహము 
మీ(ద అప్పుడు కట్టుకొన్న తెల్పనిబట్టయు బంగారమునకు పటిక పూసి 
నట్టు కఛాకవిధమయిన యందమునే కలిగించుచుండిను. సుందరాంగుల 
యంగముం జేరినప్పు డేది యందముగా నుండదు? ముక్కున నడ్డ 
వాసయు, చెవుల నీలాలబావిలీలును, చేతుల కంకణములును, మెడలో 
పట్దిడయును, మొలను వెండియొడ్డాణమును, కాళ్ళ నందెలును మధ్జిలును 
ఆమె యప్పుడు ధరించుకొన్న ది, కంకణములకు సాహాయ్యముగా రంగు 
రంగుల గాజులును, అక్క పట్టులును ముంజేతుల నలంకరించుచుండును, 
ఈ సగలచే నామె యవయనముల కేమైన శోభ కలిగినదో లేదో కాని 
యవయవములచే నగలు కొంత ళోభగాంచుట మ్మాతము కరతలామలక 
ముగా; గసబడుచున్న ది. 

సృష్టిలోని యే పదార్థమునకును పరిపూర్ణథ్వమును దయచేయని 
రీత్రిచ్చే, సర్వసముండగు భగవంతుడు రుక్మిణి సౌందర్యమందును గొంత 
కొఅంతను గలిగించినాండు కాని బొ త్రిగా(గలిగింపక eae కొండు, 
నిజముగా అదియొక కొఅంతయే యయ్యెనేని యామెకుగల లోపమెల్లిను 
మెడ మిక్కిలి పొడుగుగా నుండుట, అయినను ముష్టి ప సర్వకాన్రీ యాయ 
వారమునకు? వచ్చినప్పుడెల్లి నామె మెడనుజూచి సంకోషించి, మిక్కిలి 
నిడుదగు మెడకామిని కులవర్ణని దాని నెతీ(గికొం డనిరి బుధుల్‌॥” అను 
సాముద్రిక [గంథములోని పద్యమును జదివి పోవుచుండును. 

అప్పుడొక్క విధవ మొలలోంతు నీళ్ళలో దూరముగా నిలుచుండి 
నోటిలో నేమేమో జపించు కొనుచు నడుమనడుమ దలయె క్రీ సూర్యుని. 
వంకజూ(చి దండములు పెట్టుచు, దోసీటలో నీళ్ళుపట్టి సూర్యున కర్ణ్యము 


16 


నడుచుచు, అప్పుడప్పుడు [పదక్షిణములు చేయుచుండెను. ఆ వటికే 
నచ్చియున్న కోందయి శ్రీలు తమ యిత్తడివిందెలను నీళ్ళలో (బెట్టి రేవునకు 
సమీపముగానున్న రాళ్ళపయిని నిలుచుండి యొక్కొక్క “పెట్టువేయచు 
మధ్యమధ్య నొక్కాక్కమాట చెప్పుకొనుచు బట్టల నుతుకుకొనుచుండిరి. 
ఒక వృద్దాంగన సగముబట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న 
తరువాత, ఉతికిన భాగము మార్చికట్టుకొని మిగిలియున్న భాగము నుదుకు 
కొనుచుండెను. కొందజు వయసులోనున్న స్త్రీలును గోప్యముగా నుంచ 
దగిన తమ యనవయవములు స్నానము చేయుచున్నట్టియ గట్టున 
నున్నట్టియు పురుషులకు గన(బడునట్టు సిగ్గువిడిచి తొడుగుకొన్న రవిక 
లను దీసి యుదుకుటకయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్క_డనేవిచ్చి 
యానబకుదికిన వేణు తడిబట్టలను చుట్టంబెట్టుకొనుచుండిరి. ఆవల పది 
భారల దూరమున దాసీజనములు, కింద(బడిన మెతుకులకై కావు కావని 
మూ(గిన కాకులను చేయె త్తి యదలించుచు అంటుత పె ప్పెలలను ఒడ్డున 
బెట్టుకొని త్రోముకొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులితో మొలబంటే 
నీటిలో నిలుచుండి వల, తాడు మొల, త్రాడునం దోపుకొని రెండుచేతులతోను 
వలను [తిప్పి లో(ళునీళ్ళలో విసరివైచి మెల్ల మెల్లగా లాగుచుండిరి, మరి 
కొందబజు లాగిన వలను నీళ్ళలో (౪ బలుసూరు జాడించి యుంటుక్‌ నయన 
బురద పోయిన తరువాత గట్టునకు( దీసికొనివచ్చి చివర దగిలించియున్న. 
యినుపగుండ్లు గలగలలాడ వలలను వి విప్పే రాయిరప్ప [కింద(బాజవైచుచు 
నడుమనడుమ వల కన్నులసందున నుండి మిట్టిమిట్రిపడు చిబుచేపలను. 
చేతులతో సదిమిపట్టి మీలప్పట్టికలను చేత(బట్టుకొని నిలుచున్న పిన్న 
వాండ్రచేతి కందిచ్చుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడచిన తరువాత 
దినమున కాజణాల పాటుపడ(గలిగిన యొక సోమరిపోతు నీళ్ళలోనున్న 
నడదోనెమీ(దికెక్కి నల్ల యన(బడు పేరీన నెత్తురు ముద్దను |తాటిచివర 
నున్న గాలమునకు (గుచ్చి, రేచి నిలువ(బడి కుడిచేతితో సత్తువ కొలదిని 
(తాడు గిరగిర తిప్పీ లోతునీటన్విసరివైచి మరలం గూర్చుండి చేప 
యెప్పుడు చిక్కునాయని తడేక ధ్యానముతో [తాడువంకనే చూచుచు (తాడు 
కదలినప్పుడెళ్ల నులికిపడుచు దైవవశమున చేప గాలమును [మంగి కొట్టు: 
కొనుచుండ మెల్లిమెల్లిగా లాగుచు, (తాడు తెంపుకొని పోణిపోవురో యను 


2 17 


తయనున( గుడిచేతిలోని తాడు వదలుచు మరల లా(గి ఉండగా. జుట్టుళు, 
శేస కలసట వచ్చిన తరువాత నొడ్డునకు లా(గి పెన్నిధిగన్న పేదవతె, 
జకమూనందము నొందుచు, ఒడ్డ్గుదా(క వచ్చిన తరువాత (గహచారము 
బాలక మత్స్యము త్రాడు తెంపుకొని పజచిన చేతిలో (బడ్డ సొమ్ము 
షో(గొట్టుకొన్ని వారివలె నిర్వేదించుచు చేప రాకపోగా రెండణాల గాలము 
కూడ(. జోయెనని విచారించుచు వట్టిచేతులతో నింటికి బోయెను, ఆ 
సమీపముననే యొడ్డునం జేరి కుజ్బపాండు వెదురుచువ్వ కొక దారమును 
గట్టీ దాని కొననున్న చిన్న గాలమునకు ఎట్జలను (గుచ్చి నీళ్ళలో 
వైచుచు(.దటాలున' దీయుచు జిన్నచేపలను బట్టుకొని మజియొక దారము 
నకు గుదిగుచ్చి “నాకు? బదిజెల్లలు దొరికినవి' “నాకు నాలుగు పరిగెలు 
డొరికిన' వని యొండొరులతో( జెప్పకొనుచు సంతోషించుచుండిరి. 
ఆక్కడి జువ్వి చెట్టుమీ(ద( గూర్చుండి చూచుచున్న చెడ్చుగగ్దయొకటి 
యకస్మాత్తుగావచ్చి యొకటిరండు సర్యాయములు పిల్టవార్యడు [తాటికి 
(గుచ్చుటకయి చేత(బట్టుకొన్న చేప నెగరదన్నుకొనిపోయెను. 

అప్పు డొక్క పెద్దముత్తయిదువ మొగనుంతయు నొక్కే బొట్టు 
పెట్టుకొని, బట్టలతోనున్న బుజముమీ(ది దిందెను' తీసి చేత(బట్టుకొని 
రుక్మిణియున్న తావునకువచ్చి గౌరవము తోంప “అమ్మాయిగారూ! ఏమి? 
మీరీవే స్నానమునకు దయచేసినారు." 

రుక్కిణి--“కా ర్రీకసోమవారము కాదా? కడపటి సోమవారము 
గనుక [పదో షవేళ మా అమ్మతోకూడ శివాలయమునకు వెళ్ళవలెనని 
గోదావరిస్నా నము చేయ వచ్చినాను." 

పెద్దముత్తెదున మీరు రా క్రిదాక భోజనము లేకుండ నుండ 
గలరా? 

రు--“ఒక్కదినమున కేమి? ఏలాగునైన నుందును, మొన్న మీ 
రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు 
కొంచెము నిమ్మళముగా నున్న దా?" 

న్‌ నిమ్మళమో నాకు తెలియదు, మావారు రెణ్లాళ (బట్టి 
కామావధానులచేత విభూతి “పెట్టించుచున్నారు. రాత్రి తెల్టవారినదా(క 
నిద్రలేక బాధపడినాము,” 


18 


రు--“[గహబాధయా యేమి?” 

పె“_వునమ్మాయీ! ఏమి చెప్పుకోను! మగడు" ఆనీ 
ఇక్క డ నెవరునులేరుగదా' యని నాలుగు (పక్కలనుజూచి మజథీంత 
తగ్గజగా జరిగి చెవిలో మెల్లగా “మగడు సట్టుకొని వేపుకొని తిను 
చుథ్నా(డు, మీ రెజు(గుదురు గదా. దానికి "పెండ్లీయయి. మూడేండ్లు 
కాలేదు. అప్పుడే దానిమగండు పోయి యాజునెల అయినది. అప్పటి 
నుండియు దానికి కొన్నాళ్ళు కలలోను కొన్నాళ్ళు రాత్రివేళ ఒంటరిగా 
నున్నప్పుడును కనబడుచునే యన్నా(డు. పిల్లది సిగ్గుచేత ఎవ్వరితోను 
జెప్పక దాణినది. నెలదినముల నుండి బొత్తిగా ఎప్పుడును విడువక 
లేంబంబగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్ళిన నక్కండిశెల్లం దిరుగు 
చున్నాడు. ఏమిపాపమోకాని మూ(డు దినములనుండి మటింత పీకుకొని 
తినుచున్నాండు. ఈ మూణ్గాళ్ళలోను పిల్లది సగమయిఎ'యినది. ఇంతే 
గదా? మగనితో”-_.-అని కడుపులోనుండి దుఃఖము బయలుదేజ(గా. 
+ంచె మాపుకొనుచు( గన్నీరు 'పెట చెఅఃగుతో తుడుచుకొనుచు( 
గొంచెముతా? _ గద్గదసరముతో“మగనితో _ సొఖ్యమనుభవింపనా? 
కాపురము చేయనా?” అని కొంచెము దిగ్గరగా నేడ్వంజొచ్చెను. 

రు--(ఆమాటలు మనసునకు నొటి యొడలు పృ్పృలకరింప( గొంత 
శాఖ ధైర్యము తెచ్చుకొని) “పెద్ద ముత్తెదువవు. అలాగున( గంట తడి 
"పెట్టరాదు. ఊరుకో? ఊరుకో! రోగము మనుష్యులకు రాక |మాకులకు 
వచ్చునా?” 

'పె---(ఏడుపు చాలించి) — “అమ్మాయీ!. దానికే సౌఖ్యము 
వక్ష బలేదు. ఈలాగునైన నుండి (బతికి బట్టకట్టిన జాలును, మా ముసలి 





1 “ఏ యింట నే పురుషుడు మరణము నొందినను, ఏ తడణి మరణము 
నొందినను దయ్యమయి తిరుగుచుండునని శ్రీ పురుష సామాన్యముగా...” ఆ 
రోజుల్లో నమ్మేవారని పంతులుగారు స్వీయచరితలో |వాశారు, 

మొదటి భోగం, మొదటి (పకరణం, 
పుట 11, 1982 మృుుదణం. 

1874 అక్టోబర్‌ నెల వివేక వర్గని (ప్రారంభ సంచీఠలోనే దయ్యాలనుగూర్చి 
పంతులుగారు అపహాస్యంచేస్తూ [వాశారు 


19 


(ప్రాణములు రెండును బతికి బాగున్నంతవజకు దాని యన్న వస్త్రముల 
కేమియు లోపమురాదు, 

రు--కొంచెము'సేపేమో యాలో చించి 'సోమిదేవమ్మా? మీవారు. 
[గొమములో పెద్ద సిద్ధాంతులుగదా? తెలిసికూడ చిన్నదానిని అంత యర్జా 
యువ్మంతున---”! 

పె(మాట కడ్డమువచ్చి) --- “జానౌను.! నీ వడుగ(బోవునది 
నేను [గహించినాను. ఎవరియదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండ 
మోయవలసిన [వాత యుండ(గా నెవరు తప్పింపగలరు? ఎవరైన జాత 
కము మంచిదిగా జూచి వివాహము జేయుదురుగాని “పెండికుమారునకు 
లేని యాయువును తెచ్చి పోయ(గలరా?” 

రు--“అవును, జాతకములో మీ యల్లునకు పూర్ణాయు సే 
యున్నది కా(బోలు!" 

పె---(కొంచె మనుమానించి) -- “పూర్ణాయుస్సా ! అవును 
పూర్ణాయు స్పే యున్నది. జాతక (ప్రకారము జరగదా ఆందుదేమో. వేళ 
తిన్నగా కట్టి జాతకము [వాసినయెడల, అందులో నెన్ని యక్షరము 
లున్నవో ఆన్ని యక్షరములును జరుగును, శాస్త్రము చక్క_(గా తెలియని 





1. “నేనారంభదళ్లలో జోోతిశా. స్ర్రమునందత్యంత విశ్వాసము కలవాడనే 
యైనను జన్మ ప్యతీకలలో దీర్దాయువ్మంతులగదురని చెప్పబడినవారనేకు లల్బా 
యష్కులగుచుండుటయ, మహాధనాథ్యులగుదురని చెప్పబడినవారనేకులు డిరి 
దులిగచుండటరయు, సంతానవంతులగుదురన్నవారనేకులు సంతానహీనుల, ఎ 
చుండుటయు, చిరకాల సువాసీనులగుదురన్న కాంళలు పలువురు బొల వితంతుప్ప 
లగుచుండుటయి, సుముహూ ర్హములు పెట్టుకొని చేసిన కార్యములు పెక్కులు 
భగ్నములిగుచుండుటయ చూచుచు వచ్చినకొలది నాకీ జ్యోతిష విషయమయి 
యంతకంతకు నమ్మకము తగ్గి లోకానుభవమధిళమయిన తరువాత పూర్ణముగా 
నశించెను. 

సుమహా ర్రములను బెట్టుకొని జన్మ పత్రములను దీర్జాయప్యంతు 
లయిన వరుల నేర్పరచుకొని వివావా కార్యములు నశుపునప్పుదు వవాపాతలలో 
లక్షలకొలది బొల వీతంతువులేల కావలెను?” 

స్వీయచరి[తము - మొదటి భాగమా 


మొదటి (పశకరణము; పుటలు 6, 7 . 1982 వ ముుదణం, 


20 


వారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయదురు. మా వారు ఇన్ని 
ముహూ ర్రములు పెట్టినారుగదా ? నీ వెణి(గినంతవరకు మణియొక విధ 
ముగా నెక్కడనైన జరిగినదేమో చెప్పు.” 

రు --- “కన్నమ్మగారి బుచ్చమ్మ వివాహముహూర్తము మా 
చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారుగాని దాని మగని జాతకము కూడ 
సిద్దాంతిగారే (వానీ-ా” 

సె “అవును; ఒకానొకటి తప్పీపోవుటయు( గలదు జ్యోతిషము 
నకు బార్యతికాప మున్నద(ట! మావారెప్పుడును ఈ సంగతినే చెప్పు 
చుందురు. గట్టుమీద మబైలచప్పు డగుచున్నది. ఎవ్వరో వచ్చు 
చున్నట్టున్నారు. ఈపొటికి మన మీ సంగతి చాలింతము అని వెనుక 
తిరిగి చూచి దిందె యొడ్డున నుంచి స్నానమునకు నీళ్ళలో దిగచున్నది. 

ఇంతలో( గొందజు పుణ్యస్త్రీలును వీధవలును మెట్టుదిగుచు 
ముందున్న వారు వంగి కాళ్ళ వెండి పావడములను కొంచెము పయికి( 
దీసికొనుచు వెనుక దిరిగి దూరముననున్నవారు వచ్చువజకు దగ్గజ 
వారితో మాటలాడుచు మెల్లి మెల్లగా నీటి సమీపమునకు వచ్చి గృహ 
కృత్యములను గుజించి మాటాడుకొనుచు బిందెల నొడ్డున బెట్టిరి, 
ఆందజు నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడు కొనుటకు 
నీళ్ళకు వచ్చినస్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు 
గదా? అందుచేతనే వారు ఊౌాధారణనుగా కొంచము తీటుబడి చేసికొని 
మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్ళకు వచ్చినప్పుడే మాటాడుకొని 
పోవుదురు. అప్పుడు ముప్పది యేండ్ల యీడుగల పొట్టిదొకతె ముందు 
నకు వచ్చి ముక్కుమీ(ద (వేలు వైచికొని “టనీ |! వెంకమ్మా ! రత్రి 
శేషమ్మను మగ(డు కొట్టినాడట ! విన్నావా?” 

వెంకమ్మ-“దానిని మగ(డెప్పుడును అలాగుననే కొట్టుచుండును, 
నెల దినముల [కింద కజ్బపుచ్చుకొని కొట్టినప్పుడు, చేతిగాజులన్ని యు 
పగిలిపోయినవి.” 

పొట్టి--- “దానిని మగడు తిన్నగా జల్టడంటో అని బుగ్గను 
చేయి పెట్టుకొని “ఓసీ! ఓసీ! అతడు ముండనుంచుకొన్నా (డ(ట 
సుమీ." 


21 


బట్టతల ముత్రైదువ యొకతె చేతులు (తిప్పుకొనుచు ముందునశి 
వచ్చి “సరి సరి ! దాని గుణము మ్మారము తిన్ననిదా ? మొన్న సుబ్బా 
వధానుల కొడుకుతో మాటాడుచుండ(గా మగనికంటనే పడ్డద(ట ! మగ 
వా(డేలాగున నున్నను దోషములేదు. ఆ(డుదాని గుణము తిన్నగా 
నుండనక ,_జలేదా ?” 

పొట్టి-“దాని కేమిగాని, పాపము! చిన్నమ్మను అత్తగారు లోక 
ములో లేని కోడంట్రీకము “పెట్టుచున్నది. ఆంథేకాకుండ మగ(డింటికి 
వచ్చునప్పటికేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును. దాని 
మీ(ద అత(డు (పకిదినమును దానిని చావగొట్టుచుండును. 

పదియాటు సంవత్సరముల వయస్సుగల యొక చామనచాయది 
కన్నుల నీరు పెట్టుకొనుచు.. “అత్తగారు దితికియున్నచోట్ల నెల్ల నిదే 
కర్మము. లోకములో అత్తలెల్బ ఒకసారి చచ్చిరా”--- 

పొట్టి“శేషమ్మా ! నీ అత్తగారు కూడ నిన్ను చాలా దాధ 
సెట్టునని విన్నాను. నిజమా ?" 

శేష_“బాధ గీధ నాకు తెలియదు. కోంత పడలేక చచ్చిపోవు. 
చున్నాను; జాము తెల్గవాజ లేచి యింటి [ప్రాచి యంతయు( జేసి, అంట్లు 
తోమి, యింటికి కావలసిన నీళ్ళన్నియు తోడి, మడి బట్టలుదికి, ఆమె 
లేచువజకు పనులన్నియు జేయుచుందును. అప్పుడు నాలుగు గడియల 
(పొద్దెక్కి లేచి కన్నులు చల్నప్రుకొనుచు వచ్చి గరిటె నంటు వదలలేదని, 
వాకిటలో (వెంట యప్రేయన్నదని తిట్ట మొదలు "పెట్టును, తరువాత "పేడ 
చేసి గో(డమీ(ద పిడకలు చజిచి జెక్కలు విజుచుకొని జాము (పొద్దెక్కి 
చలిది భోజనమునకు వచ్చువజకు, “ఒకమూల తెల్లివాజక మునుపే 
తిండికి సిద్దపడుచుందువు పని మాత్రము ముట్టుకో”వని వంట చేసికొనుచు. 
స్తాధించుచుండును. పగలు మగనితో మాటాడిన తప్పుగదా?' రాత్రి 
యందజి భోజనములు అయిన తరువాత, అత్తగారికి కాళ్ళు పీసికి యామె 
న్మిదపోయిన తరువాత వెళ్ళి పడుకోబోవునప్పటికి ర్మాతి రెండుయానుము. 





1. సత్యవతీ చరితం నవలరో కూడా ఆనాటి కుటుంబ జీవితంలో కోడలి 
కష్టాలు వర్ణిత మైనవి. 


22 


అగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్పవాజిపోవునో, వేళకు( 
ఐనిగాకున్న అత్తగా రెక్కడ కోపపడునో అని న్మిదలో సహిత ములికి 
పడుచుండును; ఎట్లు చేసినను నాకు తీట్లును దెబ్బలును తప్పవుగదా శ్‌ 
అని మొగమునకు కొంగడ్డు పెట్టుకొని న్మేతముల నీరు కార్చ(జొచ్చెను. 

రుక్మి---“అ త్తగారికి కోపము తెప్పించకుండ జేసెడుపనిని నీవు 
తిన్నగానే చేయరాదా ?” 

శేష“ అయ్యో! రుక్మిణమ్మా! నీ కత్తగారు లేదు గనుక నీ కీ 
సంగతు లేమియు( తెలియవు. ఎంతపని చేసినను అత్తగారి కెప్పుడును 
మెప్పులేదు. కల యంపి చల్లునప్పుడు చక్క_గో( జల్లిన, “ఇల్లంతయు 
సముద్రము చేసినావు, జాటి పడి చచ్చిపోనా ?” యని తిట్టును, పలు 
చగా( చల్లిన “నీళ్ళకు కజవు వచ్చినట్లు పేణ్నీఫ్ళ చల్లినావుకా” వని 
తిట్టును. అడిగిన మాటలకు మాటు చెప్పిన “నా మాట కెదురు చెప్పు 
చున్నావా"యని కోసి పెట్టును. బదులు చెప్పక యూరకున్న “మొద్దు 
లాగున మాటాడవే"మని తిట్టును, ఆమె ముందణ ఏమిచేసినను తప్పిదమే. 
“ఆ౮' అన్న అపరాధము; “నారాయణా” యన్న బూతుమాట, నేను 
కాపురమునకు వచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొను 
చున్న ఓటికుండ పగుల(గొట్లినా నని నేటివరకు తిట్టుచున్నది.” ' 

షొట్టి-- “అత్త వి పో(గొట్టినది అడు గోటికుండ, కోడలు పోగొట్టి 
నది కొత్తకుండ'. యన్న సామెత వినలేదా ?” 

శేష-_“నేను పడుబాధ యిప్పుగేమి చూచినారు ? నా విధవ 
వదీనెగారు |బతికియున్నప్పుడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్య 
ములో---దైవము కడుపు చల్చగా--ఆవిడ పోయినప్పటినుండి మూ(డు 





1. కోడం టికాన్ని గూర్చి తెలగ సా మెతలెన్నో పన్నాయి, కోడలి తప్పు 
కొలువులోను, కూతురు తిప్పు గూల్లోను; ఆత్త మంచీ వేము తీపూ లేవు అంబటి 
ఏరొచ్చింది ఆతా అంటే కొలబు[ర సొ చేతిలోనే పంది కోదిలా అన్నడిట; అత్తా 
మామల సందున (ఆదడుపున) ఉన్న కోడలు ని సాన బెట్టిన ప్యజంలా రా: శిస్తుంి; 
ఆశే అత్త, మగచే హాము, ఏలే ముగరూ లేకపోతే ఆడది తన సరు స కలుసుకో 
మందట-ఆనాడి సాంఘిక జీవనంలో మహిళ స్థితిగతులు యీ సొమెతలు తెంయ 
జేస్తున్నాయి. 


23 


శా(టలును కడుపున కింత తిన్నగా అన్నమునైన దినుచున్నాను; ఆడ 
బిడ్డ జీవించియున్నప్పు డదియును లేదు. ఉన్న మాట చెప్పవలెను. ఎన్ని 
యన్నను ఇప్పుడు నా ఆ శ్రగారు అన్నము తిన్నగా తీన వైతివని తీట్టును 


గాని తీనీపోతినని తిట్టదు”. 

ఫ్లొటి _-- “లోకములో నెటువంటివారును లేకున్న -- పిండి 
బొమ్మనుజేనీ పీటమీందంభెట్టిన, ఆండుబిడ్డతనమన కదిరదరిపడ్డది-- 
అన్న సామెత యూరకే పుట్టినదా (| 

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంత దూరము 
వచ్చి చేంబులోని నీళ్ళు హైజంబోసీ “మీకు మాటల సందడిలో కన్నులు 
కన(బడునా ? ఈవల సొన్నము చేసిన వారున్నారని యయినలేదు. 
ఊరికే నీళ్ళు విదలుపుకొందురు. మీద మయిలనీష పడి స్నానము 
చేసిన ముండను చచ్చినట్లు చలిలో మరల మును(గుచున్నాను”.' 
baa నాలు 

1, పంతులుగారు ' రచించిన 'అచారనము' అనె (పహసనంరో చాడ స్తపు 
చేంమమ్మ తన నిష్టాగరిష్టతను ఇట్లా చాటుకున్నది. మరొఠావిడవో. “నీవు అదృష్ట 
వుళురాలవ గను వొఠ్కమో స్తమగా ఆకారం జరమపుకుంటున్నావు నాకు నాగు 
జపగదు, అక్కడికి నేను రోజుకు రెండువందల స్నానాలు చేస్తాను. ఈ వేళ 
మట్టుకు ఇప్పటికి పది స్నానాలు చేసినాను. తెల్లగారీ లేచి దొల్గోక వెళ్ళినప్పుడు 
కొలికిందయేసూ మె త్రగా తగిం అది యేమి సడ్జో అని తలనిండా స్నానము చేసి 
నాను, తపవాత మా కోతలు దగ్గరనుంచి వెళ్ళినప్పుకు వైటకొంగు తగిలినట్టు 
అనుమానం కరిగి పుక్ళీ స్నానము చేసినాను, గోదావ3 వెళ్ళి స్నానముచేసి బిందె 
ఏత్తుకొ ౧ వస్తూ బట్టు వుకుక్కునే రాళ్ళనీన్న పడ్డట్టు తోచి మళ్ళీ వెళ్ళి ములిగి 
నాను, తీరా వసకు వర్చేటప్పును నీళ్ళలో కాలికేనో ఆకుతగి) అంట త ప్పేశాలు 
తోమే వాన వేసీన అంటాకని నీష్మ పారపోసివెళ్ళి మళ్ళీ స్నానం చేసినాను. 
తరువాత నిందెళ్తుకొని సఘ3దూరం నర్చేటప్సేటికి ఇరవై గజాల దూరంలో 
మూలవాడు కనబడి, నీన్న నడివీధిలో పారబోసి వాణ్ణీ నాలుగే శిట్టి వాడీ వీవానికీ 
ఉసూరుమంటూ మళ్ళీ వెనుకకు గోదావరి! వెళ్ళి స్నానముచేసి నీవ తెచ్చు 
కున్నాను.... ఎన్ని స్నానాలయినవో లెక్క. పెట్టినావా,” 

వీరేశలింగం రచించిన హాస్య సంజీవని 8 భాగాలలో ఇటువంటి (ప్రవాస 
హాలు చాలా వున్నాయి. ఆం(ధ్ర రచయితలనే (గ్రంథంలో వీరేళరింగం “పంతులు 
గారిని గూర్చి (వాస్తూ మధునాపంతుల సత్యనారాయణశాన్రీగారు యీ (ప్రహసన 
'వక్తు లుదావారించారు. పంతులుగారి ,శెలీ సారళ్యానికి, దురాచార భంజన 
తత్సరర్వానికి నివాళిగా. 


ఆని గొణు(గుకొనుచు లోతు నీళ్ళలోనికి సడిచి బుడుగు బుడుగున నాలుగు 
ముణకలువేసి బయలుదేజి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెజ్జిచేసి 
చూచుచు “అమ్మలక్కలు |క్రిందును మీదను దెలియక పొంగి పడుదురు. 
మా కాలములోనున్న కోడం,టికములో ఇప్పుడు సహసాంశము లేదు, అత్త 
మంచియు, వేము తీపును లేదు. నక్కడను అత్తలేని కోడలుత్తమురాలు 
కోడలులేని యత్త గుణవంతురాలు అని సణగుకొనుచు, దోసిలితో నది 
లోని నష మూడు సారులు గటునపోసి, కొంచెము దూరము పోయిన తరు 
వాత మరల మూడు మాజు లాత్మప్రదక్షిణములుచేసి మె టైక్కి యదృశ్యు 
రాఅయ్యెను, 


శేషమ్మ ---నాలుగువంకలుజూ(చి వడవడ వడ(కుచు “అమ్మలారా! 
నేనీలాగున అన్నానసి మీరెవ్వరితో నైన సనెవరుసుండీ! మా అత్తగారు విన్న 
సన్ను చంపివేసి సోవును. ఈవజకే నాకు గతులు. లేకుండ నున్నవి, 
ఇది విన్న బొత్తిగానే యుండవు, వెంకమ్మ తల్లీ! రః [బతుకు [బ్రతుకుట 
కంటె గోదావరిలో పడిన బాగుండునని తోచుచున్నది" అనీ వలవల నేడ్వ( 

వెంకమ్మ --- “ఊరుకో! ఊరుకో! అటువంటి అవాచ్యము లెస్ప 
డును పలుకరాదు. పడ్డవార్యడెప్పుడును చెడ్డవాండు కారు” అని 
యూరడించుచున్న ది. 


శేషమ్మ = ఆ మాటలతో దుఃఖము మాని “గోదావరికి వచ్చి చాల 
సేపయినదమ్మా! ఇంత సేపేమి చేయుచున్నావని అత్తగారు చంపివేయును, 
వేగిరము పోవలెను" అని వేగముగా నీళ్ళ ముంచుకొని బిందె బుజముమీద 
నెత్తుకొని గట్టునకు నడచుచున్నది. 


అప్పుడే నీళ్ళకు వచ్చినవారిలో ఇరువదియేండ్ల (పాయముగల 
యొకతె చేరువనున్న మటియొకతె మెడ దగ్గరకు చేయి పోనిచ్చి, 
“కాంతమ్మా. ఈ పపైడ (కొత్తగా చేయించుకొన్నావా, నీకేమి? నీవు ఆద్భ 
ష్టవంతురాలవు గనుక తల మొదలుకొని పాదముల వణకు నీ మగడు 
నీకు నగలు డిగవేయచున్నా(డు,” 


25 


కాంత---“నిన్ననే కంసాలి సుబ్బయ్య చేసి తెచ్చినాండు, నాలుగు 
"పేటల పలకసరులుకూడ చేయుచున్నా(డు. పేరమ్మూ! నీ మగనికి నీ మీ(ద 
బహుదయ అని విన్నాను, నిజమేకదా! 

"పేర... ఎందుకు వచ్చిన దయ? సంవత్సరమున కొక్క పర్యాయ 
మయినను పట్టుమని పదివరహాల నగ చేయించి పెట్టుట లేదుగదా? పూఠత్వ 
జన్మమునందు చేసికొన్న పాపముచేత నాకీజన్మమందు ఇటువంటి- 

అప్పుడు [ప్రక్కను నిలుచున్న మజియొకతె--పెరమ్మా! నీవు 
వృధాగా లేనిపోని వ్యసనమృ తెచ్చి పెట్టుకొనుచున్నావు. సీ కేమయిన అన్న 
మునకు తక్కువయినదా? బట్టకు తక్కువయినదా? మహారాజువలె మగడు 
తిన్నగా చూచునప్పుడు నగలు లేకహోయిననేమి? మగనికి (పేమ లేకపో 
యిన తరువాత, దిక్కుమాలిన నగలెందుకు? వట్టి మోతచేటు, చూడు, 
మన [గ్రామములో బంగారమ్మకు శరీరమునిండ నెన్ని నగలున్నవో! ఆ 
నగల పేర్ణే కొన్ని నేను వినలేదు, దీపములు పెట్టగానే వెళ్ళి దాని మగడు 
భోగముదాని యింటిలో(గూరుచుండును. దానికేమి సుఖమున్నది? నీ మధ, 
డెప్పడును చీ(క టిపడ్డ తరువాత గుమ్మము దాంటడు.] 

'పేర--నీవు చదువుకొన్న దానవుగనుక, కావలసిన శ్రీరంగ 
సీతులు చెస్ప(గలవు. సీకువలె మాకెవ్యరికి ఇటువంటి వేదాంతము తెలి 
యదు. నలుగురును నగలు పెట్టుకొని వచ్చినప్పుడు, వట్టి మోడులాగున 
పైపును 

1. అనాటి కొందరు న్యాయవాదులను గూర్చి ప-ళులుగారు స్వీయచర్శితలో 
ఇల్లా (పస్తా.౦చారు. “రాతి భోజనములయిన తరువాత వాట్‌ స్వగృవాముల 
యందు దొరకరు, హారినస్పుడు సందర్శింపవలెనన్న పక్షమున వేశ్యా గృహము 
లోనే వెదకవలెను, తాను వేశ్యల ఇండ్ల నుండీ శ్రంగార వేభములతో వచ్చు 
చుండగా నా కంటబకుట నాకవమానకరమని యెంచి పగలు పదిగంటలకు చేను 
పాఠశాలకు నడచిపోవచుండునప్పుడు నా రాక వేచియండి పొచిమఖములతో 
తాంబూలము నముళను భోగముదాని యింటినుండి గావలెనని పూర్వము నాశెదరు 
పకుళు?డిన మవోనుభావ్సలు వారిలో నొకరిద్దరుండిగి.” 

మొదటిభాగము, మూడవ, ప్రకరణము, 
పుట 87, 1982 మరణం. 


26 


ఎక ఫ్టాడీకయినను పీరంటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగుచున్నది జాన 
కమ్మా! సీకు నా మగనినంటి వీదవాడు--- 


జాన-- పేరమ్మ తల్లీ! నేనేమో తెలియక అన్నాను కోపపడకు, 
అని బిందె ముంచుకొని వెళ్ళిపోవుచున్నది. 


తక్కి.నవారందజును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేజి 
“ఓసీ, పూజారిపాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది” “కరణము 'పెండ్డా 
మెంతయొయ్యారముగా నడుచునో చూచినావా” “అయ్యగారి రామమ్మ 
కేమిగర్వమోకాని మనుష్యులతో మాటాడనే కూటాడదే” “పు పుల్టమ్మ పట్ట 
పగలే మగనితో మాటాడునంట 1 “కనకమ్మది కొంచెము మెల్లకన్ను 
సుమీ” “కరణమువారి సీతమ్మకు నగలే లేవే” అని పరులమీ(ది దోష 
ముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకు నడిచిరి. విద్యాగంధమే యెఖుం 
గని మూఢ వనితలకు మాటాడుకొనుట కంతకన్న మంచి విషయములేమి 
దొరుకును ? అక్కడకు వచ్చెడి స్రీలు సాధారణముగా సంభాషించేడి 
యితర విషయములు సవతుల పోట్లాటలును, మాజుతల్లుల దుర్మార్గము 
లును, మగల యనాదరణమును మొదలైనవి తప్పు మజీయేమియు 
నుండవు. 

అప్పుడు కుడిచేతిలో తాటాకులమీ(ద [వాసిన పంచాంగమును 
బట్టుకొని, నీర్కావీధోవతి కట్టుకొని, మడత పెట్టిన చిన్న యంగవస్త్ర 
మొకటి బుజముమీ(ద వేసికొని, మొగమునన్లు దేహమునను విభూతి 
సెండెకట్లు స్పష్టముగా గానుపీంప, 'న్తిమ్మకాయ ఇంతలేసి రుదాక్షలుగల 
కంఠమాల |పకాశింప, రొంటిని బెట్టుకొన్న పొడుముకాయ చిన్న కంతి 
నలె! గన(బడ, గట్టుమీ(ది నుండి పోవుచు గోదావరిలో స్నానము చేయు 
వారెవ్వరోయని కనులకు చేయి యడ్డము పెట్టుకొని నిదానించి చూచి, 
గిరుక్కున మళ్ళి యొక (బాహ్మణు(డు మెట్టు దిగివచ్చెను. 

(బ్రాహ్మణుడు --- “రుక్మిణమ్మగారూ ! సంకల్బము చెప్పెదను. 
స్నానము చేయండి,” 

రుక్మి 'నేను డబ్బు తీసుకొనిరాలేదే' + 


27 


[బాలాడబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగానిలెండి; (ఆని 
వంగి నిలుచుండి) ఆచమనము చేయండి, శేశవా-నారాయణా-మాధవా- 
గోవిందా-తూర్ను మొగముగా తిరుగండి. సూర్యుని కేసి. 

రుక్మి-స్నానము చేయనలెనా ? 

(దా'సంకల్చము చెప్పనిండి' అని పొడుముబుఅను రొంటి 
నుండి తీసి రెండుమాజులు నేల(మీది మెల్టిగాంగొట్టి యెడమచేతిలో కొంత 
పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూంతవేసి కాయను రొంటిని 
ఢోవతిలో దోపుకొని యెడమ చేతిలోనున్న పొడమును బొటన, వేలితోను 
చూపుడు వేలితోను పట్టగలిగినంత పెద్ద పట్టునుపట్టి బు,రునపీల్సి రెండు 
ముక్కులలోను ఎక్కించి, మిగిలినదానిని రెండవపట్టుపట్టి చేతిలో నుంచు 
కొని, ఎడమచేతిని కట్టుకొన్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, “శుభే 
శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్జేయ - (ప్రవర్తమానస్య - ఆద్య 
బ్రహ్మణః-ద్వికీయ పహరార్టే-క్యేతవరాహకల్సే- వస్వతమన్వంతరే ం 
కలియుగే-ప్రథమపాదే - జంబూద్వీ పే-భరతవర్షే భరతఖండే - అస్మిన్‌ 
వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన - కాళయుక్తి నామ సంవత్సరే-' 
దశక్షీణాయనే = శరదృతో -కా ర్రీకమా సే-కృష్ణప కే -ద్వాదళ్యాం - ఇందువా 
సరే.పభనక్షత శభయోగ పభకరణాద్యనేక గుణ విశిష్టాయా మాస్యాం 
ప సర విజయాయురారో గ్రైళ్వర్యాభివృద్ధ్యర్థం = అధిండ 
గొతమీస్నానమహంకరి షే - మూడుమాజులు స్నానము చేయండి. 


రుక్మిణి తజుచుగా స్నానము చేయునదికాదుగాన లో(తు నీళ్ళ 
లోనికి వెళ్ళుటకు భయపడి, మునుగు(టకు చేతగాక మోకాలిలోంతు 
నీళ్ళలో గూర్చుండి కొప్పు విప్పుకొని దోసిలితో తలమీ(ద నీళ్ళు పోసి 





1. 1858 వ సంవత్సరం కాళయు క్తి అయింది, వీరేశలింగం పంతులుగారి 
పుటికి పదేను. 
శప్పటికి పదేస్న 


రొజశేఖరుడీగారి వృత్తాంతం 2 వందల సంవత్సరాల నాటిదగ చివరి 
వకరణంలో చెప్పారు రచయిళ, నా స్టవికత కోసం (పతి చిన్న అంశాన్నీ పాత్ర 
బితణలో సమన్వయింప చేశారు పంతులుగారు. 


28 


డొనుతుండెన్సు. అప్పుడు సంకల్చము చెప్పిన [బ్రాహ్మణుడు డబ్బు 
సమిత్తను తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి 
బట్టకొంగుతో తలతుడుచుకొని, శిరోజములు చివర ముడివైచుకొని గట్టు 
కంక జూసి దూరమునుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము 
బయలుదేట్సి రాతిమీంద బెట్టిన కుంకుమ పొట్టమును దీసి నాసట బొట్టు 
"పెట్టుకొని, రెండుమాటులు చేతిలో నీళ్ళు చెంబుమీంద పోసి తీసికొని, 
రెండడుగులు నదిలోనికిలోయి నీళ్ళు ముంచుకొని, బట్ట తిన్నగా సవ 
రించుకొని, ఉతికిన బట్టలు బుజుముమీ(దను వానిపయిని నీళ్ళతో నున్న 
బిందెయును పెట్టుకొని తన కొబకయి కని సెట్టుకొనియన్న సిద్దాంతిగారి 
భార్యతో (గూడ గృహమునకు బోవ బయలుదేరెను, 


29 


మూడన (ప్రకరణము 


రుక్మిణి యింటికి (బో వుట గృహ పర్ణనమురాజశేఖరుు గారు 
వచ్చి కచేరి చావగిలో (గూర్చుండుట--బంధుదర్శనము---స్వహస్తా 
పాకీయైన వై శ్వదేవవరు(డు, 


సిద్దాంతిగారి భార్యయు రుక్మిణియు బయలుదేజి సోపానములెకి _ 
వీరి పోడుగునను దేవాలయముదా(క తిన్నగా నడిచి, అక్కడనుండి 
కుడిచేతి వంకనున్న పీధ్రిలో నికి మళ్ళి, కొంతదూరము ఫోయిన తరువాత 
రుక్మిణి తూర్పువైపు సందులోనికి రెండడుగులు సెట్టి నిలుచుండి వెనుక 
శిశిగి రెండుమాజులు మెల్లిగా దగ్గెను. ఆ దగ్గుతో. సిద్దాంతిగారి భార్య 
కూడ, నిలుచుండి “అమ్మాయీ! నేనుందునా?' అని వెనుక తిరిగి పలికెను, 

రుక్మి---మంచిది, సోమిదేవమ్మగారూ! నా కొజకయి మీరు చుట్టు 
తిరిగి యింటికి వెళ్ళవలిసి వచ్చినదిగదా ? 

సోమి--ఎంతచుట్టు? నిముషములో వెళ్ళెదను, 

రుక్మి —'పోయిరండి' 

సోమీ--వీదవాండ్రము; మాూమీ(ద దయయుంచవలెను నుండీ, 

రుక్మి దానికేమి? వెళ్ళిరండి" అని నాలుగడుగులు నడచి మరల 
వెనుక తిరిగి “సోమిదేవమ్మగారూ! చెప్ప మరచిపోయినాను. సాయం 
కారము దేవాలయము లోనికి వెళ్ళునప్పుడు మీ రొక పర్యాయము 
వచ్చెదరు కాదా? 

sous ఆలాగుననే వచ్చెదను; నేను ఫీ పోయివత్తునా? 

ని సోమిచేవమ్మ నడచినది, సిద్ధాంతిగారు గొని, ఆయన పెద్దలు 

నీ జెవ్వడున “యజ్ఞము చేసినవారు కోకపోయినను, సోమిదేవమ్మ 


30 


షృజ్టీనింటివంక వారిలో మ్యాతము యజ్ఞము చేసినవారు బొత్తిగా తేక 
శోకేదు. సాక్షాత్తుగా ఆమె పితామహు(డే 'యజ్ఞముచేసి త నొక్కొ 
కటి చొప్పున మూ(డుపదులమీ(ద పాష (శ్రావణ పశువులను పట్టి 
మణి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింప(బోయెను, సోమిదేవమ్మ 
శధడి యజ్ఞము చేయకపోయినను, A యెంతో ధనవ్యయము చేసి 
సంపాదించుకొన్న 'పేళ్ళనువ్మూతము పోగొట్ట నిష్టములేనిపాడయి తన 
కునూరునకు సోనయాజులనియు; కుమార్తెకు సోమిదేవమ్మ యనియు 
నాకుకరణములు చేసెను, రుక్మిణియ సందులో నూలుబాజలు నడచి; 
అక్కడినుండి దక్షిణముగా తిరిగి ఆ సందులో రెండు గుమ్మములు 
శా(టి పెరటి దారిని మూడవ యిల్లు (ప్రవేశించెను. 

రాజశేఖరు(డుగారి యిల్లు య కాలప్పటిండ్లలో మిక్కిలి సుందర 
మైనది.' సీసీ గుమ్మ మునకు రెండు (పక ్క_లను “కండు గొప్ప ఆరుగులు 
కలవు. ఆ రెండు అరుగులకును మధ్యను పల్లముగా లోపలికి(భోవు నడవ 
యున్నది. ఆ నడవ మొగమున సింహద్వార మున్నది. ద్వార బంధపు 
పళ్టెలకు గడపదాపున ఏనుగు తలమీద సింహము గూర్చుండి కుంభ 
స్థలమును బద్గలు చేయుచున్న ట్లు చ్మితముగా చెక్కబడి యున్నది. 
ఇర్ముపక్కలనుండు నా సింహములయొక్క_ శిరో భాగములు మొదలు 
కొని గొడుగుబల్లి వఅకును పువ్వులను కాయలను గల అత చెక్కబడి 
యున్నది. ఈ కమ్ములకు పయిగా రెండు (పక్కలను కజ్జగుజ్జములు 
వీథి వైపునకు ముందటికాళ్ళు చాచి చూచువారిమీంద దుముకవచ్చునట్లుగా' 





1. “నా రాజశేఖర చరిత్రము నందలి రాజశేఖరుడిగార గృహవర్ణన యించు 
మేంచుగా మా గృహవర్ణన మే," 

స్వీయ చరిత్రము - మొదటి భాగము; 

మొదటి (ప్రకరణము: 

పుట 8, 1982 వ మ్నుదణం, 

వాస్తుశాస్త్ర (ప్రకారంగా ఇటువంటి యిల్లు ఎక్కడా వుండదు, ఉండటానికి 

వీల్లేదు అని కాశీభట్ట అ్రహ్మయ్యశాన్ర్రేీగారు ఆశే పించారు, వ్‌వేక చం దికా నిమర 

వలో (1890). దాన్ని దృష్టిలో పెట్టుకొని పంతులుగారు స్వీయ చర్మితలో యూ 
(తస్తావన తీసుకొని వచ్చినట్లు అనుకోవచ్చు. 


31 


కనిపించును. ఈ గుబ్బమఘుల కాళ్ళకే శుభ దినములందు మామిడాకులు 
తోరణములు గట్టుచుందురు. గుబ్దముల రెంటికిని నడుమనుండు గొడుణు 
బల్లి మీంద నడుమను పద్మముల " కరుపార్భ్యములను గుజ్బముల వనజకు 
చితములయిన యాకులను పువ్వులను గల తీంగెపై స్‌ కాన్ళమోపి ఫలము 
అను ముక్కుతో పొడుచుచున్నట్లు నడుమ నడుమ చిలుకలు చ్య్‌తింప 
బడియున్నవి. వీథి తలుపులకు బలమయిన [గ్రంధులు చేయంబడి వాని 
పయిని సహిత మొక విధమయిన పుష్పలత మలచబడి యున్నది. 
గుమ్మము దాటి లోపలికి వెళ్ళిన తోడనే చావడి యుండెను. 
ఆ చావడి కెదురుగా “పెద్దకుండు ఒకటి యుండెను, వర్గము కురియు 
నప్పుడు నాలుగు వైపులనుండియు చూరు నీళ్ళాకుండులో బడి ఏధిచావడి 
క్రింద నుండు తూము గుండ వీధిలోనికిం బోవును. ఆ కుండున కుత్తరపు 
వైపునను దక్షిణపు వైపునను ఒకదాని కొకటి యెదురుగా రెండు చానట్ళుం 
డెను. అందు దక్షిణపుది కచేరిచావడి, దానిలో వివాహాదులయందు తాంబు* 
లములకు పిలిచిన జంధువులును పెద్దమనుమ్యులును సభచేసి సూర్చుండగా, 
[క్రింద భోగము మేళము, జరుగుచుండును. ఇతర సమయములలో 
పెద్ద వుషు చూడ వచ్చినప్పుడును, మధ్యాహ్న భీ భోజనమయిన తరు 
వాత క్షీ పీరాణ కాలశేపము జరుగునప్పుడును, శిష్యలప్పుడప్పుడు చదు 
వుకో వచ్చినప్పుడును రాజశేఖరుండు గారందు కూర్చుందురు. ఆ చానడికి 
రెండు (పక్కలను రెండు గదులు గలవు. అ చావడి దకిణవైపు గోడకు 
'పైడుగునసు జెక్కఅ శలుపులుండి, తీసినప్పు డెల్పను సభమారి చెమట 
లార్న మలయమారుతమును లోపలికి. బంపుచుండును. ఆ తలుపులకు 
వెనుక పంచపాళియు, దాని వెనుక పలు విధములయిన, పూలమొక_లఅతో 
నేత్రములకు విందుకొలుపు చిన్న దొడ్డి యుండెను. ఆ చావడిలో మూండు 
గోడలకును నిలుఫె డెత్తులకు పయిని మేకులకు గొప్ప పటములు వేయ! 
బడి యున్నవి, స్త. దకావతారములును మాత్రమేకాక, కృష్ణుండు 
గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్న చెట్టుమీద, గూర్చుండి వారిచే; 
జేతులె శి (మొక్కించుకొను చున్నట్లును, వెన్నలు దొంగిలినందుకయి తల్లీ 
రోటను గట్టిపెట్ట దాని నీడ్చుకోనిపోయి ముద్దుల. గూల ద్రోచినట్లును, 
మణీయు ననేకవిధముల కృష్ణలీలలుగల పటములును, కుమారహేమి 


32 


తారకాసురుని జంపుచున్నట్టును, పాధ్యతి మహిషాసురుని వధించు 
చున్నట్టును, శివుడు (తిప్పర సంహారమును చేయుచున్నట్టును నున్న 
కిక సంబంధములయిన పటములును, విఘే య్నశ్వరుండుు సరస్వత్కి గజ 
లమష్మీ, చతుర్ముఖు(డు మొదలిగుగాగల నుశిళోస్నా పటములుసు గోడల 
నలంకరించుచుండును. ఉత్తరపు ప్రక్క. చావడి మాత్రమే యుండి, అధి 
తరుచుగా మూయఃబడీ యుండును. ఈ ఛావడిలో రెండుమూడు పొడ 
సవారీ లెప్పుడును (వేలాడ (గట్ల[బడియుండును, రాజశేఖరు(డుగా రప్పు 
డప్పుడు [గ్రామాంతరములకు( బోవునప్పుడును "పెద్దమునుష్యు లెన్య 
రయినం దణుచుగా నెర వడుగునప్పుడును వత నతడు అన. 
[కొ త్తసవారి Do బురకా వేయబడి చావడిలో [క్రిందనే పడమటి 
గోద దగ్గణ( జేర్చబడి యుండును. ఈ చావడి గోడకున్న తలుపుతీసీ 
య త్తరపు పంచపాళిలోనికి పోయినతోడనే దొడ్డిలో నుయ్యి యొకటి 
కనబడును. ఆ నూతిపయి నుండుగిలకలు కీరుధ్యని చేయుచుండ నిరుగు 
పొరుగులవారు సదా నీళ్ళు తోడుకొని పోవుచుందురు. అ నూతికి సడమటి 
వైపున ధాన్యము నిలువచేయు గాదెలు రెండు, లోగిలిని చేరక (ప్రత్యేక 
ముగా గట్టింపబడి యున్నవి. నూతికి సమీపముగా వీధిలోనికి పొణిద్వార 
మొకటి యున్నది, ఇంతకు మునుపు రుక్మిణి వచ్చిన దా ద్యారముననే. 
ఇరుగుపొరుగువారు వచ్చి నీళ్ళు తోడుకొని పోవుచుందురు. మణియు 
మధ్యాహ్న సమయమున చుట్టుపక్కలనుండు స్త్రీలు వారిని చూడవచ్చి 
నప్పుడును, రాజశేఖరుండుగారు. కచేరీ సౌవడిలో( గూర్చున్న కాలమున 
లోపలియా(డువారు వెలుపలికి వెళ్ళనలసినపుడును ఆ (తోవనే వచ్చుచు 
బోవుచుందురు, 

లోపలికుండునకు నాలుగు |ప్రక్కలను పససకాయలు చెక్కిన 
నాలుగు సంభము లున్నవి. వీధి చావడి కెదురుగా నుండు పడమటి 
చావడిలో లోపలికి పోవు నడిమిగుమ్మ మొకటి యున్నది. ఆ' గుమ్మమున 
లోపలికి? బోవ(గానే చావడి యొకటి కనిపించును. ఆ చావడికి దశ్నీణ 
వైపున గుమ్మ మొకటి యున్నది. అ| ద్వారము లోపలికి వెళ్ళిన రొజశేఖ 
రుడుగారు బరుండుగదిలో (బవేశీంతుము. గదిలో ను త్తరపుగోత 
పొడుగునను దూర్చునుండి పడమటకు పందిరిపప్టెమంచము రాతీదిష్మారి 


3 $3 


సీద నాలుగు గాసను మోపి వేయబడియున్నది. మంచమునకు 
చుట్టును దోమతెరయును జాలరును దిగవేయబడి యున్నది. పందిరి 
స్తంభములకు నడుమను అక్క పూసిన కొయ్య పశ్శిములును బరిణెలు 
నుండును. పందిరికి మధ్యగా లక్క. కాయలును నువ్వలునుగల చిలకల 
'దిరి యొకటి [వేలాడుచుండును, గోడలకు సుద్దతో వెల్లవేయ(బడి 
యుండెను. గోడల పొడుగునను రుక్మి ణియు తల్లియు నోపీక “సేసి కుట్టిన 
గోడసంచులు తగిలించ(బడి యుండెను. ఆ గోడసంచులకు కొంచెము 
మీ(దుగా గుడ్డచిలుకలు దారములతో |త్రాళ్ళకు కట్ట(బడి గాలికి సుందర 
ముగా కదలుచుండును. గోడకు పెద్ద మేకులు కొట్టి వానిమీ(ద( బెట్టిన 
బల్లమీద కొండపల్లి బొమ్మలను లక్క. పిీడతలును గది కలంకార భూత 
ముగా నుండెను. గోడసంచులు కొట్టినమేకులకు దశావతారములు మొద 
ఆయిన పటములు చిన్నవి వేయ(బడియున్నవి. దక్షిణపుగోడకు శ్రీరాముల 
వారి పట్టాభిషేకము తగిలింపంబడియున్నది. దానినే రాజశేఖరు(డుగారు 
సదలేచిన తోడనే చూచి, ఆవల మటణియొక వస్తువును జూతురు. గదికి 
ఇయినీ అందమయిన బల్లకూర్చు కూర్చ(బడి యుండెను. మంచమున 
కెదురుగా దషిణపుగోడ పొడుగునను గడమంచెమీద వరుసగా కావడి 
పెట్టెలు పెట్టండి యున్నవి. ఆ సెఫిలలో సాధారణముగా ధరించుకొను 
నస్త్రములును నాగరలిపితో బంగాళాకాగితముల మీ:ద' [వ్రాయబడిన 
రాజశేఖరు(డుగారి సంస్కృత పు స్రకములును వేయబడి యుండెను. 
గదిలో పడమటిగోడతట్టున పెద్దమందస మొకటి గట్టితాళము వేయ(బడి 
యుండెను. ఆ మందసము లోపలనున్న దిన్న తాళపు పెఫ్టెలలో నగ 
లును పండుగదినములలో ధరించుకొను విలువ బట్టలను 'కొక్క_మును 
ఉండును, చీ(కటి రాత్రులలో దొంగల భయము విశేషముగా నుండు 
కప్పుడు రాజశేఖం(డుగారు ఆ మందసము మీదనే పజప్పు వేయించు 
కొని పరుండుదురు. మందసమునకును కావడి సెపిలున్న గడమంచెకును 
మధ్యను దక్షిణపువైపున గదిదొడ్డిలోనికి బోవుమాగ్గమెకటి కలదు. ఆ 
మార్గమున దొడ్డిలో పవేశించిన తోడనే విశాలమయిన చేమంతిమడి 
యొకటి పచ్చని పూస్పలతోను మొగ్గలతోను సై (తోత్సవము చేయు 
మండెను. దాని కెడమ [పక్కను గొంచెము దూరమున మర్లె(తీగలు 


34 


పందిరిమీ(ద నల్లుకొని యకాలమగుటచే నప్పుడు పుష్పింపకపోయినను 
పచ్చని కాంతులనీనుచు మనోహరముగా నుండెను, 

రాజశేఖరు(డుగారి పడకగది ముందటి చావడిలో దూలమునకు( 
టిలుక పంజర మొకటి [వేలాడంగట్టబడి యుండెను, ఆందులో నున్న 
చిలుక సదా “ఎవరువారు' “ఎవరువారు' 'పిలివచ్చె కొట్టు కొట్టు 'కూరోయి 
తోటకూర' మొదలగు మాటలను సహజ మధుర స్వరముతో పలుకు 
చుండును. ఆ దూలమునకే మజికొంత దూరమున రాహూాయణము మొద 
అయిన తాటాకుల పు స్తకములు [తాళ్ళతో |వ్రేలాడ( గట్లబడి యుండెను, 
ప్రొద్దునే నిదలేచి రుక్మిణి చిలుకను పంజరమునుండితీసి చేతిమీ(చనెక్తి ౦చు 
కొని “చేతిలో వెన్నముద్ద” మొదలుగా( గల పద్యమును సహితము 
నిత్యమును నేర్చుచుండును. ఆ కాలమాలో( దణచుగా శ్రీలు చడుపుకౌను 
నాచారము లేకపోయినను, రాజ శీఖరుండుగారు రన రుసూ రె స్సీంది 
ముద్దుచేత(దానె రుక్మిణికి కొ శ త పుస్తకమును ఆన్యసా హాయ్యము లేకుండ 
నర్థము చేసికొను శ క్రిగలుగునంతవజకు విద్యను చెపె పెను. ఆమె 
స్వభావము చేతనే తెలివిగల దగుటరే విద్యకూడ దానికి సయమయి చిన్న 
తనములోనే యు యుకాయు క్ర వివేకమును జ్ఞానమును కలది యాయెను.* 
తండి యామెకు చదును చెప్పుట చూచి యనూయచేత నిరుగుపొరుగుల 
వారు చాటున గుసగుసలాడుకొనిరిగాని రాజశేఖరుండుగారు ధనికు అగుట 
వలన నేమియు బలుక సాహసింపక పోయిరి. అట్లని వారు బొత్తిగా 





1, చేతిలో వెన్నముద్ద చెంగల్వ పూదండ 
బంగారు మొలతాడు పటుదల్లి 
సందె తాయెళులును woos 
చిన్నికృష్తా నిన్ను నే చేరి కొలుతు 

పూర్వ కాలం వీధి బడులలో ఇలాంటి ము కక పద్యాలు చెప్పుళుండేవారు 
పిల్లలకు, 

త. శ్రీ విద్య పట్ల పంతులుగారికి చాలా అభిమానం ౨1 సం॥ల య 
ననే శ్రీ విద్యను సమర్థిస్తూ వీరేశరి, గం (1872) పు పప (ప్రవాయిని సిర, 
లోను, కొకొ_ండ వారి "ఆంధ భాషా సంజీవినిలోను జరిగ్‌న పొద వివాదాల్లో 
పాల్గొన్నారు, చం, దమతీ చోరి తమనే పెద్దకథలో శ్రీలు నేర్వువలసీన వ్‌పయ' లన్నీ 
చంద్రమతి తన గురువుగారి నుంచి తెలుసుకున్నట్లు వర్ణించారు, 


35 


నూరుకున్న వారు కారు. పెద్దవా(డని రాజ శేఖరుడుగారు గౌరవముతో 
జూచుమీండెడి యొకయా ప్తబంధుని మెల్టిగా |గ్రేరేపించి, అయనచేత 
అందజును సభలో: గూర్చుండియుండగా “నాయనా! మన యింట అడు 
ఫిల్లలను జదినించు సంప్రదాయములేదే. మన రుక్మిణి నేల చదిపించె 
దవ?” అనిపించిరి. రాజశేఖరు(డుగారు విద్యవలని లాభముల నెటింగిన 
వాడగుటవలనను స్త్రీ విద్య యే కాస్త్రమునందును నిషీధింపంబడి యుండక 
ఫోవుటయు, పూర్వము పత్మివతలందజు విద్యావంతులయి యుండుటయు 
నైజిగినవాండగుటవలనను ఆ వృద్ధుని వాక్యములను లక్ష్యముచేయక శ్రీ 
విష్యాభ్యాసమున కనుకూలముగా( గొన్ని స్మృతి వాక్యములను జదిని మీ 
యభిష్టాయ మేమని సభలోనున్నవారి నడిగెను. వారందలును మనసులో 
స్త్రీ విద్యీయన్న నేవగించువారే యయినను రాజశేఖరుండుగారి యలిపా 
యము తెలిసిన పిమ్మట దానికి వ్యతిరిక్టముగా నేమియు జెప్ప నలవాటు 
పడినవారు కరు గావున స్త్రీ విద్యాభ్యాసము వలన గణనాతీతము అయిన 
లాభములు గలవని పొగడి రుక్మిణికి విద్య నేప్పచున్నందునకయి. రాజ 
శేఖరు(డుగారిని క్ఞాఘీంచిరి. 


చిలుకపంజరో మున్న తావునుండి నాలుగుబారలు నడిచిన తరువాత 
పడమటింట ద్వారమున్నది. పడమటియిల్టు విశాలమయి యే(బదీమండి 
(బాహ్మణులు భోజనములు చేయుటకు. జాలియుండును, ఇంక( గొంచెము 
చేప్పనకు భోజనములకు లేతు రన(గా వెళ్ళి చూచినయెడల మూరెడు 
మూరె(డెడముగా రెండుగోడల పొడుగునను పీ(టలును పీ(టలకు ముందజ 
పిండి ముగ్గుతో పెట్టిన పట్టును చాలుగానుండును.  పడమటింటి ఈళాన్య 
మూలను గచ్చుతో గట్టిన దేవునరుగు కలదు. ఆ యరుగుపయిని 
'ళువనేళ్వర' మను దేవతార్చన సామానులు సాల్మగామాదులును “పెట్టు 
"పెట్టె యుండును, ఆ పెఫైమీ(దనే రాజశకేఖరు(గుగారు మడితో నిత్యమును 
పారాయణచేయు శ్రీమ్మదామాయణము సుందర కాండము పెట్టబడి 


36 


యుండెను." లబకేంరుండుగారు ప్రి న్న నముచేసీవచ్చి దేవనరుగుముంటే౨ 
పీట వేసికొని తారం రామాయణమును సంచపూణయ కేసిళొందురు, 
దేవనరుగున కిదుతగా "సస తలుప్ప ఉసీకొని యావీతకు' సెక్మినడొ నొక 
"పెరటీలోనికి. బోవచుము: అక్కడ సున్నముతోను ఇటికలతోను కట్టన 
తులసీకోట యొకటి నాలుగయిదడుగుల యెత్తున నందమై యుండెను. ఆ 
కోటలోసల అమ్మీ తులసయు కృష్ణ తులసియే (శ్రద్ధాభక్తులతో, సెంపబడు 
చుండును. ఆ సమీఫముసనే కొంచెము దూరమున తులసిపనమును ఆకల 
సే త్రెమల్లి చెట్టును, వానీ చేరువ వనున్న నందివర్థనపు చెట్టు మీద నల్దుకొన్న 
కాశీరత్న ములును రాజకేఖరు(డుగారికి నిత్యమును దేవకార్చనకయి పుష్బ 
పృతాదులను సమకూర్చుచుండెను. ఆ'పెని రుక్మిణియుః జె జెల్జెలును [(పేమతో 
వెంచుకొనుచున్న బంతి చెట్టును, 'బొగడబింతిచెటును, జం ద్రకాంత పు 
చెట్టును గోడ పొడుగునను "వరుసగా నుండును. పడమటింటివంటీదే 
దక్షిణపువైపునున్న వంటయింటి దొడ్డిలోపల నరంటిబోడెలు పిలకలతో 
నిండియుండి చూడ పండువుగా నుండును, రాజపేఖిరుండుగారు [పత్యహ 
మును ఆ బోదె మొదలనె స్నానము చేయుదురు. 

వెనుక చెప్పిన చొప్పున గుక్షిణి స్నానముచేసి వచ్చి గోదావరీ 
సుండి చెంబుతో! దెచ్చిన నీళ్ళను తులిసీకోటలో: బోసి మొక్కి, త్‌డి 
ఐట్టలకోనే చుట్టును మూడు (పద క్షిణములుచేని, లోపలికి(బోయి తడిబట్టీ 
వదలి పట్టుబట్ట కట్టుకొని యొక చేతిలో( గుంకును బరిణియు రెండవ చేతిలో 
వష్షతలును బనుపును బియ్యప్పపీిండియును గల గదుల సపెప్టియును బట్టు 
శొనివచ్చి, తులనికోటతో నంటియున్న ముందరినేదిక మీద నీళ్ళు చలి 
నీ ప్ర. చీయ్యపు పృపీండితో సరల మొదలయిన వింత 





క, తమ aan గురించి పల ౩గం shore స్వీయ చర కలో 
ఇట్లా (వాసుకొన్నారు. 

“నారు ధనకాములుగాక శీ ర్లికొాములయి. పంశితుల నాదరించియ దాన = 
ధర్మవబలు చేసియ విశేష యళోధనమను సంపాొదించినవారు ఆయన యొద్ద 
బురాణము చెసప్పెడు శాస్త్రుల యొద్దనే నేను ప షు జదివినాడను. 

స్వీయ చరిత మొదటి భాగము, 
మొదటి (ప్రకరణం, పు ట 10, 1982 మ్ముదణం, 


37 


పింతల [ముగ్గులను బెట్టుచు నడుమ నడుమ జితముగా గుంకుమతోను 
పసుపుతోను నలంకరించుచు( గూర్చుండి, మధుర స్వరముతో మెల్లిగా 
“లంకాయాగము”ను పొడుకొనుచుండెను.! 

ఈ లోపుగా రాజశేఖరు(డుగారు వెంట నున్నవారితో నానా విష 
యముళను ముచ్చటించుచు నడుమనడుమ వారికిజ్టుచెప్పుల జోళ్ళచప్పుడు 
అలో నడ(గి పోయిన మాటలను మరల నడుగుచు' బలువురతో( గలసి 
యింటికి వచ్చి, పాదరక్షలను నడవలో విడిచి యొకరొకరే వచ్చి కచేరీ, 
చావడిలో రత్నకంబళము మీ(ద గూర్చుండగా. దామును దక్షిణపు 
గోడ కానుకొని యెండలోనుండి నడిచి వచ్చిన బడలికచే(బట్టిన చెమ్మట 
పోవ ను శ్రరీయముతో విసరుకొనుచు: గూరుచుండిరి, అప్పుడు నంది 
రాఘవాచార్యు(డు నామముల తిరుమణి జె క్రికలు లేవ నెడమచేతితో సద్దు 
కొని చేతులు నలుపుకొనుచు రాజశేఖరుండుగారి మొగముమీ(ద( జూడి. 
నిగిడించి, 'దేవరవారి కీనడుమ స్వామిమీంద కొంచె నునుగహము తక్కు 
వగా నున్నది” అని యొక చియునవ్వు నవ్వి లేచి నిలువబడి బట్టలో 
నున్న గన్నేరుపూలమాలెను దీని చేతిలో: బట్టుకొని స్వామివారి 
యందు(బరిపూర్ణ కటాక్ష ముంచవలెను' అని వినయముతోప( బలుకుచు 
మెల్లగా హ స్థమునందుంచెను. 





1. స్రీలు పాడుకునే గామాయణం పాటలన్నింటిలో బాలా ప్రాచుర్యం 
ఫొందినడీ యూపాట గ్రీరాముడు' అడవికే వివటంతో (పాఠరంభి: చి రావణసంపహారా 
నంతరం అయోధ్యలో మళ్ళీ ఆయన, సద్దాభిషేకం, చేసుకోవడంవరకూ ఈపాటినో 
వర్ణించబడిన ది. = నంహరించటాసకే రొవనుటు చేసీన పాతాళవోమాన్నిబట్టి 
యా పాటకు ఈ పేటి వచ్చింది. ఈ సందర్భం అవాల్మీకం. జానపదుల. పాటల్లో 
వాల్మీ3 రామాయణంలో లేని ఎన్నా వి విచి తమైన కల్పనలు చోటుచేసుకున్నాయి" 

“మూ. యన్న న మా'వదినె పషనాలుగు 

యేండ్ల వనము (పనేళశమమ్మా 

వారి వెంటా 3 నేను త్ల వె నృతాను 

దీవెనలు ఇ: గ్యవమ్మా” అని లష్మణుడు తగ్గని వేడుకుంటున్న స నన్ని 


వేశంయో రూ పాట (పారంభమపుతుంది, రామాయణ న ఉఇతివృ త్రంగా గల 
పాటలన్నిటిలోనూ ఇది సెద్ధ పాద, 


38 


రాజ శేఖరుండుగారు భక్తితో: బుచ్చుకొని “యీ మధ్య మన జనా 
ర్ధనస్వామి వారికీ జరుగవలసిన యుత్సవము లేమయిన నున్నవా P 
అని యడిగిరి, 
రాఘ---పదియేను దినములలో మార్గశిర శుద్ధ చతుర్దశనాండును, 
పూర్ణిమనా(డును వరుసగా తిరుమంగయాళ్యారియొక్కయు, తిరుప్పాణా 
భ్యారి యొక శ్రాయు తిరునక్ష్షతములు వచ్చుచున్నవి. అప్పుడు విశేషోత్స 
వములు జరుగవలసి యున్నవి, ఆ నెలదినములలో ధనుర్మాసము వచ్చు 
చున్నది. ఆ నెలదినములును స్వామికి నిత్యోత్సవములును సంక్రాంతి 
దినములలో సధ్యయనోత్సవమును జరుగవలసియున్నవి. ధనస్సులోనే 
పుష్య బహుళ ద్వాదశినా(డు తొండరడిస్పొడియాళ్యారి తిరునక్షతము 
వచ్చుచున్నది. ఆ దినమున స్వామి యుత్ళవముకన్నను విశేషముగా 
జరుగవలెను. 
రాజలానిత్యమును స్వామికి బాలభోగమును నందాదీపమును 
[క్రమముగా జరుగుచున్నవా ? 
రాఘ---తమరు (ప్రతి మాసమును దయచేయించెడి రెండు రూపా 
యలును బాలభోగమునకు( జాలకున్నవి. ఇప్పుడు స్వాములధికముగా 
వచ్చుచున్నారు. నందాదీపము [కింద దమరు దయచేయు రూపొరతో 





1, తీరునక్ష' తం అందే జయంతి, పన్నిద్ద రాశ్యారుల జయంతులను వైష్ట 
దేవాలయ*లలో భ క్తి శద్ధలతో జరపడం స పధాయం, తీరుమంగయాళ్యారు 
పరకాలుద ని కుడా అంటారు. వైష్ణహారాధన లో సంపరకాలుకు దొంగతనాము 
కూడా చేసేవాడని ఈయన చరిగితలో వర్ణితం. 

తిుహ్పిణాక్య్వారు హరిజన వాడలో 'పెరన వైష్టవభక్తుడు, శ్రీరంగనాధుడి 
పెన ఈ భక్తుడు రచించిన షాపకాలను “అమలనాదిపీరాన్‌" అంటారు, వైన్షేవ 
అగ్వావ రచించిన పాటఆన్నింటినీ నాలాయకం లేదా దివ్య వబంధ్రంగా వై నైప్టేన 
దేవాలయ: అలో గానంచేస్తారు, తొండరడిప్పొడి యాశ్యారు' అసలు పేరు "వవ 
నారాయణుడు, భకాం[ఘి "శేశువని యాయస 'నికుదు, 

(దొవడ (ప్రబంధ పారాయణం ముగింపు పు ఉత్సనాన్ని అధ్యయ న సోత్సవం 
ఆంటారు. ధనుర్మాసం అంటే పుష్యమాసమంతా వైన్టవ దేవాలయాలలో విశేష fy 
తృవాలు జరుగుతాయి, 


39 


మటీయొక రూపాయిను జేర్చి యొకరీతిగా జథప్కకొని వచ్చుళున్నాను, 
కొని నందాదీపములో వుతీయొకరికి భాగముండుట నొ కీష్టములెదు, 
స్వామికి బొ త్రీగా వాహనములు లేవ్ప; పొన్న వాసన మొకటి 
యుండెనా రేపటి యధ్యయనోత్సవములో నెంతయైన నిండుగ నుండును, 
అది యీ యే(టికిం గాకపోయిన మీ/దటికై నను మీకే మాట పద్మవలిను, 
ముందుగా చెవిని వేసీయుండిన నెందున కయినను మంచిదట ఫీగో 
మనవీ చేసినాను, 
రాజఖ---మొన్న దేవాలయములో స్యాములలో  స్వాములేషా 
హోట్లాడినారట, 
రాఘ---ద్వారకా తీరుమలనుండి వచ్చిన స్వామి సొపాటుచేసి 
కూర్చుండి యుండంగా; పెంటపాడు నుండి వేంచేసిన స్వామి "పెరుమాళ్ళు 
సేవ చేసీ వచ్చి కూర్చున్నారు. వారిద్దరిలో నొకరు లెంగలెనారును ఒకరు 
వడహలెవారును గనుక, నామమ్ముక్రింద పాద ముంచసణ్చును కూడ? 
నూటపట్టింపులు పట్టుకొన్నారు. 
“రాజ--ఊరశే మాటలతో సరిపోయినదా ? 
రాఘఎజాతపవాత గొంచెము చేయి చేలు కలిసినంగాని ముదర 
తీయక నేనును నా తమ్ము(డును అడ్డమువెళ్ళి నివా౭ంగినాము, 
రాజ---మన జనార్థనస్వామివారి కేమాత్రము మళ్యమున్న చె? 
రాఘ ఏడుపుట్ల మాన్య మున్న దందుడుగూని ఆయిదుపుట్లు 
ష్యూతము భోగమువాం[డ డైంద జరుగుచున్నది. తక్కి.స రెండుపుట్ట 
భూమియు ఆర్బకులదిగాని స్వామిది కాదు." 
రొజ---మొన్న జరిగిన స్వామి యుత్సవములో భోగముమేళము 
డొలేదే. 
రాఘ--వా రన్ని యుత్సవములలోను రారు. రాజమహేంద్ర 
నరములో( గా(పురమున్నారు గనుక చిల్లరపండువుల కెల్లి బండ్లు చేసి 
కొనివచ్చుట బహు (పయాసము, ఒక్క స్వామీ క్ర (ge దినములలో 
1. “గడిపాడైనా గూబవదలదు, 
గడిపోలాల పూజారి వదలడూ' ఆని 
అడివి బాపిరాజు గీతం ఉన్నది, 


40 


శజోత్సవమునాంటు మాత్రము వత్తురు. అప్పుడు వారి ఏ త్రెము' [కింద 
స్వామి [దవ్యములోనుండి నాలుగు రూపాయలు నూళ మిచ్చుట 
ఆచారము, 

ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామన 
చాయ గృహస్తు తెల్పిబట్టలు గట్టుకొని కుడిచేతిలో నున్న సొన్నుకబ 
చాడించుదు, ముందజ నొక కూలివాండు బట్టలమూంటను. నె త్రిమీందం 
జెట్టుకొని నడువ, నడనలో నుండి చావడిలోనీకి చొరవగా నడిచివచ్చి 
అబ్బట నీలువంబడి, “ఓరీ! లామిగా! మూట లోపలికి, దీసికొనిపోయి 
యెనరినై నం బిలిచి రాజశేఖరుండుగారు పరుండు గదిలోంబెట్టి రా” అని 
కూలివానిసీ సయమించి, కూరుచున్నవారి నందతిని [తోచుకొనుచు 
నడుమనుండిపచ్చి మున్నెంతో పరిచయముగలవానివలెనే తాను రాజ 
శీభరుండుగారి ముందజ తివాచిమీంద. గూర్చుండెను. రాజశేఖరుండు 
గా భావజకెన్నండును అతని మొగమే యెజుగశహోయినను పెద్ద 
తునుష్యుండింటికి వచ్చినప్పుడు మర్యాద చవేయకపోయిన బాగుండదని, 
భొంచెము లేచి దయచేయుండని చేయిచూపీ తాను గొంగెము వెనుకకు 
జరిగి చోటిచ్చి “యింటివద్ద నందును సుఖముగా నున్నారా?" యని 
ఫళల (పశ్నమును జేసి “మీరెవిరని యడ్‌గిన( తప్పు పట్టుకొందురేమో 
ఉని సంశయించుచు నూరికుండిరి. అప్పుడా వచ్చినాతడు తన 
సడృముకాయను రాఘవాచార్యులనంక దొ శ్రీంచి యాతని పొడుము 
ఇ్మజను పుచ్చుకొని, మునుపు చేతిలోనున్న పట్టును బాజవైచి క్రొత్త 
నుట్టుపట్టీ సగము పీల్చి రాజశేఖరు(డుగారివంక( దిరిగి “రాజశేఖరుడు 
శారు నన్ను మజచిపోయినట్టున్నారు" అనెను. 

రాజ--లేదు లేదు" అని మొగమువంక6 జాజజూచిరి. 

[కొత్త---ఇంకను నానవాలు పట్టలేదు. మీరు నన్ను పది 
సంవత్సరముల [కిందట రాజమహేం[దవరములో రామమూ ర్షిగారింటి* 
లోపల జూచినారు, నేను వామరాజు ఖై రవమూ ర్తిని, మనమందటమును 





1, రాజశేఖరుడుగారి పినతర్యడి కుమారుడు, రాజమహేంద్రవరం నివాస 
స్థానం. 


41 


దగ్గణ బంధువులము. మీ తల్లిగారి మేనత్తయళ్లుండు మా మేనమామగారికి 
సాక్షాత్తుగా నొక వేలు విడిచిన మేన త్తకొడుకు, మొన్న మా అన్నగారు 
సాంబయ్యగారు మీ యింట నెలడినములుండి 'వచ్చిన తర్గువాత మీర 
చేసిన యాదరణనే నిత్యమును 'సెలవిచ్చుచు వచ్చిరి. వెష్టనపుడు మీరు 
పెట్టిన బట్టలను సహితము పెళ్టైతీసి చూపిన్తారు.. దానిని జూచి మన 
బంధువులలో నొకరు మీరింత యనుకూలమయిన స్థితిలో నున్నాళని 
పరమానందభరితుడ నయినాను, 

ఆ నూటలు విని లోపలిగదిలో( బండుకొనియున్న యొక ముస 
లాయన దగ్గుచు లేచివచ్చి “ఓరీ ఖైరవమూ క్రీ! నీ వెప్పుడు వచ్చినావు?" 

భైర--ఓహోహో |! ప్రసాదరావుగారా ? మీరు విజయంచేసి 
యెన్నాళ్ళయినది ? 

పసా=-రెండు మాసములనుండి యిక్కడనే యున్నాను. 
బంధువని రాజశేఖరుని జూచిపోదామని వచ్చి యితని బలవంతమునకు 
మాజు చెప్పలేక యిక్క.డ( జిక్కు.వడ్డాను, మన బంధువులలో రాజ 
శేఖరు(డు బహుయోగ్ఫు(డు సుమీ! (అని కూర్చుండెను.) 

రాఘ---తాతగారూ ! మీకు రాజశేఖరు(డుగా రెటునరిటీ 
బంధువులు ? 

(పసా--ఇప్పుడు మావాని బంధుత్వము విన్నారుగదా ? 7 వీని 
మైనమూమ బావమ(బది నా కుమా రె 'యత్రగారి సవతి తమ్ముడు. 

ఈ (ప్రకారముగా సంభాషణము జరుగుచుండ(గా లోపలినుండి 
స్రీ.శంఠముతో. “సీతా! సీతా! యని రెండు మూ(డు పిలుపులు 
విన(బడినని, అప్పుడు రాఘవాచార్యులందుకొని, “అమ్మాయీ సీతష్మూ/ 
అని పిలిచి లోపల అమ్మగా రెందులకో పీలుచుచున్నారు అనీ చెప్పెను, 











1. “జెల్లయున్నచోట నీగబ ముసుకునట్టు తమసానొకయు “మంచి దశలో 
నున్నప్పుడెక్కడెక్కడివీ తరములనాటి బాధుత్యములు తెంచుకొనుచు వచ్చీ 
బంధు సలాతని న్నాశయింళురు, అట్టి చుట్టపులవో నూ తాతగారిల్లు సదా నిండి 
యుందెడినటి. 

స్వీయ చరితము, మొధటి భాగము, 
మొదిటి | పకళణము, పుట 9 - 1087 వ మ్యుదణం, 


42 


అప్పుడు నూతివై పు పంచపాశిలోందన యీడు పడుచులతో(గూడి గవ్వ 
లాడుచున్న యేడు సంవత్సరముల యీడు గల చామనచాయ పిల్లి 
పరికిణీ కట్టుకొని కుడిచేతిలో పందెమువేయు గవ్వలను ఎడమచేతిలో 
గళ్ళుగీచిన సుద్దకొమ్మును బట్టుకొని “వచ్చె వచ్చె'నని కేకలు వేయుచు 
కాళ్ళగజ్జెలు గల్లు గల్జుమన చావడిలోనుండి సడమటింటి గుమ్మము 
వైపునకు! బరిగెత్తుకొని వెళ్ళును. ఆ చిన్నది రాజశేఖరు(డుగారి రెండవ 
కుమా రై. అట్టు వెళ్ళి గుమ్మమున కీవలనే నిలుచుండి. 
సీత---ఆమ్మా! ఎందుకు పిలిచినావు? 
మాణిక్యాంబ--నాన్నగారితో వంటయినదని, స్నానమునకు 
లేవచ్చునని చెప్పు. 
మాణిక్యాంబ రాజశేఖరుండుగారి భార్య. నొ రుక్కిణితో సమాన 
మయిన తెలివిగలదియు, విద్య నేర్చినదియు(. గాం బోయినను, గృహ 
కృత్యములను జక్క పెట్టుటయందును, పాకము చేయుటయందును నిరుప 
మానమాయిన (ప్రజ్ఞ కలది. రూపమున చాలవణకు “పెద్ద కుదూ రైను పోలి 
యుండునుగాని మొగము కొంచెము ముదురుదిగాను దేహచ్చాయ యొక 
వాసి నలుపుగాను కన(బడును. ఆమె ముప్పది నాలుగేండ్ల వయస్సుక ల 
దయ్యును దూరము నుండి చూచుటకు చిన్న దానివలెనే ముడుత 
'అంతట సీత మరల( జావడిలోనికి, బరుగెత్తుకొని వచ్చి, 
నాన్నగారూ! వంట అయినద(ట! అమ్మ నె స్నాసమునకు లెమ్మను 
చున్నది' అని చెప్పి, యెప్పటి యట్ట గవ్వలాడుటకయి నూతిపంచపాళి 
లోనికి. బోయెను, 
య రాజ--(పసాదరావుగారూ ! ! మీరు స్నానము చేయుదురేమో 
నూతి దగ్గణకు( బొండి; ఖై రవమూర్తిగారూ ! గోదావరికి వెశ్ళెదరా? లేక 
నూతియొద్దనే నీష్ళ పి సోసికొనెదరా! 
భెర-కా ర్రీకసోమవారము గనుక గోదావరికే వెళ్ళిదను. 
అప్పుడక్క_డ నున్నవారందజును"లేచి, రాజశేఖరు(డుగారి యొద్ద 
"సెలవు పుచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి, రాజ శేభరుండుగార్తును 
పడమటింటిలోనికి నడచిరి, లోప ల సానమీ(ద గంధము తీయ్యుళు ఛున్న 
మాణిక్యాంబ మట్టియల చప్పుడుతో పడమటింటి దొడ్డితలుపు "డకు' నడచి 


43 


యొకకాలు గడప కీవలను రెండన కాలు పంచపాళిలోను బెట్టి, కుడి స్లత్రిత్తో 
జ్వ్యారబంధమును బట్టుకొని నీలువ(బడి “కృత్మిల! భాబయ్యగారు స్నానము 
నకు ప్‌! వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము' అని కేక వేసెను, ఆ 
పీలుప్ప వీని, దేవతార్చనకు, బూరుగోయీచున్న 1 రుకి క్కిణీ “వచ్చుచున్నాను" 
అనీ పలికి తొందరగా రాగిహరివారణముతో నిత్యమల్లి సృష్పములను 
శులసిదళములను దెచ్చి దేవున కరుగుమీ(దబెట్టి తండిగారికి నీశ్టిచ్చుటకయి 
వంటయింటి దొడ్డిలోనీకి( బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధా 
కతలు గూటిలో "నున్న యద్దమును విభూతి పె పెట్టెను గొనీవచ్చి దేవునరుగు 
నొద్ద నున్న పీంటదగ్గజ బేట్టినది. తోడనే లోపలినుండి నలుసదియేంగ్లు 
దా(టిన విధవ యొకతె పిడిచి కట్టుకొనిన తడిబట్ట చెజ(గు నె త్తిమీంచినుడీ 
గానిచ్చి ముసు(గువేసికొని, స్రొయిలోని SD నొసటను “బొట్టు "పెట్టు 
కొని, వెండిచెంబుల జోటితో మడినీష్ళు దెచ్చి పీ(టయొద్దనుంచెను* 
తరువాత రాజశేఖరు(డుగారు స్నానముచేసి జుట్టు తుడుచుకొని కొసలు 
ముడివైచుకొని, ఆప్పుడాజవేసిన మడిబట్ట గట్టుకొని వచ్చి, దేవనరుగు 
ముందఆ నున్న పీంటమీంద గూరుచుండి యాచనునము చేసి, విభూతి 
పండు కొంచెము చిదిపి నీళ్ళుతోందడిపి చేతి యంగుష్టమును కనిస్టకయు? 
చప్ప తక్కిన మూడు (వేళ్ళుతోను నొనటను భుజములను కంఠమునను 
ఆోమ్మునను రేఖలను తీర్చి, భువనేళ్యరము తాళము తీన్‌ న్మిగహములను 
సౌల్యగ్రామములను పళ్ళెములో నిడి మంత్రములు చదువుచు దేవతార్చన 
మున కారంలఖించెను. ఇంతలో తక్కిన వారందజును స్నానముచేసి వచ్చి 
తోడల పొడుగునను వీంటటలమీ(ద( గూరుచుండిరి, 
భోజనమునకు రావలనినవారందజును లోపలికీ వెళ్ళిన తరువాత 
మాణిక్యాంబ మడి విడిచి నడిమితలుపు వేసీవచ్చి పడకగదిలో కూరుచుండి 
తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలో వీధితలుపువద్ద “రాజశేఖరుడు 
గారూ!" అని పిలుపుమీంద పీలుప్పగా పొలము కేక లవలి నీరువది కేకలు 
వినబడెను. “వచ్చెవచ్చె"నని లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ 
వచ్చులోపలనె, కేకలతో(గూడ తలుపుమీ(ద దబదబ గుద్దులు వినబడెను. 
శ్రమ వెళ్లి తలుపుగడియ తీయు యునప్పటికి, నుదుట దట్టముగా! బెట్టిన 
విభూతి చెమ్మటతో( గలిసి చప్పిడిదొడలకు వెల్లవేయ! జెవుల కుండలము 


44 


లుయ్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ 
వస్త్రముతో? జేర్చి చుట్టిన బట్టల సందునుండి కన(బడు తెల్పినిజుట్టు గల 
తలయును, లోఫలి సీర కావిరోనతుల పెనున్న దర్భాసనముశే లొవుగాం 
గన(ంబడు కృష్ణాజినపుచుట్టగల మూపులును, వీపునుండి కుడి భుజము. 
మీదుగా వచ్చిన కృష్ణాజినప్ప (త్రాటికొనను గట్టండ్డ రాగిజారీయను నార 
సంచీయు6 గల యెండుకొమ్మను గలి నల్లని పొడుగయిన విగహ మొకటి 
ద్వారబంధము పొడుగునను నిలువబడి యుండెను. తలుపు తీయంగానే 
యౌ వ్మిగ్రహము తిన్నగా పడమటింటిీ వైపునకు నడిచి లోపల 
రాజశేఖరుండుగారి కెదురుగా నిలువంబడెను. 
రాజ---కాస్తుంలుగారూ! మీ దేయూరు? 
శా స్ర్రీ-మాది కొనూర్మగహారము, మా యింటిపేరు బులుసువారు? 
నా పేరు పేరయ్య సోమయాజులు, మీ కీర్తి జగద్విఖ్యాతమయినది. 
పదిమంది [బాహ్మణుల కింత యన్నము పెట్టీనను సంభావన యిచ్చినను. 
భూమిమీ(ద నె సార్ధక జన్మము మీది, కొని నావంటి వ్యర్థుని (బతుకెందుకు? 
రాజ---కా ర్తిక సోమవారము మీరు rem నుండెదరా? 
ఫో పేద్దవా(డ నయినాను, ఇప్పు డుండలేను, 
రాజ---సోమయాజులుగా రెండ(బడినట్టున్నారు. _ఆట్టయిన 
వేగిరము న్తూకిదగ్గణ నాలుగుచేదల నీళ్ళు పోసికొనిరండి, వడ్డన యవు, 
చున్నది, 
సోమ---మీ భోజనములు కానివ్వండి. నా దొక్క_ మనవి 
యున్నది. నాకు స్వహస్తపాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయ 
ముతో శుద్దిచేసి నాలుగు వస్తువులను అమర్చినయెడల స్నానము చేసివచ్చి 
పాకము చేసికొనెదను. 
రాజలావేజే పొయ్యిలేదు. మీఠు దయచేసి మా పాకములోనికే 
రావలెను, 
సోమ---నాకు స్త్రీ పాకము వుచ్చుకోనని నియమము, షీ యింట 
వంట చేయువారు పురుషులేశదా! 
రాజ--మనా పినతల్లి కుమారై వంట చేసినది. మా యింట. 
నెప్పుడును స్త్రీలే వంట చేయుదురు. 


45 


సోమ---అయ్యో! స్రీ పాఠమే కాకుండ నియోగిపాకము కూడ 
నే నెట్టు పుచ్చుకొందును? కొంచె మత్తెసరు పెట్టించిన నేను వచ్చి దింపు 
కోనెదను, 
రాజ-ా నే(డు సందర్భపడదు. ఈ పూట మీరు వేరే ఎక్కడి 
.కయిన విజయం చేయవలెను. 
సోమ---(కొంచెముసే పనుమానించి) నే నెజు(గుదును. మీది 
మొదటినుండియు శిష్టసర్మపడాయము--- మీ తాతగా రెంతో కర్మిష్టులు; 
మీ తండిగారు కేవలము (బహ్మవే త్త, మీయింట నా కభ్యంతరము 
లేదుగాని యొకచోట భోజనము చేసినానన్న మజియొక చోటను గూడ 
నాలాగుననే చేయుచుందురు. నే నిక్కడ భోజనము చేసిన మాటను మీరు 
హస్యముగా నుంచవలెను. కార్తీక సోమవారము గనుక గోదావరికిబోయి 
నిమిషములో స్నానముచేసి వచ్చెదను. ఇంతలో వడ్డన కానిండు. 
అని పేరయ్య సోమయాజులు కృష్ణాజినమును నారసంచియు 
నట్టింట(బెట్టి గోదావరికి( బోయి స్నానయి చేసి వె, కృష్ణాజినమును 
చావడిలో [కింద(బఅచి దొనిమీ(ద దర్భాసనము వేనీకొని కూర్చుండి, 
గోముఖములో( జేయిదూర్చి లోపల ర్ముదాక్షమాలను |దిప్పుచు కన్నులు 
మూసికొని జపముచేయ నారంభించెను. [ప్రసాదరావు నల్టమందువా(డనని 
తొందరపడుటను, నడ్డించియున్న యన్నమును, కూరలును చల్లారి 
పోవుటను జూచి లోపల విస్తళ్ళముందజ! గని పెట్టుకొని యున్నవారు 
లేచివచ్చి పలుమారు పీలువ(గా( విలువగా, సోమయాజులు రెండు గడియ 
లకు మౌనము చాలించి లేచివచ్చి వి స్తరిముందబ( గూరుచుండెను, అప్ప 
డందటును పరిషేచనములు చేసీ భోజనముచేయ మొదలు పెట్టిరి, 
రాజ---రాజమ,హేం ద్రనరమునుండి శుభలేఖ తీనుకొని వచ్చిన 
నీళ్ళకావడి వెంకయ్య శాడలేదు. ఎక్కడ! గూరుచున్నా/డు? 
వెంక--అఆయ్య! అయ్య! ఇదిగో సోమయాజులుగారి వనుక 
మూలవి సరి వద్ద( గూరుచున్నాను, 
సోమ---ఈ పాకము దివ్యముగా నున్నది. దీని ముంద నలలీమ 
పాఠము లెందుకు? 


46 


వెంక---సోమయాజులుగారూ! నిన్న స్మతములో వండిన వీరకాయ 
యింత రుచిగా లేదు సుమండీ! 


రాజ-లాఏ సత్రము ? 


నిన్న రొజమహేంద్రవరములో నొక కోమటియింట గృహ 
[ప్రవేశమునకు సంతర్భణ జరిగినది. బొల్లి రగు వంటచేసినా(డు. 
ఆక్కడ సోమయాజులుగారును నేనును ఏక పం జ్ష్రినే కూర్చున్నాము. 


శః (ప్రకోరముగా నన్యోన్యసంభాషణలు గావించుకొనుచు భోజనము 
చేసి యందజును పడమటింటిదొడ్డిలో చేతులు. కడుగుకొని |త్రేనుచు 
బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలో( గూర్చుండిరి. సోమయాజులుగారు 
మొట్టమొదట నాలుగు దినము లుండందలంయకొనియే వచ్చినను భోజన 
సమయమున జరిగిన [పసంగ మును బట్టి నిలువ మనసొప్పక _ సంభావనను 
సహిత మడుగకయే వెంటనే తొంబూలమును బుచ్చుకొని నడచిరి, 


శ? 


నాల్గవ ప్రకరణము 


పురాణ కాలక్నేపము--రా జకేఖరు(డుగారి స్టీతి--అఆయన బావమజంది 
దొమోదరయ్య +చర్మితము = మితు(డు నారాయణమూర్తి కథ -- ఎలుక 
యపగుటి, 


'ర్రాజశేఖభరుండుగారు భోజనము చేసిన తరువాత ఒక్క న్మిదపోయి 
లేచి తాంబూలము వేసికొని కచేరీచావడిలోనికి వచ్చి కూర్చుండిరి. 
ఆంతకుమును పే [గామమున(గల "పెద్దమనుష్యులు పలువురు వచ్చి తగిస 
స్థలములలో (గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేఖరు(డుగారు “సుబ 
హ్మణ్యా!' అని పిలిచినతోడనే “అయ్య” అని పలికి లోపలినుండి పది 
యాజు సంవత్సరముల వయసుగల యెళ్టని చిన్న వాడొక (డు వచ్చి 
యెదుర నిలువ(బడెను. అత(డు రాజశేఖరుండుగారి జ్యేషపుతు(డు; సీత 
పుట్టిన తరువాత రెండు సంవత్సరములకు మణియొక పిల్లవా(డు కలి 
గెనుగాని యా చిన్నవాడు పురుటిలోనే సందుగొట్లిపోయెను. ఆ వెనుక 
మాణిక్యాంబకు కొనుపులేదు. సుబహ్మణ్యముయొక,_ మొగము నుందళ 
మైనదేకాని మూడేండ్ల (పాయమున బాలరోగము' వచ్చినప్పుడు పసుపు 
కొమ్ముతో( గాల్చిన మచ్చ మాతను కౌసటను గొంచెము వికారముగా 
నుండెను; తలవెండుకలు నిడువుగాను, నల్థగాను ఉండెను. చేతుల 
బంగారు మురుగులును, చెవులను రవలయంటుజోడును అనామికను 
పచ్చదాపీన కుందనంపుపని యుంగరమును ఉండెను, 

రాజ--సు్కుబహ్మణ్యా! అందజితో(గూడ నీవు మధ్యాహ్నము 
భోజనమునకు వచ్చినావు కావేమి? 


sss rrr RIN 
1. చిన్నపిల్ల చేష్ట అనీ కూడా ఆంటారు, 


48 


స్కుబ--కొ ర్రీక సోమవారము గనుక్క ఈ దినము దా|త్రిదా(క 
నుండి మణి భోజనము చేయవలెననుకున్నాను, 

రాజ--లోపల బల్లమీ(ద ఆదిపర్య మున్నది. తీసికొని వచ్చి 
శాస్తులుగారిని వెళ్ళి పిలుచుకొని రా, 

తం|డియాజ్ఞ ప్రకారము స్కుబహ్మణ్యము లోపలికి వెళ్ళి పుస్తక 
మును దీసికొని వచ్చి తండ్రిచేతి కిచ్చి, నడనలో నుండి నడచి వీధి 
గుమ్మము మెట్టుదిగుచు, దూరమునుండి వచ్చుచున్న యొక నల్జని విగ 
హము జూచి “హగరము రండి" అని 'కేకవేసి, తాను మరలివచ్చి లు 
గారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుముగా పుస్తకమును 
ముందఅు( బెట్టుకొని కూర్చుండెను, ఇంతలో గాస్తులును భుజముమీ(ద 
చినిగిపోయిన పాఃతశాలువును: మడతబెట్టివేసికొని. బంగారము జే కెత్తు 
టచే నడుమ నడుమ లోపలి లక్క కనంబడుచున్న కుండలముల జోడు 
చెవుల నల్లలనాడుచుండ వచ్చి సభలో: గూర్చుండెను. రాజశేఖరుండుగారు 
సాహిత్యపరులయ్యును, ఆ కాలమునందు పెద్ద పుస్తకమును! జదివి మరీ 
యొక పండితునిచే అర్థము చెప్పించుట గొప్ప. గౌరనముగా నెంచబడు, 
చుండును గనుక, ఆ  కాస్తగలు వచ్చువణకును పుస్తకమును జదువక' 
గనిపెట్టుకొనియుండిరి, 


రాజలా-మీ రీ వేళ నింత యాలస్యముగా వచ్చినారేమండి? 

కాస్త్రి--ఇంతకు మునుపొకఠకపర్యాయము వచ్చి చూచిపోయినాను. 
తమరు లేవలేదని చెప్పినందున, వేజేయొక 'పెద్ర్దమనుష్యునితో( గొంచెము 
మాటాడవలసిన పనియుండగా మీరు లేచునప్పటికి మరల వత్తమని వెళ్ళి 
నాను. ఆయనతో మాటాడుట కొంచెమాలస్య మయినది, క్షమించవలెను.- 
నాయనా! సుబ్రహ్మణ్యము! పుస్తకము విప్పు, 

సుబహ్మణ్యము పుస్తకమును విప 'తుండము నేకదంత 
మును దోరప్ప బొజ్జయు" నను విమే ఘ్నేశ్వర స్త్రవపద్యము నారంభించి 
చదువుచుండగా కాస్తు)లందుకొని యా పద్యము కడనజకునయిన తరు 
పోత, “ఆంజలి(జేసి [మొక్కద మదంబకు' మొదలుగా(గాల సరస్వతీ 





1. భారతము, 


(పార్థనమును, పిమ్మట “పాంపపయోదనీలతను 'ఖాసితు మొదలుగా. 
గలి వ్యాసస్తోతమును, పిదప మజికొన్ని పద్యములను తానుగూడ 
కలిసి చదివెను ఈ లోపల నుబ్రహ్మణ్యము గతదినము విడిచి పెట్టిన 
భాగమును దీసి, అర్జునుడు ద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి 


“ద్చావళ మ సీక|వతము ధర్మవిధిం జరుపంగ. నేగి గం 

గాది మహోనదీ హిమవదాది మహాగిరిడర నంబు మీ 

హిడదప మోజనర్శనము పన్ను(గ జేయటం జేసి పూర్వ సం 

పొదిత సర్వవాపముఎ వాసె భ్యళంబుగ నాకు సచ్చుకా!” 

అను 'పద్యమును చదివెను, అప్పుడు కాస్తు)లు పద్యములో 
నున్నవి కొన్నియు, లేనివి కొన్నియు( గల్పించి దీర్ణములు తీయుచు 
నర్థము చెప్ప మొదలు పెట్టెను. అర్థము చెప్పుచున్న కాలములో స్ముబ 
హ్మణ్యము పు స్తకముయొక్క స్యూతమునకు( గట్టియున్న పుడకను 
జేతితో( బట్టుకొని తిప్తుచుండెను. అది చూచి కాస్త్ర)లు ఉలికిపడి ముక్కు 
మీద [వేలు వై చుకొని “పుస్తకము చదువుచుండగా దాని నా [ప్రకారము 
ముట్టుకో వచ్చునా ? వ్యాసులవారు దానిమీ(ద( గూరు చుందురే.' యని 
దగ్గటి నున్నవారి కావిషయమయిన కథ నొకదానిని జెప్పెను. 
ఆ సాటమీ(ద నందులో నెవ్వరో యడిగినదానికి? (బత్యు తరముగా, 
“వ్యాసులవారు దగ్గణనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, 
వారేప్పుడా మార్గముననే యాకాశముమీ(ద దివ్య విమాన మెక్కి వెళ్లు 
చున్నారనియు చెప్పి ఆకాశమువంక జూచి కన్నులు మూసికొని మూ(డు 
నమస్కారములు చేసెను. ఈ (పకారముగా సంజవేళకు ఆదిపర్వము 
ముగిసినందున నాటికి? బురాణ కాలక్షేపమును శాలించి “స్వస్తి 
(పజాభ్యః” మొదలుగా గల క్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు 
వెళ్ళిపోయిరి. 

రాజశేఖరుడుగాం ముంటికి నిత్యమును బంధువులు నలువది 
తరములు గడచిపోయినను వంశవృక్షవములు సహితము చూచుకో రజ 
లేకయే తమ బంధుత్తుము శాపరముంచుకొని రాజశేఖరుందుగారి మీంచి 
[ పేమచేత నాతనిని చూచి హూచరించి సోవతెనను నుదేశముతో వచ్చి 


50 


నెలలకొలది నుండి తినిపోవుచు వస్త్రములు మొదలగువానిని బహు 
మానమును వడయుళుందురు. ఊరనుండు “పెద్దమనుష్యులును పరిచితు 
అయిన వారునుగూడ రాజ శేఖరుండుగారి యింట వంటదివ్యముగా జేయుదు 
రని క్లాఘించుచు నెలకు సగముదినము లచ్చటనే భోజనములు చేయు 
చుందురు. వారు చేయు స్తోతపాఠముల' కుస్బీ రాజశేఖరుండుగారును, 
వారు వచ్చినప్పుడెల్టి పిండివంటలును శ్నీరాన్నమును మొదలగువానిని 
చేయించి వారిచేత మెప్పువడయ(జూచుచుందురు. అన్న ముడుకకపోయి 
నను, పులుసు కాగకహపోయినను, పప్ప వే(గకపోయినను కూడ వారి 
వంట బాగుండలేదని యెవ్వరును జెప్పలేదుా ఊరకే వచ్చిన పదార్థము 
నందెప్పుడును రుచి యధికముగా నుండునుగదా ? కొందజు బంధువులు 
తాము వెళ్లునప్పుడు కొంత సొమ్మును బదులుపుచ్చుకొని ఆదివజకు( 
వజచుగా వచ్చుచు బోవుచు నుండువారేయైనను అంతటినుండి తీజిక 
న్రేక్ష బదులుతీర్చుటకయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు ధన 
వంతుండు గనుక ఆయన కెల్ళవారును మితులుగా నుండిరి. ఆ మ్మిత 
సహ్మసములలో నొక(డైనను నిజమైన యాప్తుండున్నాడో లేడో యన్న 
సంగతిని మాత మాయనకు ధనలక్ష్మి తెలియనిచ్చినది కాదు. అట్టే 
మతో త్రము లందజును రాజశేఖరు(డుగారికి స్తుతిపాఠములతో భూమి 
షీ(దనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింప( జేయుచు 
దా సూయన యిచ్చెడి ధనకగకవస్తు వాహనముల నాతని |పీతి'కై యంగీక 
రించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగా వచ్చి తమ కష్ట 
కథలను గాధలుగా( జెప్పి చివరకు దమ కేమయినను ఇమ్మని తేల్చు 
చుందురు -ఆట్సివారు నటించెడి యాపదల నన్నిటిని ఆత౦డు నిజమయిన 
వానినిగానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందటు (బ్రాహ్మ 
ణులు పిల్లవానికి వివాహము చెసి కొనెదమనియు, ఉపనయనము చేసి 
కొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, స్మతములు సమారాధ 
నలు చేయించెద మనియు, చెప్పి యాయనవద్ద ధనమార్జించుకొని సోన 
చుందురు. మ్మితుల వేడుకకయి రాజశేఖరు(డుగారియింట ర్యాళులు 
రజుచుగా గానవినోదములును నాట్యవిశేషములును జారిపోతాది నాటక 
గోష్టులును జరుగుచుండును. మోసగాండు కొందజు తమ కమ్ముడుపోని 


{ 


51 


యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి, వానిలో జెక్కినరాళ్ళ 
వెలయెజిగి కొన(గలిగిన సరసులు రాజశేఖరు(డుగారు తప్ప మజియొకరు 
లేరని ముఖపీతిగా నూటలుచెప్పి. వస్తువు లంత వెల *చేయకపోయినను 
మాటలనే యెక్కువ వెలకు విక్రయించి పోవుచుందురు. [గామములోని 
వైదిక బృందము యొక్క _పేరణచేత స ప్రసంతానములలో వొక పైన 
దేవాలయ నిర్మాణము! జేయ నిశ్చయించుకొని, రాజవరప్పకొండ 'నుండి 
నల్పరాష తెప్పించి రాజశేఖరు(డుగారు రామపాద క్షేత్రమునకు సమీప 
మున నాంజనేయునకు గుడికట్టింప నారంభించి నాలుగు సంవత్సరముల 
నుండి పనిచేయుచుండెను. కాని పని సగముకం టె నెక్కువ కాకపోయినను 
పనివార్మిడును "పని చేయింపః దిరుగుచుండెడి యాశ్రితులును మాత్రము 
కొంతవజకు భాగ్యవంతులయిరి. ఈ (ప్రకారముగా. దన్ననాదరము 
చేసి యితరులపాలు చేయవచ్చుచున్నందున, ధనదేవత కాతనియం 
ద్మాగహము వచ్చి లేచిపోవుటకు [(బ్రయత్నము చేయుచుండెను గానీ చిర 
పరిచయమునుబట్టి యొక్కసారిగా విడువలేక సంకోచించుచుండెను, ఈ 
సంగతిని దెలీసికొని దారీ ద్యదేవత యప్పుడప్పుడు వచ్చి వెలుపళ్త 
నుండియే తొంగి చూచుచు, భాగ్యదేవత యాతని గృహము చోటు చేసిన 
తోడనే తాను |బవేశించవలెనని గూరుచుండెను. రుక్మిణి వివాహములో 
నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీ(ద, 
గొంత బుణమైనందున దానిమీ(ది. వడ్డి “పెరుగుచుండెనేకాని మతీయొెక 
తొందరయేమియును గలుగుచుండలేదు. 

రాజశేఖరు;డుగారివలన బాగుపడీనవారు పలుపు రున్నను వారిలో 
నెల్ల దామోదరయ్యయు, నారాయణమూ రియ ముఖ్యులు, ఆ యిద్దేర్‌లో 
దామోదర య్య రాజశేఖరు(డుగారి బావమజ(ది; రాజశేఖరు(డుగారీ తోడ 
బుట్టిన పడుచునే యాతని కిచ్చిర కాని యామె ఒక్క కుమారున్ని 
మాతము గని కాలము చేసెను. ఆ కుమారున కిప్పుడు పదియేనువత్స 
రములున్నవి; అతని పేరు శంకరయ్య, అతని కెనిమిది సంవత్సరములు. 
దాటకముందే తల్లి పోయినందున, ఆతడు చిన్నప్పటినుండియు మేన 
మామగారియింటనే పెరిగినా(డు. ఆతనికి సీతనిచ్చి వివాహము చేయ 
వలయునని తల్లిదండుల కిద్దజీకిని నుండెను. భార్యపోయిన తర్వాత 


౨2 


చామోదరయ్య రాజశేఖరు(డుగారి సాయముచేతనే రెండన వివాహము 
శేసికొనెనుగాని యా చిన్నది పెండ్లి నాటికి తొమ్మిది సంవత్సరముల 
తోపు వయస్సు గలది. గనుక, ఈడేరి 'కొపురమునకువచ్చి రెండు 
సంవత్సరములు మ్మాతమే యయినది. అతనికి ద్వితీయ కళ తమువలన 
సంతానమింకను కలుగలేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి 
జీదవా(డు; అతనికి రాజశేఖరుండుగారి చెల్లెలి నిచ్చునప్పటికి రాజశేఖ 
రుండుగారి తండియు ధనవంతుడు కా(డు, వారిది పూర్వము 
వసంతవా(డ నివాసస్థలము. రాజశేఖరు(డుగారి తండి తన యింటికి 
గోడలు పెట్టించుటకయి పుట్టలు [తవ్వించు చుండ(గా నొకచోట 
నితడి బీందితో' ధనము దొజికినది. ధనము దొరికిన తరువాత 
స్వస్థలములో నున్న విశేష గౌరవ ముండదని యెంచియో' లోకులు 
యోర్యలేని తనమునకు జడిసియో రాజశేఖరు(డుగారి తండి దార 
వ్పుతాదులతో నల్లుని గూడ వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు 
ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యా చుట్టుపట్టులనే మాన్యములు 
గొని కొంతకాలమునకు మరణము నొందెను. భార్య పోవుళలకును 
డామోదరయ్య రాజశేఖరుండుగారి యింటనే యుండి, ఆయన పేరు 
చెప్పి ధనము నితరుల వద్ద తెచ్చి తొ నపహరించుచు( బయికి దెలియ 
నియ్యక దాచుకొనుచుండెను, తరునాత అప్పులవారు వచ్చి తొందర పెట్టి 
నపుడు రాజశేఖరు(డుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడబుట్టిన పడుచు 
హోయిన తరువాత దామోదరయ్య చేయు నకమములకు సహించలేక 
యొకనా(డు రాజశేఖరుండుగా రాతనిని కఠినముగా మందలించిరి. ఆందు 
మి(ద గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమణ(ది కట్టుబట్టలతో 
నిల్లు వెడలంగొట్టినాండని యూరివారందరి ముందఖి( జాటుచు దేశాంత 
ఠమునకు లేచిపోయి, యాజు నెలలకు గడ్డమును తలయును బెంచుకొని 
చురలవచ్చి, భూతవై ద్యుడనని వేషము వేసికొని నుదుట పెద్ద కుంకుమ. 
బొట్టు పెట్టుకొని వీధుల వెంబడి తిరుగుచుండెను, ఆ వజకే దామోద 
శయ్య తా నార్జించుకొన్న ధనమును వేజుగ జ్యాగ త్రచేసి కొన్నందున 
అప్పుడా ధనముతో నొక యిల్లుగట్టి ఆ [గామములోనే (ప్రత్యేకముగా 
శొక చోట( గాపురముండెను. ఆతని భూతవైద్యము నానాటికి బలపడి 


53 


నందున ఊర నెవ్వరికై న కాలిలో ముల్లుగుచ్చుకొన్న నాతనిచేత విభూతి 
సెట్టించుచుందురు. ఈ విధముగా దామోదరయ్య భాగ్యవంతుడగుటయే. 
గాక, జనులచేత మిక్కిలి గౌరవమును సహితము పొందుచుండెను. 


రెండవ యాత(డైన నారాయణమూ రి మొదట సద్వంశ మునం 
బుట్టినవాడేగాని దుర్మార్గులతో సావాసమునేసి తనకు(గల కాసువీసములన్లు 
వ్యయము జేసికొని వీదవాడయ్యును పయికి ధనికునివలె నటించుచుండెను. 
ఆతనికీ భాగ్యముపోయినను దానీ ననుసరించియుండిన చిహ్నములు 
మాతము పోనందున నాగాయణమూ ర్థి తజుచుగా రొజశేఖరు(డుగారి 
యింటికి వచ్చును. రహస్యమని చెప్పి రాజశేఖరు(డుగారి లోపలికి? 
బీలుచుకొనిపోయి తన యక్క_అను దెలిపే సొమ్ము బదులడుగుచుండును.. 
ఆ బుణము మరల తీలునది కాదని దృఢముగా నెణి(గియు, రాజశేఖ 
రుండుగారు మానవంతుల గౌరవమును కాపొడుచుండుటయందు మిక్కిలి 
యలిలాష కలవారు గనుకను, అత(డు చిన్నతనములో తన సహపాఠి 
గనుకను, అడిగిన మొత్తమును రెండవ వా రెజు(గకుండ చేతిలో (బెట్టి 
పంపుచుందురు. ఆత(డా ధనముతో సరిగవస్త్రములు, సుగంధ దవ్యములు 
మొదల్గగువానిని గొనుచు మ్మిళులకు షడ్రసోపేతముగా విందులు 
చేయమ్‌ండును, ఇదిగాక యాత. డితర స్థలములలో, జేసిన బుణముల 
కయి బుణ్మప్రదాతలు తొందర పెట్టినందున, రాజ శేఖరు(డుగారు తన 
సొంత సొమ్ములోనుండి యప్పుడప్పుగు మూడువేల రూపాయల వణకు 
నిచ్చి యాతనిని బుణ బాధనుండి విముక్తుని జేసిరి. రెండు సంవత్సరముల 
(క్రింద నారాయణమూ ర్థీ యొక్క. పెత్తండి భార్య సంతులేకుండ మృతి, 
నొందినందున, ఆమె సొత్తు పదివేల రూపాయలు ' అతనికి చేరెను. 
ఆ సంగతి తెలిసినతోడనే రాజశేఖరుండుగారు పరమానందభరితులై 
నారాయణమూ ర్తీ యింటికింపోయి నాలింగనము చేసికొని తనకీయవలనిన 
యప్పును దీర్పవలసినపని లేదనియు, యావద్ధనముతోను గౌరవముతో 
సుఖజీవనము చేయవలనినదనియు( జెప్పి యాదరించిరి. రాజశేఖరు(డు 
గారి కీవజకు బదులు చేయవలసిన యవశ కమంత(గా తటస్థింపనందునను 


ధనము విశేషముగ నున్నందునను నారాయణమూ రి కావలసిన యెడల 


న్‌్‌ 


తన ధనమును వాడుకోవచ్చునని రాజుశేఖరు(డుగారితో: బలుమూరు 
ఫూర్యము చెప్పుచువచ్చెను. 

ఒకనాడు నాలుగు గడియల (పొద్దెక్కిన తరువాత రాజశేఖరు(డు 
గారు కచేరీచావడిలో( బలువురతో[ గూరుచుండి యున్న సమయమున 
రక్మీణీ నూతి వద్దకువచ్చి యక్కడీనుండి 'పెరటిగుమ్మము దగ్గఅకోబోయి 
శోపలనే నిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలో బాల పయ 
వచ్చిన పొరిగింటివారి యాడు పడుచుతో మాటాడుచుండెను, అప్పుడు 
చేతితో తాటాకుగిలక గుత్తుల -నాడించుచు నెత్తిమీద నొక బుట్ట “పెట్టుకోని 
యొక థా యెటుకత యామార్గమున బోపుచు రుక్మిణి మొగమువరక 
నిదానించిచూచి నిలువంబడి “అన్మూ! నీకు శ్రీఘముగానే మేలుకలుగు 
చున్నది; భాగ్యము కలుగుచున్నది; సీమనసులో నొకవిచారము పెట్టు 
కొని కృశించురున్నాన్ప. ఎటుకయడిగితే నీ మనసులో నున్నది 
సూటిగా( జెప్పెద”నని చెప్పెను, ఆ మాటలు విని యా ,ప్రబోధికను 
దొడ్డిలోనికి( నిలుచుకొనిపోయి కొల్టచాటున( గూరుచుండ (బెట్టి తాను లోప 
లికిబోయి చేటలో బియ్యముపోసి తెచ్చి యా బియ్యమును" దన చేతిలో 
నుంచుకొని ముమ్మాటు తనచేయి ఫాలమున మోపి (మొక్కి, కార్యమును 
తల(చుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచి పెళ్లెను. 
అప్పుడా యెజుకత తాను వల్లించిన రీతిగా నిష్షదైవముల( దల(చుకొని 
వాక్కిండని వే(డుకొని యామెచేయిపట్టుకొని 'భాగ్యముకల చెయ్యి! 
(పతిష్టగల చెయ్యి” యనిపలికి, “నీ వొక్క తలపు తలచినావు; ఒక్క 
కోరిక కోరినావు; ఒక్క మే లడిగినావు; అది కాయో పండో, కల్లో 
నిజమో, చేకూటునో చేకూజదోయని [తొక్కిటపడుచున్నావు; బది 
కొయకాదు పండు; కల్పగాదు నిజము; శీ ఘముగానే చేకూజనున్నది. 
ఆ(డువారీవంక తలంపా మగవారివంక తలపా యందు వేమో మగవా 
రంటే గడ్డము, ఆ(డువా రంపే లక్కా'కు అని రుక్మిణి ముఖ 
లవణములను చక్కగా కని పెట్టి మగవారివంక తలంపన్నప్పు డామె 
మొగ మొకవిధముగా నుండుటచూచి సంగతి నూహించి “నీది మగవాలి 
వంక తలంపు; శీఘముగానే కార్యము గబైక్కునున్నది. నీరొబై నేత 
బడనున్న 'దని చెప్పి తక్కిన (ప్రసంగమువలన రుక్మిణి మనసులోని 


55 


సంగతి యంతయు డెలిసికొని, రుక్మిణి మగండు దేశాంతరగతు డయిన 
వార్త నావణకే వినియున్నది. కాన “సీమగ(డు చెడుసోవాసముచేత దేఖం 
షాలయి( తిరుగుచున్నాండు; నీమీ(ది మోహముచేత నెలదినములలో నిన్ను 
వెదకుకొనుచు రా(గలడు ఆని చెప్పి సంచిలోని వేరు నొకదానిని తీస 
పనుపుదారముతో జేతికికట్టి [పాంతబట్టయు రవికయు బుచ్చుకొని, 
మగనితో( గలిసి కాపురము చేయుచున్న తరువాత [కొత్తవీర పెట్టుమని 
చెప్పి తనదారిని బోయెను. రుక్మిణీయః బరమానంద భరితురాలయి ఆంత 
సూటిగా తన మనోగతమును దెలిపి నందునక్తై యెజుకతయొక్క 
మహ త్వమును మెచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి బోయెను. 


56 


అయిదవ (పకరణము 


సేతయొక్క వివాహ (ప్రయత్నము = బై రాగియొక్క ప్రసిద్ధి - ఆతడు 
వైద్యమునకు గుదురుట--- జనార్దనస్వామి యిుత్చవము---రుక్మిణి యొక్క 
కాసులపేరు పోవుట; 


ఒకనాటి యుదయమున ధాజశేఖరుండుగాయ సళ తీర్చి చావడిలో( 
గూడ్చుండియుండగా సిద్ధాంతి వచ్చి తాటాకులతోనళ్లీన యొరలోనుండి 
సులోచనములజోడును తీసి ముక్కునకు( దగిలించుకొని దానిదారమును 
నొసటినుండి జట్టు మీదుగా వెనుకకు వేసికొని కూరుచుండి తాటాకు 
పు సకమునకు( గట్టిన దారములో (గుచ్చిన చిన్న తాటాకుముక్కలను 
నాలుగయిదింటిని పయికి దీసి ముందుకు వెనుకకు (తిప్పుచు వానివంక( 
జూడసాగెను, 

రాజ---సిద్ధాంతిగారూ! సీత కే సంబంధము బాగున్నది ? 

సిద్ధాం--చక్కంగా నాలోచించి చూ(డగా మం్యతిప్రగడ బాపిరాజు 
గారి కుమారుని జాతకము సర్గ విధముల ననుకూలముగ గనంటడుచున్నది, 

మం|త్రిపగడ బాపిరాజు తన కొమారున శేలాగునైన సీతను 
వేసికొని ' రాజశేఖరు(డుగారితోడి బాంధవ్యమువలన బాగుపడవలెనని 
చిరకాలమునుండి కోరియున్నవాండు కొన, ఈ నడుము దన యింట 
సీతాక శ్యాణసమయమున సిద్ధాంతికి మంచి దోవతుల చాపు క ట్ట(వెట్టుటయే. 
శొక, సీత నిప్పించినయెడల నింతకం చి మంచి బహుమానము చేసెదనని 
యాళ పెద్దను, 

రాజలాబొపీరోజు కోమారు(డు నల్లినీవా(డు, చదున్సలోను - తెలివి 
నేదని వినుచున్నాను. వా(డప్పుడే దుస్సహవాసముచేత చెడుతిరుగుళ్ళు 


57 


తీరుగ నారంభించినాండంట! వానికి సీత న మ్యుసు, మన శంకరయ్య 
జాతక మెట్టున్నది ? 
సిదాంామీ మేనల్లుని జాతకము చూచినాను. సమస విధముల 
చేతను దివ్యజాతకమేకాని జన్మనక్క్మరము కృతిక, మన సీతది రూడ 
శృ త్తికానక్షత మే 
che అజై కపాచ్చ। విష్తాచ పు పునర్వస్వధకృత్తికా! 
షృుగశీర్షంచ విత్తాచ సవితో తర ఫల్సునీ। 
ష్యేస్టాచ విశ్వతోయంచ న వతై 9కే వినశ్యతి; 
ఏకౌరాశో పృదగిేణ్యచో త్రమం పాణిపీడనం॥ 
అని కాస్త్రములో పయినక్షతము యైక్యమునందు కన్యావరులకు నా; 
నము సంభవించునని చెప్పబడి యున్నది. బాపిరాజు కొమాపని జాతకము 
సర్యోత్తముగా నున్నది అందులో శేం,దాధిపలిక |త్రికోణాధిపతి సంబం 
ధము కలిగియున్నది. ఇశ్‌రుఅయిన తృతీయ, షష్ట, ఏకాదళ, అవ్షమాధి 
పతులరోడి సంబంధము లేదు--- 
నో కేంద త్రికోణ పతయస్సంబందేవ పరస్పరం 
ఇతరె రై ర్మపసకాశ్సే ద్వి శేషళుభదాయకా: it 
అని శాస్త్ర ప్రకారమత (డు మిక్కిలి యద్భషవంతు(డు. తక్కిన 
చిల్లర చేష్ట లకు డూపమునకును నేమి ? మచి నాలుగేండ్లు “పెబడిన నెంత 
బుద్ధి మంతుండగునో యెవరెజు(గుదురు? నా మాట విని చిన్నదాని 
నాతనికిండు. 
రాజఎ--నేను బాపిరాజు కొడుకునకు పిల్లనియ్యను. నా చెల్లెలు 
పోవునప్పుడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నా చేత చేతిలో చేడు 
వేయించుకొన్నది. దామోదరయ్యయు సీత నిచ్చి శంకరయ్యను మీ 
యొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమాట వనుర 
ఇప్పుడు నేను పిల్లదానిని మజియొకరి కిచ్చినయెడల నా చెల్లెలు బె పో(బట్టి 
యట్లు చేసితినని “లాలు చెప్పుచుందురు. అదిగాక స్ట. శంకరయ్య 
బహుబుద్దిమంతు(డు? స్ఫురదూపి( విద్యావినయ సంపన్నుడు, వీళ్ల 
నోతనికే, యిచ్చెదను. జాతకమును మీరు మతీయొకసారి (శ్రద్దతో జూడ్‌ 
వలెను, 


58 


అప్పుడు సిద్ధాంతి తాను మజియొక విధముగా! జెప్పిన కార్యము 
లేదని తెలిసికొని కొంచెము సేపాకాశమువంక6 జూచి యనుమానించి 
“సీత జననము కృత్తికా నక్షతము యొక్క యే పాదము? ఆని 
(ప్రశ్నించెను. 

రాజ---ద్వితీయ పాదము. 

నిద్ధాం--శంకరయ్యది [ప్రథమ పొదము. అవును. అనుకూలము 
గానే యున్నది-- 

లో ఏక ర్లేచైక పాదేతు వివాహః [పాణహానిద? | 

దంపత్యోరేక నక్షత్రే భిన్నపాదే పభావహః॥ 

అను కాస్త్రమునుబట్టి దోషము లేకపో(గా శుభావహముగా కూడ 
నున్నది; తప్పక సీత సీతనికిచ్చి వివాహము చేయండి. 

రొజ--ఈః సంవత్సరములో సెండ్లికనుకూలమయిన ముహూర్త 
మెప్పుడున్నది ? 

సిద్ధాంలాల్లో॥ మాఘఫాల్లున వై శాఖ "'ష్యెష్టమాసా శుభ. [పదాః॥ 
అనుటచే నూఘమాస మనుకూలముగ నున్నది. బహుళ పంచమి మంగళ 
వారమునా(డు రవి కుంభలగ్నమం దున్నాండు. ఆ ముహూర్తము దివ్య 
మయినది. శో అజగో. యుగ కుంభాళీ మృగ రాశి గతే రవా। 

ముఖఃకర్మ గహ స్ట్వన్యరాశికేన కదాచన॥ 

అనీ [పమాణవచనము, 

రాజ=--మీ కునూ రె జబ్బు నిమ్మళముగా నున్నదా? 

సిద్ధాం--తమ కటాక్షము వలన నిమ్మళముగానే యున్నది, నాండు 
మీరు చెప్పిన బై రాగి బహుసమర్థుండు. అత(డు మాయింట [గహమును 
నిమిషములో వెళ్ళగొట్టినా(డు. భూత వైద్యులంద జును మా చిన్న దానికి 
బట్టిన గహమును వదళించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. ఆత(డు 
మూ(డుదినములు జల మభిమంధతించి లోపలికిచ్చి రషరేకు కట్టినాండు. 
నాటి నుండియు పిల్లది సుఖముగా నున్నది, 

రాజ--మా చెల్లెలు నుబ్బమ్మకు దేహ మస్వస్థగా నున్నది. మన 
[గ్రామములో నెన్వరును మంచి. వైద్యులు కన(బడరు, నాకేమి చేయుటకును 
తో(చకున్నది. 


59 


రాఘ---బై రాగికేత మందిప్పించరాదా! అతడు మీరు సొమ్మి 
చ్చిన మాత్రమున పృచ్చుకొనండు. ఈ యూర నెందణికో దర్మార్గముగానే 
యౌషధము లిచ్చి దీర్ణవ్యాధులను సహితము కుదిర్చినా(డు. 

రాజ-లాగట్టివాండయిన యెడల నీ వాతని నొక్క పర్యాయము 
మధ్యాహ్నము మా యింటికి వెంటబెట్టుకొనివచ్చి సుబ్బమ్మను చూపె 
డవా? నాలుగు దినములనుండి దాని శరీరములో రుగ్మతగా నున్నందున 
వంటకు మిక్కిలి యిబ్బందిపడుచున్నాము, 

రాఘ---ఆవళ్యముగా దీసికొనివచ్చెదను. అతని కాభేషజములు 
తేవ్వు. ఎవరు పిలిచినను వచ్చును. 

సిద్ధాంతి=-ఆతనికడ స్యర్గముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. 
మహానుభావులు గోసాయీలలో నెటువంటివారై నను నుందురు: 

రాఘ---ఆతండు (పతిదినమును దఘ్మిడియెత్తు రోగి కరగించి 
జంగారము చేయునట? అత(డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దానధర్మ 
ములు చేయుచున్నాండు. ఈ విద్యయే లేకపోయిన నాతనికి ధనమెక్క_డ 
గుండి వచ్చును? 


రాజ---రాఘవాచారీ! దేవున కధ్యయనోత్సవములు క్రమముగా 
జరుగుచున్న వా? 


రొఘ---తను యను[గ్రహముండ(గా ఉత్సవముల కేమిలోపము? 
నిరుడు పుష్యమాసములో సంశక్రాంతినా(టి యుత్సవము (ప్రత్యేకముగా 
తమ |ద్రవ్యములో జరిగినది. నిన్ననో మొన్ననోలాగున కనబడు 
చున్నది, అప్పుడే సంనత్సరమయినది. రేపే సంక్రాంతి - ఈ సంగతి 
తమతో మనవిచేయట కేవచ్చి నుబ్బమ్మ గారికి జబ్బుగా నున్నందున సమ 
యము కాదని యూరకున్నాను, 

రాజ-- క్రిందటి సంవత్సరము నూటయే(బద్‌ రూపాయల నిచ్చి 
వాను. ఈ సంవత్సరము నూలోపల వివాహములు తటస్థమయినవి 
గనుక నూజఖురూపాయల మాత్రమే యిచ్చెదను, ఎలాగునయిన , దానితో 
సత్తి పెట్టవలెను. 

“రాఘ-చి తము, దానికేమి? అలాగుననే చేసెదను. 


60 


రాజ---రాఘవాచార్యులూ? బై రాగి నవళ్యముగా నే(డే మా యింటికి 
తీసికొనివచ్చి నీవు మజియొక పనిని చేసికోవలెనుజుమీ? (పొద్ధెక్కు 
చున్నది. శ్మీఘముగా వెళ్ళు--సిద్ధాంతిగారూ! మీకు సందేహముగా నున్న 
పక్షమున శంకరయ్య జాతకము మజీయొకసారి జూడుండి; ఎవరితోనై న 
నాలోచించవలసి యున్న యెడల అచ్చయ్యళాన్త్రిగారికి కూడ ఆ జొత 
కను చూపవచ్చును. 


సిద్ధాంతి--చి త్రము. నా కటువంటి సందేహము లేదు. 
రాజ---అఆట్టయిన, ఇప్పుడు బసకుపోయి తరువాత దర్శనమిండు. 


అని చెప్పి పంపిన తరువాత సభవారందటును తమ యిండ్రకు 
బోయిరి. రాజశేఖరు(డుగారు భోజనముచేసి చేయి కడుగుకొను నప్పటికి 
రాఘవాచార్యు లాబై రాగిని వెంటంబెట్టుకొనివచ్చి యింట, (బ్రవేశ పెపైను. 
నిత్యమును రాజశేఖరు(డుగా రాతనికి సకలోవచారములును చేయుచు. 
భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మశించి, 
నను స్వర్థము చేయు విద్యను నేర్చుకోవలెనను నాస క్రితో రాజశేఖరు(డుగా 
రాతసిని విడిచి పెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పాలును పంచ 
దారయు వేళకు సమర్చించుచు; నెగళ్ళకు వలయు పుల్టలను సమ 
కూర్చుచు, బహువిదనుల భక్తిసేయుచు నాతని యన్ముగహ సంపాద 
నకు(దగిన [ప్రయత్నములు చేయుచుండెను. ఈ (ప్రకారముగా గొన్ని 
దినములు జరుగగా నింతలో జనార్జనస్వామివారికి( గశ్యాణోత్సవము: 
సమీపించినది. "ఆ యుత్సవమును జూచుటకై చుట్టుపక్కల [గామములు 
నుండి వేలకొల(ది జనులువచ్చి (ప్రతి గృహమునను గిక్కిజీసినట్టు దిగి. 
యుండిరి. 

మామశుద్ధమున  నేకాదశినా(డు రథోత్సవమునకు వలయు” 
హం లన్నియు జరుగుచుండెను. వ. దినములనుండి రథ 
మంతయు నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డలను చిత 
వర్ణము గల కాగితములను అంటించి వెదురుకట్టల కొనలకు హనుమ. 
ద్వి గహమును గరుడవిిగహమును గల ధ్వజ పటములనుగట్టి రథమునకు౬ 


61 


దీగిలించిరి, దేవుండు కూర్చుండు 'పెవెపున గెలలతో నున్న కదశీకా 
స్తంభములను నిలిపి వానికి నూమిడిమండలతోను వివిధ సృష్పములతోను 
తోధణములను గట్టిరి. ఆ యర(టి కంబెములకు నడుమను తెల్లిని లక్క 
గుజ్జములు రెండు, రథము నీడ్చుచున్నట్లు ముంగాప మీది కెత్తుకొని 
మోరలు సారించి వీధివంక( జూచుచుండెను, ఆ రథమునకు( బదియడుగుల 
దూరమున వెదురు పేళ్ళతో నల్లబడి పయిని గుడ్డ మూయ(బడి వికృతా 
కారముతో నున్న యాంజనేయవిగహములోను గరుడవిగహములోను 
మనుష్యులు దూరి చూడవచ్చిన పల్లివార్యడ్రును సిల్లిలను జడిసికొనులాగున 
నెగిరెగిరిపడుచు లక సు తలకాయలు దిప్పుచుండిరి, అప్పుడు 
పూజారులు పల్టికిలో నుత్సవవిగ హములి నెక్కించుకొని వాద్యము 
లతో గొండదిగివచ్చి రథమునకు మూండు పదక్షిణములను జేయించి 
స్వామి నందు వేంచేయింప(శేసిరి, చెంతలనున్న వారందజును [కింద 
నుండి యర(టిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రథముమీ(ద( గూర్చున్న 
యర్చకులును తదితరులును చేతులతో దెబ్బలు తగులకుండ( గాచుకొనుచు 
నడుమ నడుమ జేగంటలు వాయించుచు గోవిందా యని కేకలు వేయు 
చుండిరి. ఆ కేకలతో రథమునకు? గట్టియన్న |మోకులను వందల 
కొల(ది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులును వీధి యరుగులును 
కూలునట్టులుగా రథము సీడ్చుచుండిరి, అంతట భోగము మేళ మొకటి 
రథమునకు ముందు దూరముగా నిలువ(బడ, మద్దెల మీ(దం జేయి, వైచు 
కొని యొకతె యాడసాగెను. మద్దెలమీ(ద దెబ్బ వినబడినతోడనే దేవునితో 
నున్న పెగ్దమనుష్యు అందటును మూ(కలను [తోచుకొనుచు వెళ్ళి 
యాటక శ్రీయల ముందు మున్నున్న వారిని వెనుకకు(బంపి తాము పెద్ద 
అయి యుత్సవమునందు గాన వినోదమునకు కొజత రాకుండ సమర్థించు 
శుండిరీ, 


అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషి తురాలయి, ఉమ్మెత్త పువ్వు 
వలె నందమై బెడబెడలాడుదున్న కుచ్చిళ్ళ మీ(గాళ్ళ'పె నొఆయ, ఎడమ 
భుజముమీ(ది నుండి వచ్చి జరీచెట్టుగల సరిగంచు పయ్యెదకొంగు వీ(పున 
శీరాడ, కట్టుకొన్న గువ్వకన్నదర్ధిన నల్లబీర యామె యందమున కొక 


62 


ఏంతయందమును గలిగింప, కాళ్ళ యందియలును, పాంజేబులును( 
గల్పుగల్టున (శావ్యనాదము చేయ కుడిచేయి తప్ప గదమభాగ మంతయు, 
బయిటలో( దాగి కనంబడకయున్న వంగపండు చాయగల గుత్తప్పు పట్టు 
రైక నీరెండలో ద్విగుణముగా( బకాశింప, కొప్పులోని కమ్మపూవులి 
తాని కడలకు? బరిమళము అతెసంగుచు గంధవహుని సొర్టక 
నాముని జేయ, నడచివచ్చి వీధిలో నొక యరుగుచెంత 
నిలుచుండి రథమువంక జూచుచుండెను. ఈ దేశములో సాధారణముగా 
స్త్రీలు తమ భర్తలు [గ్రామమున లేనప్పుడు విలువచీరలు కట్టుకొని 
యలంకరించుకొనుట దూష్యముగా నెంచువారయినను, ఇతరుల 
యింట జరుగు శుభకార్యములయందు పేరంటమునకు వెష్ళనప్పుడుగాన్ని 
[గ్రామములో జరిగేడి స్వామి కళ్యాణమహోత్సవమును [గామదేవతల 
తీర్థములును జూడ(బోవునప్పుడుగాని యెరువు తెచ్చుకొనియైన మంచి 
బట్టలను, మంచి నగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె 
సౌందర్యము నేనని చెప్పుదును! నిడుదలై సోగలైన కన్నులకు గాటుక 
రేఖ లొక సొగను నింప, లేనవ్వుమిషమున నర్గచం|ద్లునిం బరిహసించు 
నెన్నుదుటను బాఐచం్యదు యాకృతినున్న కుంకుమబొట్టు రంగులీన, 
శృంగారరస మొలికెడి యా ముద్దు మొగ ముయొక )_ యప్పటి యొప్పిదము 
కన్నుల కబివురీట( జూచితీజవలనినదేగాని, చెప్పి తీజదు. రథమామె 
.దృష్టిపథమును దాటి ఫోయినతోడనే ద్యాదకో ర్థ్యపుం డ్రములను దట్టముగా 
ధరియించి దాసరులు ఇనుప దీపస్తంభములలో దీపములు వెలిగించుకొని 
నడుమునకు( బట్టు వస్త్రములను దిగించుకొని యొకచేతిలో నెమలికుంచె 
యోడించుచు రెండవ చేతిలోని గుడ్డచుబ్లలు చమురులో ముంచి వెలిగించి 
సెక సోకకుండ ' నేర్పుతో దేహమునిండ నంటించుకొనుచు (పజలిచ్చు 
డబ్బులను దీష స్థంభముల మట్లలో వేయుచు నడచిరి. ఆ సందడి యడంగిన 
తోడనే రుక్మిణి తల్లియు, మరికొందజును తోడ నడువ బయలుదేజి, ఉత్స 
వము నిమిత్రమయి పొరుగూళ్లనుండివచ్చి గుడారములలో? బెట్టిన కంచరి 
దుకాణములను పండ్ల యంగళ్ళను దా(టి, మెట్ట సొడ్రుగునను (పక్కల 
యందుబట్టలు పజుచుకొని యజచుచు కూరుచును నిరలాంగులకు సెనగ 


63 


పప్పును గవ్వలను' విసరివైచుచు, కాశి కావక్ళు ముందుబెట్టుకొని పుణ్యాత్ము 
లను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని సటములు చేతః 
బెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపటయా త్రికులకు తొల, 
గుచు, కొండయెక్కి దేవతాదర్శనార్థము వెళ్ళెను. అక్కడ నిసుక చల్లిన 
య. మూ(లోనుండి బలముగలివారు దేవునకు బండ్లియ్యనలెనను 

నపేక్షరోదూణి సందడిలో (బడి దేవతాదర్శన మటుండ(గా మందిలో నుండి 
యీవలం బడినంజాలుననీ నడుమనుండియే మరలి యీవలకువచ్చి సంతో 
షించుచుండిరి. వారికంటే బలవంతు అయినవారు గర్భాలయమువటకును 
బోయి పండ్లను పూజారి చేతిలో (బెట్టి యీవల! బడుచుండిరి. జర్చకు 
లును ఒకరువిడిచి ' యొకరు విలుపలికివచ్చి చెమటలచే, దడిసిన బట్ట 
అను పిండుకొని వెలుపలి గాలిలో కొంత సేపు హాయిగా నుండి మరల 
గర్భాలయములో( .|బవేశించి యాయుక కాలో వాధ పడుచుండిరి, 
శః (ప్రకారముగా వచ్చిన యర్వాకులలో నొకడు మాణిక్యాంబను 





క్షే అన ఇళ 


. పైసల మాదిరిగానే గవ్వలు కూడా ఒకప్పుడు (దవ్య:గా చెలామణిలో 
ఛృంగేవి, ఏనుగుల పీవాస్వామయ్యగారి కాశీయ్మాతా ఛర్మితలో పైసలకు గవ్వల 
మారకం (కమం కూడా ఇచ్చా రు, 

“కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకు సకీరులు నిండి 
యున్నారు గనుక సవారీమీద నెవరు వచ్చినా అడుగడుగుకు సరీరులు పోగడి 
విషం అడగక మానరు. వారికి కొన్ని గవ్వలయినా యిచ్చిపోక పోతే అవమానము 
తోచుచున్నది, చెన్న పట్టణపు రూపాయి 1 కి అక్కడి పై పెనలు 50, వయిసా 1కి 
20 పందేల గవ్యలు, పండే 18 గవ్వలు 4" అని హైదరాబామలో తాము మఘణేలీ 
చేసిన రోజులను గూర్చి వీరాస్వామయ్యగారు (వాశారు, 

పుట 88. 
స్‌ం॥ దిగవల్లి వేంఠటళవరావు (as), 
లివర్‌ చీట్ట శే సుక (ప్రరోభంలో చిక్కుకున్నానని చెపుతూ వీరేళ 

రీంగం స్వీయ శర్మ తలో“ నామితుతును నేనును మొట్టమొదట పందెములేక యే 
చీట్లాడుచుం డినను తరువాత (పథమమున చింతగింజలును ఉదినంతరగ్గమున 
గవ్వలును బెట్టి యడజొచ్చికిమి, అప్పుడు పదునారు గవ్వల వెల యొక దమ్మిడి! 
సమానముగా నుండెను; గవ్వలిచ్చి యప్పుడంగడిలో నే వస్తువునై నను గొనవచ్చును” 
ఇత్యాదిగా (ప్రస్తావించారు, 


పుట 47 ప్రధమ భాగము మొ, సం, (109, 


64 


జూచి యామె చేతిలోని పండ్లను బుచ్చుకొని లోపలికిబోయి స్వామికి 
నివేదనచేసీ వానిలో. గొన్ని పండ్లను తులసిదళములను మరల దెచ్చి 
యందలి శిరస్సులమీ(దను శఠకోపము నుంచెను. అంతట నూణిక్యాంబ 
వెనుతిరిగి యాలయ ద్వారమును దా(టుచుండెను, రుక్మిణి యామె 
చెజ(గు పట్టుకొని వెనుక నిలుచుండెను. ఒకప్రక్క సీతయు మళియొక 
(పక్క నొక ముత్తెదువయు నిలుచుండిరి. ఆ సమయములో. నెవ్వ(డో 
వెనుకనుండి రుక్మిణిమెడలోనికి చేయిపోనిచ్చి కాసుల పేరును పుటుక్కున 
[తెంచెను, రుక్మిణి వెనుకమరలి చూచునప్పటికి చేయియు( గానుల 
చేరునుగూడ నద్భశ ము లాయెను, రుక్మిణి కేకతో పదిమందియు వచ్చి 
దొంగను సట్టుకొనుటకయి ప్రయత్నము చేసిరి, కాని యా దొంగ సహి 
తము వారిలోనే యుండి తానును దొంగనే వెదకుచుండెను. అప్పుడు 
రుక్మిణి మొదలగువారు [ప్రదోష సమయమున నగలుపోయినందుకయి 
మజీంత వీచారించుచు నింటికి బోయిరి, 


గ్‌ 


ఆతన (పకరణము 


సొమ్ము పోయినందుకు మంతజ్ఞులు చేసిన తంతు--రుక్మీణి మగండు 
పోయినవార్త నొక(డు చెప్పుట---దక్కిణి! రుగ్మత వచ్చుట--సోదె 
యకుగుటటామగంప్రు పట్టుట--భూత వై వై ద్యమ--నువర్ష విద్య 
బైరాగి సొమ్ముతో నదృష్యండగుట 


మ్రజునాడు [ప్రాతఃకాలమున రాజశేఖరుండుగారు దంతధావనము 
చేసికొనుచు వీధి యరుగుమీ(ద( గూరుచుండియుండ(గా సిద్దాంతి తనతో! 
గూడ మజియొక బ్రాహ్మణుని? దీసికొనివచ్చి యరుగుమీడ నొక్కపక్కలు 
చతికిల(బడెను. చేతిలో వెండిపొన్ను వేసిన (ప్రేప బెళ్తమును పట్టుకొని, 
తలయును గడ్డమును గోళ్ళును బెంచుకొని కనుబొమల సందున గొప్ప 
కుంకుమబొట్టు పెట్టుకొని గంఖీరముగా: గూరుచున్న యీ వ్మిగహమును 
నఖకిఖపర్యంతము తేజిపోజజూచి యాయన యెవరని రాజశేఖరు(డుగారు 
సిద్దాంతి నడిగిరి' - “వీరు మహామంతవే త్రలు; మళయాళమునందు, 


1, వీరేశలింగం తల్లిగారికి దయ్యాలున్నాయన్న నన్ముకం ఉండేది. దాంతో 
ఆమె ఆప్పుడప్పుడు బాధపడుతుండేది, 

1872 వ సం॥లో కోరంగిలోని ఆంగ్లో వెర్నాక్యులర్‌ స స్కూలు (పభానోపా 
ఫ్యాయడుగా వీరేశలింగం పనిచేస్తున్న రోజుల్లో తనకు తటస్థపడిన ఒక భూత 
చైద్యుణ్ణీ గురించి విపులంగొ స్వీయ చర్మితలో పేర్కొన్నారు పంజటగారు, 

“అక్కడివారు గొప్ప భూత వైద్యుడని నా యొగ్ధకొక యోగిని గొని 
వచ్చిరి. ఆ (బాహ్మణ యోగి మిక్కిలి కండపుస్టిగలవాడు; పూటకు సేరు బియ్యపు 
'అన్నమునకు తక్కువ కాకుండ తీనెడినాడు. “గడ్డమును, గోళ్ళను బించినవాడు, 
కొలికి జ్ఞ పానలు లొడిగి, చేత బెత్తమును బట్టీ, కాషాయ వస్త్రములను గట్ట, 
నొసట గొప్ప కుంరువ) బొట్టు పెట్టి, చూచుటకు మహా భయంకరముగా నుండెడీ 
వాడు. గంజాయి (తా గెడివాడు; ముప్పదికి ని, నలుబదీకేని నడిమి (పాయముగల 
యా పురుషుని నా వద్ధకు గొనివచ్చినప్పుడు నాకు మం్యతములయందు గాని, దయ్య 
ములయందుగాసి నమ్మకము లేశపోయినను, నే నాశని మా ఇంట నుంచుకొని 
ఖోజనము పెట్టెదననియ, నా తల్లీ దేహము స్వస్థతపడిన తరువాత మంచి బహు 
మానము చే సెదననియు చెప్పితీన్తి అతడందుకొప్పుకొని మా ఇంట (దివేశించెను," 

స్వీయ చరితము, మొదటి భాగము, 
పుట 58; 1982 ము ద్రణం. 


66 


గొంతకాలముండి మంత్ర రహస్యముల నామూల్యాగ్రముగా [గహించినారు; 
వీరు కృష్ణా తీరముననుండి య్యాత్రార్థమయి విజయం చేసినారు; వీరి "పీరు 
హరిశాస్త్ర)లవారు; వీరీవణకు బహుస్టలములలో పోయిన వస్తువుల నిమి 
షములో దెప్పించి యిచ్చినారు; ఏరు నాలుగు సంవత్సరముల నుండి 
వాన ప్రస్థాశ్రమమును స్వీకరించి యున్నారు" అని తా నాతనిని రెండు 
దినముల నుండియే యెజిగినవాండయినను జన్మదినము నుండియు నెజి(గి 
యున్న వానివలె నాతని చర్మితమును చెప్పి, 'నఖలో మైర్వనాగశమీ' 
యను దక్షస్మృతి వచనమును దివి గోళ్ళును వెండ్రుకలను 
జెంచుకొనుటచే వానప్రస్థ డగు నని తల్భక్షణమును జెప్పెను. అప్పుడు 
హరిశగాస్తులు తన మంత సామర్థ్యమును గొంత సేపు పొగడుకొని తా 
నావకు పోయినవస్తువులు తెప్పించినా నన్న స్థలముల పట్టిక నొకదానిని 
బహుదినములు [ప్రయాసపడి నల్పించిన వానివలె తడవుకో కుండ జదివెను. 
ఆప్పుడు సిద్దాంతి రుక్మిణి వస్తువు పోయిన సంగతి జెప్పి దానిజాడ చెప్ప 
వలయునని ప్రోర్టించెను. తోడనే హరిశాస్తులు తేన ముక్కు పుటముల 
యొద్ద (వేలు "పెట్టుకొని చూచి, ఆకాశమువంక( జూడ్కి నిగిడించి [వేస 
మణ(చి యేమో లెక్కించి నిమిషమాలోచించి “పోయినవస్తువు ఇక్కడికి 
వచ్చుచు(బోవుచునుండు వారి చేతనే చిక్కినది కాని యిల్లు దా(టిపోలే'దని 
చెప్పెను, ఇంతలో రాజశేఖరుండుగారి ముఖపఇశన మయినందున 
నేందజు(గలిసి లోపలికి బోయిరి. నడవలో నిలుచుండి _హరిశాస్తు)లు 
వస్తువును దెప్పించి యిచ్చుటకు తనదే భారమనియు, మధ్యాహ్నము వచ్చి 
మంత్రము వేసెదను కా(బట్టి యాసమయమున కింట నున్న సేవకు 
అందజను సిద్దముగా నుంచవలయు ననియు! జెప్పి, “లోపలి నుండి 
కొంచెము బియ్యమిప్పుడు తెప్పింపుండు! అని కోరెను సిద్ధాంతియే 
లోపలికి( బోయి యొకప శెములో బియ్యమును _ దీసికొనివచ్చి శాస్తు)ల 
కోరిక (ప్రకారము గృహమున: గన(బడ్డ భృత్యవర్గమును బిలుచుకొని 
వచ్చెను. ఆ మీ(దట కాస్త్రులు తను మంత్ర (ప్రభావమును గొంచెము 
చి త్రగింపవలయునని. మనవిచేసి, అక్కడ నున్న వారిలో నెవ్వరైన నొక 
వస్తువును దీసి రహస్యముగా దాణిన యెడల వారిపేరు చెప్పెదనని చెప్పి, 
తాను వీధిలోనికి బోయెను. అప్పుడు గాజశేఖరు(డుగారు తన యుంగరము 


67 


నొకని చేతికిచ్చి పదిలముగా దాపించి, యాతండు వచ్చి కూరుచున్న 
తరువాత శాస్త్రులను లోపలికి? బిలిచి యుంగరమును దాణిన వానిని 
జూప్పమని యడిగిరి. శాస్త్రులు తోడనే యక్క_డనున్న పదిమంది 
చేతులలో బియ్యమునుబెట్టి యొక రొకరేవచ్చి వియ్యమును పళ్ళెములో 
బోయవలెనని చెప్పి తా నేమో మంత్రమును జపించుచుండెను, అప్పుడం 
దఖును వరుసగా వచ్చి దియ్యము పళ్శిములో. బోసిరీ. నెంటనే 
యత(డుంగరమును దీసీనవా( డీత(డని చూపెను, అప్పుడక్కడనున్నవా 
రందజును నద్భుత రస్మాకాంతులయిరి. రాజశేఖరుండుగారును అతడు 
మహా మం్యత్రవేత్తయని యొప్పుకొని నమస్కారము చేస్తి పోయిన నగ 
యాతని మంతళ క్తి చేత వచ్చునని నమ్మకముతో మధ్యాహ్నమున6 
దప్పక రాఫలయునని పలుమారు ప్రార్థించి, _ తీసుకొనిరమ్మని 
సిద్ధాంతితోను జెప్పెను. సిద్ధాంతియు శాస్తు)లును ముఖనిలాసముతో 
సల్హాపసుఖము ననుభవించు కొనుచు 'నింటికి నడచిరి. ఇక్కడికి 
వచ్చునప్పుడే సిద్దాంతియు శాగ్ర్రీయ రహస్యముగా నన్ని సంగతు 
లను మాటాడుకొని రాజశేఖరు(డుగారిచ్చు బహుమతిలో  చెణీసగ 
మును బుచ్చుకొనునట్టు సనూధానపడిరి, కొ(ఖట్టి రాజ శేఖరు(డుగారికి 
నమ్మకము పుట్టించుట కయి ముందుగా చేయవలసిన తంతును కూడ; 
బలుకుకొన్న తరువాత, వస్తువును దా(చినవా(డు పశ్ళెములో బియ్యము: 
సపోయఃగానే వెనుక దాను బోసెదననియు వాడే దానిని తీసి దా(చినాందని 
చెప్పవలసిన దనియు సిద్ధాంతి యింటి వద్దనే నిర్ణయము చేసినందున 
కాస్త లాశనిసాహాయ్యముచేత నిమిషములో నుంగరమును దీసిన వానిని 
చూప(గలిగెను. మధ్యాహ్న భోజనము చేసి బయలుదేణి కావలసిన పరిక 
రములతో సిద్ధాంతియు హరిశాస్త్రులును వచ్చి రాజశేఖరు(డుగారి యిల్లు 
చేరిరి అంతకు మునుపే యింట(గల పరిచారకులును తక్కినవారును 
రావింపబడిరి. హరికాస్త్ర)లకు వినబడు నట్టుగా సిద్దాంతి రథోత్సవ సమ 
యమున రుక్కిణితో నెవరు వెళ్ళిరో కానుల పేరు పోయినప్పు డెవ్వరెవ్య 
రెచ్చట నుండిరో యాసంగళులు వెంట వెళ్ళినవారి నడిగి తెలిసికొనుచుండెను. 
ఆంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా ' శాస్తుంలచెవిలో సొకమాటచెప్పీ మరల 
వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండను. ఇంతలో రాజ శేఖీరుండు 


638 


గారు వచ్చి. వారినందఅని లోపలీకి రండని పిలిచిరి, ణు కు అమ్మవారి 
పెబిను తీసికొని యిప్పుడే నచ్చెదనని చెప్పిపోయి గడియ సేపుతాళి 
యళేడి "పెట్టెను పట్టుకొని కుడిచేతి కొక రాగికడియమును దొడుగుకొని 
మరలవచ్చి, “అలికి దిగవిడచియన్న చొవడిలో నల్జని పచ్చని [ముగ్గులతో 
నొక్క. విగహము వేసి, దాని నాభిస్థానముం దాను దెచ్చిన యిత్తడి 
పెస్టీను బెట్టి మూత తీసి 'జయజననీ' యని శేకవేసి కొంత సే పేవె 

కన్నులు మూసికొని జపముచేసి, రాజశేభరుండుగారివంకంజూచి వ 
తెర్లికోగితము తెమ్మని యడిగెను. ఆ 5 రాలములతో కొండపల్లి కాగితములు 
తప్ప మజణీయొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుడుగారీ కువూరుండు 
తోపలికి(భోయి యొక తెల్లకొగితము దీసికొని వచ్చి యిచ్చెను. అప్పుడా 
కాగితము నందటును జూచుచుందగా సమానములై న యెనిమిది ముక్క 
లుగా జీంచి యం దోక్క_ముక్కను దనయొద్ద నుంచుకొని తక్కిన 
యేడు ముక్కలను వారికిచ్చివేసి, తానుపాసించు దేవతయొక్క శ క్రిచేత 
ఆ కొగితపు ముక మందికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని 
చెప్పి యా ముక్కను ఇత్తడి పెపెలో(జెట్టి నిమిష ముందుంచి యొక 
మంత్రమును జదివి యా ముక గాను త బయిక్టి( దీసి శన చేరులోనే 
పట్టుకొని యందజకు జూపి, దనిని [కిందనుంచి మూలలను కుంకుమము 
రాచి, హారతి కర్పూరపు తునకతో దాని మీ(ద వీజాశరములను యంత 
మునువేసి [కింద నుంచి, యొకరొకరే వచ్చి దానిమీద జేయవై చి పొండని 
యాజ్ఞాపించెను. స్పష్టముగా గనపడుచున్న యా తెల్లకాగిళము మీ(ద 
నెల్లవారును చేతులువేసి పోయి యేమి ఉరుగునో చూతమను వేడుక చేత( 
దమస్థానముల గూరుచుండి జూచుచుండిరి. ఆందజును. ముట్టుకొని పోయిన 
తరువాత హరికాస్తు)లా ముక్కను దీసి సౌం్మబాణి హ్రపమువేని, హారతి 
కర్పూరము వెలిగించి దానిమీ(ద ఆ ముక్కను నాలుగై దుసారులు మోపి 
రాజశేఖరుడుగారి చేతికిచ్చెను ఆయన చేతిలో. బుళ్చుకొని చూచునప్పటికి 
దానిమీద పెద్ద యక్షరములతో “చాకలసరడు' అని [వాసియుండెను. 
ఆ కాగితము పయికెత్తగానే యెల్డవారికీని స్పష్టముగా" వంకరయక్షరములు 
శన(బడుచుండెను. దగ్గరనున్న "వారిలో నొకరు దానిస్గ పుచ్చుకొని చదువు 
సప్పటికి చాకలి సర్వ(డోకడు తన్న మిగిలినవారళిదలును నద్భుత 


69 


[ప్రమోదమగ్న మాననులయి చప్పటలుగొట్టి శాస్తు)ల శక్తిని ఉపాసనా 
బలమును వేయినోళ్ళం గొనియాడ(జొచ్చిరి. కొంద ఆక్కడ నున్న 
వారిలో “వీ(డె నగదీసిన దొంగ; అప్పడు వెనుక నిలుచున్నా గిడని 
వానిని నిందింపసాగిరి. సీతవచ్చి కాసులపేరు పోయినప్పుడు సర్విగాండు 
పండ్లు చేతిలో బట్టుకొని మా వెనుక నిలువ(బడినా(డని చెప్పెను. అందు 
మీద నందజును “ నగపహరించినవాండు చాకలి సర్విగాండు తప్ప మటీ 
యొక(డు కాడని నిశ్చయించిరి. ఇంటనున్న వారును రాజశేఖరుడు 
గారును కూడ ఆ [పకారముగానే నమ్మిరి. ఆ వస్తువును శీఘ్రముగా. 
దెచ్చియిమ్మని యడిగినప్పుడు, ఆ చాకలివా(డు కంటికీ నేలకు నేకధారగా 
రోదనముచేయుచు( దా నే దోషము నెజు(గనని బిడ్డల మీదను. భార్య 
మ్సీందను ఒట్టు పెట్టుకొనసాగెను. కాని యదియంతయు దొంగయేడుపని 
యెల్లివారును నిశ్చయము చేసికొనిరి. నయమున భయమున వాని నన్ని 
విధముల నడిగినను వాడు తాను నిరపరాధిననియే చెప్పి యేడుచుచు. 
వచ్చినందున, హరిశాస్తు)లు రాజశేభరు(డుగారిని చాటునకు “మాట యని. 
పిలుచుకొనిపోయి “మీ సెలవయిన పక్షమున వీనికి (ప్రయోగముచేసి 
పోయిన వస్తువును దెప్పించెదీనని చెప్పెను. వాడు చిన్నతనము 
నుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవాంయయనందున వానికే 
హానియు జేయ నొడంబడక రాజశేఖరు(డుగారు వానిని కొలువు నుండి 
మ్మాతము తొలగించివేసీరి వాడు తాను నిరపరాధినని యేడ్చుచు 
నింటికి బోయెను, మొదట సిద్దాంతి కాస్తు)ల చెవిలో రహస్యముగా! 
జెప్పినది చాకలి సర్వని'పేరు [వాయమనియే. అత డమ్మవారి ెెను 
దెచ్చు మిషమీ(ద వెలుపలికిటోయి యొక కాగితప్ప ముక్కుమీద నీరుల్లి 
పాయల రసముతో “చాకలి సరడు” అని యక్షరజ్ఞానము చక్కగా లేక్‌ 
పోవుటచేత స" వా ఒత్తు పోంగొట్టి [వాని యాజ పేట్టి సెసైలో( బెట్టుకొని 
వచ్చెను. రాజ శేఖరు(డుగారి కొమరు(డు కాగితమును తీసికొనివచ్చినప్పుడు 
తానా పేరు [వాసిన కాగితమంత ముక్కను జింపుకొని తక్కినదాని నిచ్చి 
వేని, దానిని "పెట్టెలో పెట్టినపుడు మార్చి మొదటి తన కాగితమును 
పయికి! దీ"సెను. అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు 
ననుమానపడలేదు. ఆ కాగితముమీ(ద హారదికర్నూరముతో నీజాక్షరములు 


70 


(వాసీనది యుల్లిపాయకంపు పోవుటకేకాని మజియొకందునకు(గాదు. తరు 
వాత సొంవాణి పొగలోను కర్పూరపు దీపముషీ(దను పొగచూర(ుట్టుట 
మున్ను కనబడకుండ నున్న యక్షరములు స్ఫుటముగా! గనబడునట్టు 
చేయుటకయి కోవించినతం[తము, ఈ (ప్రకారముగా తన మంత (ప్రభో 
నముచేత కాస్త్రు లంతటి ఘనకార్యమును జేసినందుకయి వస్తువు దొరకక 
పోయినను రాజశేఖరు(డుగా రాతని కొక దోనతులచావును కట్టబెట్టి 
నాలుగు రూపాయల రొక్కము నిచ్చిరి. ఇంటికి బోయిన తరువాత “వారి 
శాస్తంలును సీద్ధాంతియు వానిని సమభాగంబులుగా( పంచుకొనిరి, 

ఆఅ మథునా(డు జాము పొద్దెక్కీన తరువాత రుక్మిణి యొక్క 
తెయు పడమటింటి పంచపాళిలో( గూరుచుండి యెజుకత చెప్పిన గడువు 
నిన్నటితో వెళ్ళిపోయెనే. ఇంకను మగండు రా(డాయెనే యని తలి 
పోయుచు వస్తువు పోయినందునకయి విచారించుచుండెను. ఆ సమయమున 
నీజువది సంవత్సరముల వయసుగల యొక చిన్న వా(డు లోపలికి వచ్చి 
చేతిలోని బట్టలమూ(టను [కింద(బడవైచి రుక్మిణి మొగమువంక( జూచి 
పెద్ద పెట్టున నేడ్నెను. అదిచూచి రుక్మిణి సంగతి యేమో తెలినికొనకయే 
తానును నేడ్వజొచ్చెను. ఆ రోదనధ్యని విని యింటనున్న వారందణును 
లోపలినుండి పరుగెత్తుకొని వచ్చి యేమియని యడిగిరి, అప్పుడా చిన్న 


వా(డు (గుడ్డనీరు (గక్కుకొనుచు గర్గదస్వరముతో రుక్మిణి మగడు 
నృసింహస్వామి కాశినుండి వచ్చుచు త్రోవలో జగన్నాధమువద్ధ పుష్య 
శుద్ద నవమినా(డు (గహణిజాడ్యము చేత కొలధర్మము నొందెననియు, 
దహనాదికృత్యములను తానే నిర్వహించితిననియు( జెప్పెను. ఆ మాటలు 
ఏన్నతోడనే యింటనున్న వారందజును నొక్కసారిగ గొల్పుమని 
యేడ్చిరి. అ యాక్రందన ధ్వని విని చావడిలో నున్న రాజశేఖరు(డు 
గారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబును దెలిసీకొని పలు తెజంగుల 
విలపించిరి. ఆప్పుడక్క_డనున్న “సెర్దలందణును వారినోదార్చి వారిచే 
స్నానములు చేయించి వేదాంత వచనముల నుపదేశింపసాగిరి, ఇట్లు 
కొన్ని దినములు జరిగిన తరువాత బంధువులు మొదలగువారు రుక్మిణికి 


71 


శిరోజములు తీయించు విషయమయి' శోటీకిఫకు యగారితో 'అసి6గెలటికి 
గాన్ని ఆయన తన కొమా శ్రే మీడి | పేమకేత చిన్న కనమురోనే యా వని 
చేయుంప నొప్పుకొననందున, నండజునుగూడ జానివలన నొక బాధకు 
లేదని చెప్పి యాయన శెప్పినవిధమే మంచిదని యెక్సకొనీరె. 


మన దేశములో పతిరహితులగు యువతుల దురవస్థను త్తలంచు 
కొన్న మాత్రమున పగవారికయినను మనస్సు కలుక్కు మనకమానదు. 
పకిశోకమును మజుచునట్టుచేసి యాదరింపవలనిన తలిదండులే జీవి 
తేశ్వరులుపోయి దుఃఖసముదసులో ముని(గియున్న తమ కడుపున 
బుట్టిన కమా రైను కరుణమాలి సమసాలంకారములకును దూరురాండ్రను 
జేసీ తలగొజిగించి కురూపిణులనుజేసి ముసు(గువేసి మూల గూర్చుండ 
బెటుదురు. రెండుపూ(టలను కడుప్పనిండ తిండియయిన( బెట్టక మాడ్చి 
యందణి భోజనములు నయిన తరువాత మూ(డుజాముల కిన్ని మెతుకులు 
వేయుదురు. మనసయినను మంచిబట్ట కట్టుకోనియ్యక ఆంచులేని ముతక 
బట్లనే కట్టుకోనిత్తురు. వేయేల? మగడు పోయినవారి జీవనములనే దుఃఖ 
భాజనములుగా(జేసి, వారిని జీవచ్చవములనుగా నుంతురు. ఎవ్యరును 
పెబ్లినఏగాక పుట్టుకతోనే భగవంతు డలంకారము దయచేసినట్టియు, 
చిన్న ప్పటినుండియి చమురురాసి దువ్వి [ప్రాణముతో సమానముగా 
'పెంచుకొనుచున్నటియు చక్కని శిరోజములను నిర్ణయు(డై న మంగలి 
హాని కత్తి కొప్పగించుటకంపె మానవతులకు (ప్రాణత్యాగమే మేలని 
తో(చును; ఇంట(గల కష్టమయినట్టియు, నీచమయినట్టియు పనులిన్నియు 
వారిమీ(దనే పడును; పుట్టీనింట( జేరగానే, వదినెలు షరదర్మడ్రును 
దొసినిగా( జూతురు; గారవమనుకూట యుండదు; కుభకార్ణములయందు 
నలుగురిలో, దలయెత్తుకొని తిరుగుటకు నోచుకొనకపో(గా, మొగ మగ 
పడిన మ్యాత్రమున మీ(దు మిక్కిలి యెల్థవారును దుళ్ళకునమని దూషిం 
తురు. ఈ హేతువుచేతనే “విధవ” యను నూటయే వినుటకు శూలము 
వలె గర్జకఠోరముగా నుండును; ఎవ్యనినై న “విధవా యను సపేరను 


72 


విళలిను హా త్రభున' షోల్‌మటున కట్టుగా. నెలళుకొని బాండు మండి 
పడను: 

ఈ స్థితియంతయు కన్నులకు  గట్టినట్టగోపడి, ఆ వర్తమానము 
తెల్లీసీన దినము మొద్‌లుకొనీ రుక్మిణీ రాక్రీయ? బగలును. గదీలోనుండి 
వెలుపలికి రాక్‌ నిదోహారములు మాని మగనికయి శోకించుచు గృశింప 
సోగిను. విచారమునకు( దోడు దేహమున నేదియో వ్యాధి కూడ నాళ 
యీరచెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వజకును వ్యాధీ సరగతీని 
నెవన్వరును కను(గొన్న వారుకారు. కనుగొన్న తోడనే peti 
ఘనవై ద్యు(డని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించి చేయి 
చూపించిరి. అత(డు రుక్మి ల పరున్న మంచముమీ(ద గూరుచుండి 
యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా 
నాడుచున్నదని చెప్పి, యామెకు( బెక్కు దినములనుండి, శీతజ్వరము 
వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనక పోవుటచేత జ్వరము దేహములో 
జీర్ణించినదనియు( జెప్పి వై ద్య గంథమునుండి- 


లో పారాదార్వి మహాబలా త్రికటుకా జాజీరసోనా స్తధా. ! 
విష్ణు కాంతసినాడికా గృహభవోథూమస్తులస్యాద్వయం ! 
నారంగస్య శలాటష్మత మరలు త్యక్ప్మత నిర్గుండికా ! 
భార్గీపక్యపటచ్చదాచ్చ సకలాన్‌ శీతజ్వరా న్నాశయేత్‌॥- 





i. “కడుపున పుట్టిన కన్న తల్లి దం।డులకైన నా ముగ్ధ బాలికలయ దు 
కరుణపుట్టి వారిని పునర్వివాహమబేసి సుఖ పెట్టవలి: గన్న బుద్ధి జగిపగూడదా ? గ్‌ 
నిన్న మొన్నటివరకు నెంకో (పేమళో పెంచి ,పాణములనెల్లను వారిమీదనే "పెట్టు 
కొనియుండి భర్త పోయినాడన్న పాడు వార్త విన్న మాతమున సమస్తాలంకారము 
లను తీసీవేసి విరూపినిజేసీ ముసుగువేసి మూల కూ రుచుండ బెట్టి చచ్చియ చావ 
కుండ ...దుఃఖభా జనముల కేయటకై తర్జిదం్యడుల కెట్లు మనసొప్పుచున్నది” 
ఆని స్త్రీ పునర్వివాహాశాస్త్ర సంగ్రహము, స్తే పునర్వివాహ నిషయకోపన్యాసము, 
శ్రీ పునర్వివాహ విషయక (ప్రథమ విజ్ఞాపనము, శ్రీ పనర్వివాహ విషయక 
ద్వితీయ విజ్ఞాపనము మొదలై న రచనలలో యీ విషయా అన్నిటినీ వీరేశలింగం 
వీకే. వదే (వ్రస్తావించారు. 


13 


అను క్లోక్రమును జదివి, తెప్పించవలసిన 'వన్తువుల నొక కాగితము. 
మీ(ద (వ్రాయించి యప్పటి కింబేకి( బోయెను. ఆ మధ్యాహ్నము 
నకే రాజశేఖరు(డుగారు వస్తువులన్నిటిని డెప్పించి వైద్యునకు 
వర్తమానము నంపినందున, అత(డు వచ్చి వస్తువులను చూర్ణము. 
చేయించి పొట్టములు కట్టించి, తేనె యనుపానముచేసి మూయ 
వేళలను మూ(డు పొట్టము లిమ్మథి చెప్పి నూనె, గుమ్మడి, 
బచ్చలి, పులుసు, కంద, పనస మాత్రము తగులగూడదని పథ్యమును 
విధించి, ప్రతి దినమును రెండు పర్యాయములు వచ్చి చేయిచూచి గుణ 
మును కట్టుకొని పోవుచుండును. మొదట రుక్మిణికి శరీరము కొంచెము 
స్వస్థతపడ నారంభించినది, కాని తరువాత ర్మాతులు పలవరింతలు మొద 
లయినవిపుట్టి జ్వర మధికము కొసాగెను, అప్పుడు వైద్యుని బిలిచి 
జ్యరమింకను నిమ్మశించలేదేమని యడుగ(గాా అతడు “రేవత్యా మను 
రాధాయాం జ్వరో బహుదినం భవేత్‌' అని చదివి యీ జ్వరము రేవతీ 
నక్షత్రమున వచ్చినదికాన బహుదినములకు(గాని పోదని చెప్పెను. కాని. 
యాతని మాటలయం దంతగా నమ్మకము చిక్కక (గామములోనున్న 
మరియొక వై ద్యుని( బిలిపించి, రాజశేఖరు(డుగారు. రుక్మిణిని . జూపించిరి* 
అత(డు చేయి చూచి పైత్య జ్వరమని చెప్పి, మూ(డు ఖూటలలో 
రుక్మి ణిది వజశరీరము చేసెదనని (పగల్భవచ నములు పలికి, ఆతని 
యొద్ద మాటలేకొని మందులు విస్తారముగా లేనందున వాడుక (ప్రకార 
ముగా “అంఘనమ్‌ పరమౌషధి మన్న యొక్క. న్మూతమునే శరణము 
గావించుకొని లింకణములు కట్ట నారంభించెను. ఆత(డు నవజ్వర 
పక్వము కావలెనని ' పలుకుచున్నను లక్ష్యము వేయక, దినదిన [క్రమమున 
రుక్మిణి పష్కించి యంతకంతకు మజటింత బలహీనురాలగుచుండుట 
చూచి యాతని వైద్యమును మానిపించి, మరల మొదటి వైద్యునినే 
రావింపంగా నతడు వెంటనే పథ్యము పెట్టించి యొషధ'సేవ చేయింప 
నొరంభించెను. ఆ యొషధ బలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము 


74 


పట్టినను, ఒక పట్టున నిక్శేషమయినది. కాచు. 

ఈ లోపల మాణిక్యాంబ యొకయాదివారమునా(డు .నాలుగు 
గడియలకు( దెల్భివాణునన(గా లేచి సుబ్బమ్మను వెంటబెట్టుకొని యెన్వ 
రును వెళ్ళకముందే ముందు(గా దాము వెళ్ళవలెనని బయలుడేణి. 
కొమా ర్లెమీ(ది (పేమచేత( దాను స్వయముగానే కోరలమ్మ గుడికి సోదె 
యడుగుటకయి వెళ్ళెను, ఆ గుడియొద్ద నున్న మాలది మాణిక్యాంబ 
ధూపమువేసిన మీ(దట నిష్షదేవత తన కావేశమయినట్టు కన(బడి తాను 
రుక్మిణి పెనిమిటినని బయలపడి, కానిదేశములో దిక్కుమాలిన పక్షి 
నయి చచ్చిపోతినని యేడ్చుటయేగాక తాను రుక్మి ణిమీ(ది మోహము 
చేత వచ్చితిననియు, ఆమెను దనయొద్దకు దీసికొని పోయెదననియు! 
జెప్పెను, ఆ సంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయు. 
గూడ నేడువసాగిరి. ఆ యృుదేకము శాంతి ఫొందినపిమ్మట వారా మాల' 
దానీకి సమర్చింపవలసినదాని నర్చించి యింటికి, బోయిరి. రుక్కిజికిని. 
ర్మాతులు కలలలోను పగలుసహితము కన్ను మూసికొనునప్పుడును మగ( 
డెదుట( గన బడుచుండెను, ఒకానొకప్పుడు మాటాడునట్లు సహిత. 
మామెకు నిన(బడుచు నచ్చెనుగాని యామాటల నామె [గ్రహింపః గలిగి 





1, చిన్నశనంలో తనకు జబ్బు చేసినప్పుడు అనాటి వైద్యుణ్ణి గురించి 
వీరేళలిం గం స్వీయచర్శితలో (సొ, వించటమేకాక, వైద్యుల కిపటాలను, స్వార్థ 
పరత్వాన్ని గూర్చి వి వేళవర్పనిలో ఆయన చొలా వ్యాసాలు _ౌశాడు, 

“ఇంగ్లీషు వై ద్యులును తెలుగు వైద్యులును కూడా బహుమాసములు నా కనే 
కొవధముళిచ్చిరి గాని యెవరి మందువలనను రోగమించుకయు నివారణము కోలేదు. 
శరీరములోని రక్ష మాంసములు పారించుకుపోయి శల్యావశిస్టడనై నేను పూచిక 
పుడకవలెనయితిని. 


ఘన వైద్యులు నన్ను విడిచిపెట్టిన తరువాత మా యింటి సమీపమున 
నే వాసము చేయచుండినట్టియ మొడిటినుండియ నాకు మందులిచ్చుచుండినట్టియ 
గండాపు వెంకన్నగారనేడు వై ద్యశభామణి నాకు కూరగోయ వైద్యము చేయచు 
వచ్చెను. శుదకాయన వై ద్యమవలననే దేవాస్వాస్థ్యము కలిగినది.” 


స్వీయ చరిత, పుట 80 = (ప్రథమ భాగము, మొదటి సంపుటం (182) 


75 


నది కాదు. ఆమె యొకానోకప్పుజేవ్వరో గుండెలమీద నెక్కి కూరుచున్నల్లు 
తలంచి నీద్రలో( గేకలు వేయుచుండును. 

ఇట్టుండ!గో నొకనా(డు హరికాస్త్ర)లు వికృత వేషముతో మరల 
వచ్చి రేక్షిణి చేయికూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను, బైరాగి 
చేత విభూతి పెట్టించి లోపలికి తీర్థమిప్పించిరి కాని, అందువలన రుక్మిణి 
కేమియు గుణ మగపడలేదు. ఒకనా(డొక బుడబుక్కులవాండు నె క్రీమీ(ది 
తలిగుడ్డలో. బక్షియీ(కలును, బుజముమీ(ద (ప్రేపబెత్తముల కట్టయు, 
పేపున బెత్తములకు [వేలాడ(గట్టిన పెద్ద తోలుసంచియునుండ డక్క 
వాయించుచు వచ్చి, మాణిక్యాంబ శకునమడిగినప్పుడు గీతలను బొమ్మ 
అసు వేసియున్న తాటాకుల పుస్తకము చూచి తీర్థమునకు వెళ్ళిన 
దినమున రావిచెట్టుమీందినుండి వచ్చి యొక కామిన్మిగహము సోకిన 
దనియు దిగందుడుప్ప పెట్టిన బోవుననియు. జెప్పి యొక వేరుముక్క 
యిచ్చి దానిని వెండి తాయెతులో (బెట్టీ దండ చేతికి( గట్టుమని చెప్పి యొక 
-రూపాయపుచ్చుకొని ఫోయెను. ఆ [ప్రకారముగా మాణిక్యాంబ రుక్మీజికి 
దిగ(దుడుపు పెదినుగాని యందువలనను గార్యమగపడలేదు. ఒక దినమున 
సుబ్బమ్మ కావేశము వచ్చి నేంక టేశ్వరులు బయల(బడి యదియంతయ; 
దన మాహాత్మ్యమీ యనియు, కొండకువచ్చి తనకు నిలువుదోపిడిచ్చెదనని 
తల్టి [మొక్కుకొన్న పక్షమున సర్వము నివ రియగుననియు( జెప్పెను, 
ఆ (సకారమే చేసెదనని మాణిక్యాంబ |మొక్కు_కొని తన నగలలో నొక 
దానిని ముడుపుగ ఫ్రైను. గాని దానివలనను రుక్మిణి దేహస్థితి యనుకూల 
దళకు రాలేదు. అంతట హరిగాస్తులు వచ్చి యీ ర్యాతి చిన్నదానిచేతః 
బలికించి దయ్యమును వదలగొఫ్రైదనని (పతిజ్ఞచేని, తాను నాలుగు గడి 
యల |ప్రొద్దువేళనే వచ్చి చావడి యలికించి దానినిండ రంగు (ముగ్గు 
అతో ధైర్య కాలులయిన పురుషులు చూచినను భయపడునట్టుగా వికృత 
మయిన స్త్రీ విగ్రహము నొకదానిని వేసి తాను స్నానముచేసి జుట్టు 


76 


విరియ(బోనికొని కుంకుమముతో మొగమంతయు నొక టేబొట్టు పెట్టుకొని, 
రుక్మిణినీ' స్నానము చేయించి తడిబట్టతో నా పట్టునడుము( “సూరుచుండం 
బెట్టీ మొగమునకు విభూతి రాచి చుట్టును నిందెనాదములు (మోగునట్లు 
మనుష్యులను నియమించి, కన్నులు మిజుమిట్లు గొన నెదుర గొప్ప 
దీపములు పెట్టించి మంచివారికి సహితము _పెత్యో దేకముచేయు 
కలాపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్లలోని పీల్లలిందజును జడిసికొను 
లాగున “హాం” “హీం” అ పెద్ద గొంతుకతో వీజాక్షరములి. నుచ్చ 
రించుచు, (గుడ్లెబిచేసి బెత్తము పుచ్చుకొని కొట్ట(బోయినట్లుగా రుక్షీ కిల్‌ 
మీది(కి వెళ్ళి “ఉన్నది యన్నట్టుగా! జెప్పు" మని శేకవేసెను. ఆవజశే 
దేహస్మృతి తప్పి వికారముగా. జూచుచున్న యా రుక్మిణి తల్లి సోదెకు 
వెళ్ళివచ్చి చెప్పిన ప్రకారముగా తాను నృసింహస్వామిననియు, భార్యమీ(డి 
మక్కువ తీలక వచ్చి యావహాంచినాఃడ ననియు, తనతోగూ(డ నామెను 
దీసికొనిపోయెదననియు పలికెను. అంతనా పెత్ళోదేకము. పోవునట్టుగా 
రుక్మిణి మొగమునకేమోరాచి యామెకు తెలివి వచ్చినమీ(దట లోపలికి. 
గొనిపోయి శై త్యోపచారములు చేయు(డని దగ్గణ నున్నవారితో( జెప్పి 
హరిశాస్తు)లు ఇంటికి బోయెను. రుక్మిణి యాదినమును మణఖునాండును 
బలహీనముగొను మత్తుగాను పడియుండెను. మజునా(టి యుదయమున 
మరల హరిశాస్త్రలు వచ్చి రుక్మిణిని పట్టినది మొండ్మిగహ మనియు, 
మహామంత్రముచేత(గాని శాబరములచేత సౌధ్యము కాదనియు, ఆయినను 
తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదల(గొ పైదననియు(జెప్పి, ర్యాతికి 
తొమ్మిదిమూరల [కొత్త వస్త్రమును, అఖండము నిమిత్తము మణుణీ 
నేయియు, పుష్పములును, ఆజుమూరల జనపనార్యతాడును, నాలుగు 
మేకులు, రెండుకుంచముల నీరుపట్టు లోతైన యిళ్తడి పశ్ళెమును సిద్ధము 
చేయించి రెండవ, త్రోవలేని యొకగదిని 'గోమయముతో నలికించి యుంచు( 
డని రాజశేఖరుండుగారెతో( జెప్పిపోయెను, రాజశేఖరు(డుగా రా|పకారము 
సర్వము జాగ త్ర పెట్టించి యాతనిరాక కెదుర్లుచూచు చుండిరి: అతండు 
రాత్రీ తొమ్మిదిగంటలయిన తరువాత వచ్చి గదిలో అఖండదీపమును 
వెలి(గించి, అమ్మవారి సెదిను దాని సమీపముననుంచి, బియ్యప్పముగ్గుతో 
గదికి నడుమ నొక చిన్న పట్టు పెట్టి యందులో రుక్మిణిని గూరుచుండబెట్టి 


77 


కొంచెము సేపు తనలోనేమో మంత్రమును జపించి దిగ్భృంధనము చేని గది 
చాలీగు మూలలను మం[తోదకమును చల్లి రుక్మిణి నొవలకు( దీసికొని 
పోవచ్చు నని చెప్పి, ఆమెను లోపలికి గొనిపోయిన తరువాత గడితలున్న 
లోపల గడియవేనికొని గడియ సేపుండి వెలుపలికి వచ్చి పయిని తాళము 
వేసి, ఆ గ్రహమునకు (బతికియున్న కాలములో నృనింహ మంత్రము 
వచ్చియున్నది, కా(బట్టీ యది యే దేవతకును లో(బడినది కాదనియు, 
న యావచ్చ కిని వినియోగించి గదిని విడిచి రాకుండునట్టు బంధించి 
మూత్రము వచ్చితిననియు, తా సీవలనుండి శరభసాళ్వమును (బ్రయోగించి 
నతో ఘోర యుద్ధముచేసి లోంబడునుగాని మజీయొక నిధముగా లో(బడ 
దనియుచెప్పి-- “ఓం-ఖేం-ఖం-|ఘనిహుం-ఫట్‌ -సర్వకళ తు సంహారిజే. 
శరభసాళ్యాయ-పక్షిరాజాయ-హుం-ఫట్‌ -స్వాహా" -'! అని శరభ 
సౌళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండు మాజులు మంత్రము 
నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొక మనుష్యుని మణి యెన్వరో కొట్టు 
చున్నట్టు చిన్న చిన్న దెబ్బలు విన(బడీనవి; ఆ పిమ్మట నొక పెద్దడెబ్బ 
వినబడెను, ఈ [ప్రకారముగా నరగడియ సేపు దెబ్బలు వినబడుచువచ్చి 
సద్దడ(గిన తరువాత [గ్రహము నులభముగానె దొరికెననియు దానినిప్పుడే 
తీసికొనిపోయి గోదావరిలో. గలి పెదననియు( జెప్పి పా(డొక్క_(డును, 
గదిలోనికిపోయి యందలి సమస వస్తువులను దీసికొని హరిశాస్త్రలు 
వెళ్ళిపోయెను. ఆ మజుచటి దినము మొదలుకొని క్రమక్రమముగా 
రుక్మిణి జబ్బువదలి యారోగ్యమును బొందసాగెను. తరువాత 
నాబాహ్మణు( డొకదినమును రాగిరేకుమీ(ద నొక (పక్కను ఆంజనేయ 
వ్మిగహమును వీజాక్షరములును రెండవపక్కను ఎటు కూడినను 
ననన తా న 
1. “నాకు మంత మహిమ యంద్‌లి విశ్తాసము పోయిన తరువాళనే నొ త్తు 
యొక్క శ్రమను నివారించు నిమి త్రమయి నేను శరభసాశ్వు మతము నుపదేశ 
మయితిని-” అని కోరంగిలో తనకు తటస్థపడిన భూతవై డ్యుగ్‌ వృత్తాంతాన్ని 
శివరీస్తూ స్వీయచరి(తలో మంత తం(త్రాల' మోసాలు బయట పెట్టారు వీరేశలింగం, 


పుట 55 _ [పథమ భాగమ్ము విశాలాం[ధ [పచురణ - 1982 
(| @ LU 


78 


ముప్పదినాలుగు వచ్చునట్టుగా. బదునాలు గదులుగల యీ కక్రిందినున్న 
శేతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును రుక్మి ణిమెడకు గట్టి యున్నంత 





కాఅము ea గాలియు ren దని చెపె పెను. కొమా ర్ట యొక్క 
[గహబాధ సీవారణచేసినందునకయి రా ౩ఇశేఖభరుండ.గాడీ శాస్తుంలకు 
దోవతులచాప్ప కట్టంబెట్లుటయేకార నూ పదియాజబు రూపాయలను 
బహుమాన మిచ్చిరి, 'కాస్తు9లార్యా;తీ ఒమ్మవారి సెళ్టైను దెచ్చినప్పు 
తందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళన. మాతము తెచ్చుకొనెను, 
ఆవలి కందజను బంపివేసి తానొక్క(డును లోపల గూరు 
చున్నప్పుడు తలుప్ప వేసికొని గదియొక్క మట్టిమిద్దెకు నడుముగా 








1. “తమ మంతములయాదూ వటిమ లేదని యెరిగి ధనార్జనమునకయి 
మాయ వేషములు వేసి పపలను మోసపుచ్చుచుండువారు సహితము యితరుల 
మం త్రములయంద పాటవమకలదని నమ్మ్యచు3దురు" అని తోరం ఆంగ్లా 
వెర్నాక్యులర్‌ సూలు (ప్రధాసో పాధ్యాయిడగా వీరేశంంగం పనిచేస్తున్న , రోజుల్లో 
తనకు తటస్థ పడిన ఓక దయ్యాలు పోతు కపట మాం, తికుడి వృతాంతం స్వీయ 
చరిిళలో వర్ణించారు. వీరేశలింగం తనవై శరభసాళ3 ఉప యోగించాడని భయ 
పడి ఆ మాం తికుడు జబ్బుపడటం, ఆ ఘాత వైద్యురివై జాంపడి తన ఇంట్లోనే 
వుంచుకొని వైద్యం చేయించడం స్వీయచరి తలో రాశారు సఎతులుగారు. 

“అతడు పూర్ణముగా స్వస్థతపడిన తరువాత నాతినికొక (కొ త్తబట్ట కట్ట 
విర యొక రూపాయి. రొళ్కమిచ్చి పంపి చేసితిని. శరభసొళ్వ మం “మరుగ 

పేక్షించువారు,. నా రాజశేఖర చరిితమునందు జూడవచ్చు ను” అన్నారు స్వీయ 
sae పుట రర (పథమ భాగము 198కి 


79 


మేకులను దిగ(గొట్టి యా మేకులకు జనుపనార (త్రాడును గట్టి, [కొత్త 
బట్టలో గొంత ముక్కను జీంచి వానికి! గొంచెము కొంచెము దూర 
ముగా బొమ్మరాళ్ళను ముడివైచి గుడ్డను దిట్టముగా నేతిలోముంచి యొక 
కొనను జనపనార, కాటికి |వేలాడ(గట్లి, దానికి సూటిగా [కింద భూమి 
మీద వ. నీస్ళపోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బజవచి 
ఆ గుడ్డకొనకు దీపమంటించి హరిశాస్తు)లు వెలుపలికి వచ్చెను. అప్పు 
డీవలకు వచ్చిన రెండు మూ(డు నిమిషముల కెల్లను గుడ్డ యంటుకొన(గా 
మండుచుండెను, చమురుబొట్టు సీటిరో(బడి టప్పుమస "మనుష్యుల(మీద 
దెబ్బవేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మరాళ్ళ వణకును కాలి 
నప్పుడారాయి యూడి సనళ్ళలోంబడి గొప్ప ధ్వనిని జేయుచు వచ్చెను. 
కాని పశ్ళిములో నడుగున( బువ్వులుండుటచేత నిత్రడి ప్ళెముమీ(ద 
వాయించిన బెంతమా,తము వినజడినవీకాదు. ఆ గుడ్గంతయు న 
పోయిన తరువాత అతడు లోపలికి. బోయి మసి మొవలగువానిని ప 
ముగా నెత్తుకౌ ని ఎడలిపోయెను. 

రాజశేఖరు(డుగారు సువర్ణవిద్యను [గహింపవలెనను నపేడతో 
నిత్యమును సైరాగికి సమస్తోపదార ములను జరిపించుచు, అతని సమ 
యము కనిపె పెట్టి యనుసరించుచు, అచ(డొకనాడు గంజాయి (తాగి 
యుళ్లాసముగా( కూర్చున్నప్పుడు చేర(బోయి వినయముతో “బావాజీ! 
లోకములో సువర్హముచేయు 'విద్య యున్నదా?” అని యడిగెను. అతండు 
మందహాసము చేసి “ఉన్నది' జ. చెప్పెను. ఆ పయిని మాటల ధోరణిని 
“ఆ విద్యయొక్క సంగతి యెటువంటి'దని రాజశేఖరు(డుగారు ' మహాభ క్రీ 
(శ్రద్దలతో చేతులు జోడించుకొని యడిగిరి అందుమీ(ద నతడు ' సంగతి 
పరమ రహస్యమయినను నీకు జెప్పెదినని పూర్వయుగములలో 
స్పర్శవేదివలన నినుము బంగారమగుచు వచ్చెను గాని యీ కలియుగ 
ములో సృర్శవేది లేదనియు, పూర్వము శంకరాచార్యులవారొక యీండిగ 
వానికి సువర్ణముఖి యను విద్య నుపదేశింప(గా వా(డు చిరకాలము బంగా 
Sn కడపట యోగులలో గలసి వారి కుపదేశించి దేహము చాలించె 

యు, తనగురు వా విద్యను తన కృపదేశీంచెనుగాని మం[త్రముయొక్క 
so పూర్తికానందున( దనకది యింకను ఫలింపలేదనియు, 


80 


వొనప్పుడు ప పసరుళతో మ్యూత మ్మే బంగారమును, ' జేయ గలననియు 
లాజశేభరుండుగారిమీ(ది. యన్నుగహము చేతనే చెప్పినట్టు. జెప్పి, ఎల్ల 
వారులుదన్ను బంగారముబేయుముని బాధింతురు గాన ఆ సంగతీని మహా 
రహస్యముగా నుంచవలెనని కోరెను, రాజశేఖరు(డుగారు తానా [ప్రకారము 
గోప్యముగా నుంచెదననియు ప్రమాణముచేసి తనకు సువర్ణముచేయు 
యోగమును జెప్పుంఢని బహు వీధముల వానిని లర్‌, చానిపయిని 
ఆ. బై రాగి 'యది గృహస్తులు చేయ(గూడదనియు, చేసినయెడల వంశ 
చయ మగుననియు( జెప్పి తనయెడల విశ్వాసముగలవారికి తానే బంగా 
రమును జేసీ యిచ్చెదను గాని యోగమును మాతము చెప్పనని 
చెప్పెను. 

అందుమీ(ద బంగారమునై న జేయంచుకోవలెనను నాళవుట్టి 
మటింత [శద్దాభక్తులతో నాతని నాశయించుఛు నొకనాంటి యుదయ 
కాలమున రాజశేఖరుండుగారు పాలును శక్కరయు. దీసికొనివచ్చి రై 
యిచ్చి కూరుచుండియుండ (గా, ఆ బైరాగి రాజ శేఖరు(డుగారిమీ$ద 


1. ఈ శతాబ్ధం మొదటి సంవత్సరాలలో రాజమండి మున్సిపల్‌ కళలను 
'కివరిస్తూ ఆంధ్రకేసరి (ప్రకాశం పంతులు సందర్భానుసారంగా ఆ రోజుల్లో 
బంగారం తయారుచేసి ఇస్తామనే కపట యోగుల (ప్రాబల్యం వుండేదిని, గో 
వృత్తాంతం (వ్రాశారు, తనకు మున్నిపల్‌ గాజకీయాఃలలో ఆత్యంతాపుడ్డై న 
మలూరి లక్మీనరసింహంగారిని దొంగ బంగారి కేసులో ఇరికించటాసికి (ఫతి 
సక్షంవాస పన్నిన. యెత్తుగడ (పస్తావిస్తూ (ప్రకాశం పంతులుగారు ఈ విషయాలు 
(వ్రాశారు, "రాజశేఖర చరిత రచేనా కాలం 1878, ప్రకాళంగారి స్వీయ చరత 
“లోని వృత్తాంతం 19001, 1902 సంవత్సరాలకు చెందింది. 

“నా పార్ట్‌లో నాకు బలంగా ఉండే యేలూరి లక్ష్మీనరసీంవంగాళిమీద 
మళ్ళీ ఒక శేసు బయలుదేరదీశారు. ఆ ఢోజులలో రాగీ బంగారం చేస్తామనే 
మం తగ్గాక వాళ్ళ మాయ్‌ల్లో పడే అమాయకులూ ఉంటూండేవాన. భనివారపు 
శీ ఎస్టేటులోకి ఇల్లాంట 'మం(తగాడొకడు సిద్ధమై, రాగి bods చెయ్యడానికి 
పూనుకున్నాడు, జక గదిలో దేవతనీ: పెట్టి, కరల్లో ఉండే? బంగారమూ ఇవా 
హరీ అంతా ఆ వేవతకి అరింకరించి పూజ చెయ! లనీ చెప్పి, .ఇంగారం = “ఆతా 
"సేకరించాడు, నాలుగురోజులు జపం అయ్యాక ఆ బంగారం అంశా మూ టకట్టుకొని 
రాతి ర్మాత (వ్రయాణమై మాయమైపోయాడు," 

పుట 185 సా జ్లీవితయః త"(1957) 


6 81 


డనకు( బరిపూర్ణాను గహము గలిగినట్టు ముఖ చిహ్నామువలన( గన 
జజదుచు నొక బేడయెళ్తు వంగర బేడయెత్తు వెండిని(దెమ్మని 
యడిగి యాతండు తెచ్చిన తరువాత వానిని రెంటిని నొక గుడ్డలో కట్టి 
వ. చూచుచుండ(గా నిప్పులలో వేసి కొంత సేపుండనిచ్చి 

పసరును దానిమీద ఫిగడి కొంచెము సేపు తాళి పట్టకారుతోందీసి 
పు యెత్తు బంగారమును చేతులో(బెపైను, ఆందుమీ(ద రాజ 
శేశరండుగారు మజింత యాళ కేలఅవారయి, తమ యింటగల బంగార 
వజను నెండిని గలిపి యేకముగా బంగారమును జేసిపెట్టుండని వానిని 
ఇకువిధముల వే(డుకొనిరి. అట్టు వేడుకోగా వేడుకోగా గోసాయి 
రారని ప్రార్థన నంగీకరించి యింట(గల బంగారమును వెండిని( జేర్చి 
ఉఊజక మూట గట్టీ నీయమించెను, ఆతని యాజ్ఞానుసారముగా రాజ 
శేఖరు(డుగారు తమ యింటగల నగలును వెండిప్మాళములును ధనమును 
(పోగుచేసి యొక్ష "పెట్ట మూటను గ్గట్టి యింటనున్నవారు సహిత మెలిగ? 
కుండ రహస్యముగ జై రాగియొద్దకు( దీసికొని వచ్చిరి. అతడు వెంటనే 
షిడకలదాలి పెట్టించి యా మూటను రాజశేఖరు(డుగారి చేతులతోనే 
చానిలో( బెట్టించి పుటమువేసి ఆయనను లోపలికి? బోయి విసనగజ్జను 
జట్టుకొని మరల వచ్చునప్పటికి జై రాగి గొట్టముతో నూదుచుండెను; సిద 
కలి సందుననుండి మూటయు కనంబడుచుండెను, అప్పుడు బైరాగి మరి 
కొన్ని పిడకలను పెనిబెట్టి మంట చేసి, తాను వేమగిరి కొండమీ(ద నున్న 
మూలికలను గొనివచ్చుటకయి! వెళ్ళిదననియు, తాను బోయి వానిని 
గొనివచ్చి పసరు పిండినం గాని యంతయు బంగారము కాదనియు, దాను 
వచ్చులోప పల పిడకలను వేసి మంటచేయుచు జాగ త్తతో( గనిపె పెట్టుకొని 
యుండవలయుననియు( జెప్పి, మూలికల నిమిత్రమయి వెళ్ళెను. ఆతడు 
వనమూలికల కయి వెళ్ళి యే వేళకును రానందున, రాజశేఖరు(డుగారు 
తొమక_డనే యుండి, జై రాగి పిలుచుకొనివచ్చుట కయి మనుష్యులను 
జంపీరీ, వారును గొండయంతయు వెదకి యెక్కడను అతని జాడను 
గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపు కొండలకు బోయినా( 
కేమో యనుకొని మరలవచ్చి యా వారను జెప్పీరి. ఆ బైరాగి బంగా 


82 


భఛము చేయు మూలికలు దొరకనందున గా(బోలు మరల రానేలేదు. ఆతని 
నిమిళ్రమయి యొక దినము వజకు వేచియుండి రాజశేఖరుండుగారు 
సృటము దీసి చూచునప్పటికి దానియందు బంగారమును వెండియు లేదు 
గాని తెల్లని భస్మము మాత్ర ముండెను. సులభముగా రజిత భస్మమును 
సువర్ణ భస్మమును నయినందున రాజశేఖరుండుగారు సంతోషించి పదిల 
వుగా దానిని దాచిరి కాని యేమి కారణముచేతనో యా భస్మమండు 
ఎకవుగాని సువర్ణాది భస్మములయందుండు గుణముకాని కన(బడలేదు. 


ఫ్‌ 


ఏడవ (పకరణము 


రొజశేఖరుండుగారి వీదతనము ము--సుబ్బమ్మ మరణము = బంధుమ్మతల 
(పవ రన -- రాజమహేం[డవర (ప్రయాణము = [గ్రహణ స్నానము, 


ప్రూర్యము పు స్తకములయందు 


fn ఆధివ్యాధిశ తై ర్థనస్య వివిధై రారోగ్యమున్మూల్యతే | 
లక్ష్మీర్యత [ప్రతంతిత్మత వివృతద్వారా ఇవ వ్యాపచః It 


ఇత్యాదులకు ధనమే యాపదలకెల్టను మూలమని బోధించు వచనములను 
'జదువునపుడు పురాణ వైరాగ్యము గలిగి రాజ'కేఖరు(డుగారు దార్మిద్య 
మును గోరుచు వచ్చిరి. లక్మివలె(గాక యామె యప్పయెన ెద్దమ్మవా 
రిస్పుడు నాశితసులభురాలు 'గనుక, ఆతని కోరిక (ప్రకారము దరద 
దేవత వెంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింప(జేసీనది. 
కాని తాను మునుసనుకొన్న రీతిని పేదజికమాతని కంత 'సుఖకరమయి 
నదిగా గనిపించలేదు. ఇప్పుడు మునుపటివలె నిచ్చుటకు ధనము లేక 
పోయినది గనుక, ఈవరకు నాతని నింద్రుడవు చందుడవని పొగడుచు 
వచ్చిన స్తుతి పాఠకఘులందటును మెల్లిమెల్లిగా నొతనిని విడిచి పెట్టి, ఆతని 
వలన ధనికులయి బాగుపడినవారి యొద్దకు( బోసాగిరి® అయినను రాజ 
శేఖరు(డుగ్గారు చేయిచాచి యాచించినవారి నూరక పొమ్మనలేక నోటితో 
లేదనునది చేతితోనే లేదనుచు, తమ కున్న దానిలోనే వేళకు వచ్చి యడి 
గిన వారికి భోజనము పెట్టుచుండిరి. ఆందుచేత నతిధి యెంత బీదవా,డ 
యిన నంత సంతోషించుచుండునే కాని .మునుపటివలె విందులకు. 
విజయంచేయ మ్మితులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోవపడుచుండ 
లేదు. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము కావలసి 


కై 


యున్నది. .కా(బట్టి. ఇంట(గల. యిత్తడి సామూనులిను కుదువబెట్టి 
రాజశేఖరు(డుగారు సొమ్ము తెచ్చుచుండిరి, అందుచే నానాటికి 
గృహమునగల “సొత్తు తక్కువయి. కాపొడవలసిన భారము 
తగ్లుచుండెను.' ఇట్టు కొంతకాలము జరుగగా _ నింఛుమించుగా 
నింట(గల జంగమరూపమయిన స్రొత్తంతయు బుట్టలును తట్టలును 
కొయ్యులునుగా మాజ(ఖొచ్చెను. అప్పుడు సహిత మాత(డు 
యాచించినప్పుడు లేదని, యెవ్యరి, మనస్సులికును నొప్పీ కలుగంజేయ 
నిష్టములేనివాండయి, మున్నెప్పుడు నసత్యమన్నమాట నెటు(గనివాః 
డయినను దర్శిద్రత్వ దేవత యొక్క. యుపదేళముకేత ధనదానములకు 
బదులుగా వాగ్గానముల మ్మాతమే చేయ నారంభించెను. ఆహా! మనుషుల 
చేత దుష్కార్యములన్ను జేయించుటలో దాగి దకమును మిషచినది' మళీ 
యొకటి కేదుగదా? అత(డీ (ప్రకారముగా. సర్వవిధములచేతను బాధపడు 
చున్నను, ఆ సంగతి నొరులెజు(గకుండుట కయి భో జనపదార్థములలో( 
దక్కువ చేసియైన మంచిబట్టలను గట్టుకొనుచు అప్పుచేసి టై “మున బీద 
సాదల కిళ్చుచు( బయికొకరీతీ వేషము(తో (బవ ర్రించుచుండెను, అది యేమి 
మాయయోకాని. లోకములో నెల్లవారును తాము సుఖపడుటకయి. (వహించు 
దొనికం టె దోము సుఖము ననుభవించుచున్న ట్టితరులకు: దోచునట్టు 
చేయుటకయియే విశేష 'శ్రద్దను వహించి, వీదశనమువలన( గలుగు 
సౌఖ్యములను - లాభములను వేదాంత (గ్రంథములు వర్ణించి చెప్పుచు 
ధనము పాపముగకు( గుదురని- దూషించుచున్న'ను, రాజ శేఖర్వుడుగారు 





1, తమ తాతగారు చనిపోయిన, తరువాత తండులు వుద్యోగం కోసం 
కృషి చేస్తున్న రోజుల్లో తమ కుటు-బాన్ని కమంగా. నీన్షతనం ,ముసుక్షతున్న 
వైనం వీరేశలింగం తన బాల్యాన్ని వర్ణిస్తూ స్వీయచర్థితలో (పస్తావించారు, | 


“తరువాత. గృహవ్యయముల నిమి త్తమయి' మా తండులు , మొట్టమొదట: 
మౌ తాతగారిల్లు పెంపు చేయ్యుటిశొరకు నిలవయుంచీన కలపను విక్రయంచివేసిరి; 
పిమ్మట దొడ్డిలో పడమటివై పుది కొంత బాగము. అమ్మి వేసిరి; అటుప్లిని వెండి 
ఖంగారపు వస్తువులను విక్రయము చేయసాగిరి." 


స్త 10. (పథమ బాగము; మొదటి సంపుటి 1982. 


క 


మాత్రము మనల నీ దోరిచ్యదేవత యెప్పుడు వడులునాయని నిమిష, మొత 
యగముగా( గతువుచుండిరి, కాబట్టి యాత( డింతవఅకును అక్ష్యముతోః 
జూడని. యదృష్టచేవత నివుడు మటిమజి |ప్రార్థింపసాగెను. దాని నాతః 
డెంతయాసపడి . వేండనచ్చెశో యా యద్భష్షదేకతయు నంతదూరముగాః 
దొోఈ నారంభించెను! 

అట్టి సమయములోనే సుబ్బమ్మకు రోగము తిరుగ, బెట్టీనథి, 
డబ్బులేక యిబ్బంది పడుతున్న సమయములోనే యుపవాసమును నువ్చి 
డులుగుబేసి దినవవిన- కిరుచచిస్నా నములుబ్లేసి తశిబట్టలు కట్టుకొని రోడ 
పడి యెక్కువ కర్చుగు.. దెచ్చి “పెట్టినందున కామెమీ(ద నెంతో 
కోపము వచ్చి రాజ శేఖరు(డుగారు విగుగుకొనుళుంత(గా, పని నిమి త్రనుయి 
వచ్చీ తిరిగిఫోవుచున్న యొక (బొహ్మణుడు దగ్గజనుండి విని యామెను 
దూషించిన లాభములేచని' చెప్పి తోను చంట|బ్రాహ్మణు(డనుగా గుది రెద 
ననియు, అమెను. మనన్తు:వచ్చినన్నాప్థు రోగపడనిండనియు( జెప్పుటయే 
కొక వంటను నలభీచు పొఠముఅను మించునట్టు వేయ తా నున్నందున 
నిష్టమున్నళో నామె మృతి నొందినను బొందవచ్చునన్న యల్మిప్రాయ 
మును సదొతము నూచనగాం గనబజిచెను, ఆతని దెట్టిసత్యపాక్కో కాని 
యాడినము మొడలుకొనీ-తగువైధ్యుడు లేనందుననో, ఆ (బాహ్మణుఃడే 
పథ్యపానములు జకుపుచు: వచ్చినందునో వ్యాధి [ప్రబలి యొకసా(డా 
మెక! [బాణముల మీదికి వచ్చేను. ఆ దినము నక్షత్రము మంచిదికాదని 
పురోహితుడు చెప్పినందున ఆమెను వీధిలోనికి గొనిపోయి గోశ 
(పక్కను భూశయనముచేసి యొకచావ యడ్డము “పెట్టిరి. అమెయు(ర్మాక్రి 
జాము పోద్దుపోయిన తరువాత -లోకాంతరగతురా అయ్యెను, ఆ దినము 
తెల్లివాణినదనుక నింటనున్న వారందణను పీను(గుతో జాగరము చేసిరి. 
మణునా(డు [ప్రాతఃకాలము నుండియు సమస్త [పయత్నములు చేసినను, 
ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చినవారు 
గార; రాజశేభకుండుగారు. కానే వళ్ళి యొకచోట బోగముఢాని యింట 
పీను(గులి విస్సన్నను పట్టుకొని సంగతిని దెలుప(గా ఆతండు చేరముల 
కారంభించి పదియాజు రూపాయలకు శవమును మోచుట కొప్పకొని 
లేచివచ్చేను, ఇప్పుడు సపోతో మారిధ్రలేశపు [బోహ్మణులలో ముఖ్యముగా 


86 


స్మార్తులలో నెవరియింటనై నా ఎవ్వరైనను మృతినోందినవ్పుడు బంఛువు 
లును కులమువారును తక్కిన మతములయందునల దమంతటవచ్చి 
సాయముచేయుట రేకపో(గా వచ్చి (బార్జించినను రాక సాకులు చెప్పుటయు 
మొగము చాటువేయుటయు (బొహ్మణజాతికంతకు నవమానకరముగా 
నున్నది. సమస్తాపదలలోను ఘోర తరమయి యీ యాపదశే యెవ్వరును 
తోడుపడనపుడొక మతములో నుండుటవలిన। [బయోజనమేమి?' ఉండక 
పోవుటనలన హోనియేమి? ఆ దినము శవమింటినుండి కదలునప్పటి౪4 
బగలు రెండుజాము అయినది. దహనముచేని మరల వచ్చునప్పటేకి 
బడమట నాలుగుగడియల (పొద్దున్నది. తరువాత విద్యుక్తముగా 
సంచయనము మొదలయిన యపరకర్మలన్నియు జరిగినఏ.] 


మునుపటివలె రోజశేఖరు(డుగారిని చూచుటకయి బంధువులును 
నంతగా వచ్చుట మానివేసిరీ, వీధిలో గనంబడినప్పడు సహితము చూడనట్టు 
తోల'(గిపోవుటకే (పయత్నించుచు విధిలేక కలిసికొని మాటాడునప్పుడు 
సం గహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచువచ్చిరి. పూర్వ 
మాయన మూటాడునపుడెల్ణను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మ 
తిని గన(బఅచు శిరఃకంపములను మాత్రము చేయుచు నాతని మాటలను 
మందహాసముతో వినసాగిరి, కొన్నాళ్ళకా శిరఃకంపములును మందహాస 
ములును పోయి యూరక యూకొట్టుట [క్రింది మాజీనవి; ఆటు పిమ్మట 





1. “మన దేశములో శవములను శ్మశానములకు గొసిపోయెకు విధమును, 
శవములను ఖన్ననము చేసెస విధమును, నాగరికులచే గ,ర్లింపదగినవిగా నున్నని, 
మరణసమయముల యందు బంధువులు తోడుపడి శవములను మోయక (పీత 
పత్నుల నగల దిగనమ్మించియైన డబ్బిచ్చి పనికిమాలిన యపవి్నితులచేశ మోయిం 
చుటయు,*4 *వోహ్మణులలో 5 యతశ్య సంస్కరణీయయలై న దరాదారము” 


స్వీయ చరిత, (పథము భాగము పుటి 10% 


ఈ విషయాన్ని, గూర్చి వివేకవర్థనిలో కూడా పంతులుగారు ద్విజులలోలి 
గొప్ప మరాభారము (పీ ప్రిల్‌ 1880) ,.శవవ్హాన సాహాయ్యము (నంబర్‌ 1880) 
మొడల్టి న వ్యాఫాలు (ప్రచురించారు, 


$7 


నొ యూకొట్టుటలు సహితము నడ(గి ఫీతబోథలు బలిసినవి; కోల [క్రమ 
మున హితబోధలు సహిత మడుగంటి. యొకరీతి పరిహాసములుగా బరిణ 
మించినవి. రాజశేఖరు(డుగారును దారాప్పతాదులును ధనములేనివా రయి 
నను తామొక దుష్కార్యమునకయి ధనమును దుర్వినియోగము చేయ 
లేదు గదా యని మనసులో నొక విధమయిన ధైర్యము నవలందించి 
యున్న దానితోనే తృప్తి పీనహించియుండ(గ్భా వారి సౌఖ్యమునుగని 
యోరునలేనివారు కొందటు మి[ళులని “సీస పెట్టుకొనివచ్చి వారును 
వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారి-నెమ్మదికి భంగము 
గలిగించుచు వచ్చిరి; 'రాజశేఖరు(డుగారు చేసిన వ్యయమును బూర్యము 
దాతృత్యమని వేయినోళ్ళ(బొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగ 
మని నిందింపసాగిరి; ఆయనవలన( బూర్వ మెన్ని విధములనో లాభము 
లను బొరదినవారు సహితము రాజశేఖరు(డుగారు వీధిలోనుండి నడుచు 
చున్నప్పుడు [వేలితో జూపి యీోయనయే తన ధనమంతయు. బాడుజేసి 
కొని జోగియైనే మహానుభావుడని. దగ్గణ నున్నవారితో జెప్పి నవ్య 
మొదలు "పెట్టిరి, ఈవజకును సీతను దన కుమారుని కిమ్మని నిర్చంధిం 
చుచు వచ్చిన దామోదరయ్య, ఇప్పుడాపిల్లిను దనకొడుకునకు( జేసికోనని 
వారి వీరి ముందటను బలుకజొచ్చెను. ఆ సంగతి కర్ణపరంపరచే రాజ 
శేఖోరు(డుగారి వజకును వచ్చినందున ఆయన యొకదినము పోయి యడు 
గగా తాసీసంవత్సర ము వివాహము చేయనని చెప్పెను. సుబ్రహ్మణ్య 
మంత టి యదృష్టవంతు(డు లోకములో మణి యెవ్వరును లేరని జాతకము 
(వాసిన సిద్ధాంతియే యతనికి( గన్య నిచ్చెదనన్నవారి యింటికింటోయి 
యాతనిది pe జూచినవానిలో నెళ్లి జబ్బుజాతక మని చెప్పీ పీల్లసీకుండ 
జేసెను, రాజశేఖరుఃడుగారు దనములేక బోధపడుచురడియు. నొరుల నడు 
గుట కిష్టములేని వారయియూరకుండ(గా నిజమైన మ్మితుడొక డై నానుండక 
షోవునా యనియెంచి మాణిక్యాంబయు, నుబ్రహ్మణ్యమును రాజశేఖరు(డు 
గారి కడకుంబోయి నారాయణమూ ర్రినిగాని మణి యెవ్వరినై ననుగాని బదు 
అడిగి యే మాత్రభుయిన సుబ్బమ్మ మాసికమునకయిన తెండని (ప్రొర్థిం 
చిర, ఆయన: వారి 'మాటను దీసిచేయలేక దామోదరయ్యను నారాయణ 
మూర్తిని మ్మితులవలె నటించి తనవలన లాభమును పొందిన మటి 


88 


కొండలిని బదులడిగి చూచెనుగాని, అక్కజలేనప్పుడు వెనుక మేము 
బధుల్షిచ్చెదము మేము బదులిచ్చెదమని యడుగనిదే పలుమాజు సంతోష 
పూర్యకముగా( జెప్పుచు వచ్చిన వా రిప్పుడు నిజముగా( గావలసి వచ్చి 
నధి గనుక పోయి యడిగినను వేయి. క్షమార్చణలా జెప్పి విచారముతో 
తేద్‌నిరి, పలువురు రాజశేఖరు(డుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, 
గోంత కొలమువజకును గొందజు వచ్చుచుండిరి, కాని తమ్మేమయిన 
జణీణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారు కూడ రాకుండిరి. 
కాబట్టి. మును 'పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని 
గలిగియుండెడి రాజ శేభరుండుగారి గృహమిప్పుడు (తొక్కి చూచుపారు 
లేక నిళ్శబ్దముగా నుండెను, అయిన నాస్థితి యందది చిరకాల ముండి 
నదీకాదు;. దాని సంభముహూ ర్తబలమెట్టిదో కాసి తరువాత మరల సదా 
మనుష్యులతో నిండి మునుపటికం చెను 'సమ్మర్థము గలిగి బహుజనధ్వను 
అతో మాటు మోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని 
పయ కొకటి చెప్పుచు! గపటముగా( (బవ ర్రించువారితోను, బట్ట 
యమ్మని కూడుపెట్టమని యాచించు దర్శిదులతోను నిండి యుండెను 
గాని యిప్పుడు మనసులో నున్నదానినే నిర్భయముగా మొగముమీద 
ననెడు బుజువర్హ్సనముగల బారితోను బట్టలును భోజసపదార్థములు 
గొన్నందునకయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూపు భాగ్య 
వంతులతోను నిండియుండ నారంభించెను, గృహమునకు మనుష్య 
సమృద్ధి కలిగినట్టుగానే రాజశేఖరుండుగారికి వస్తుసమృద్ధియు నానా;టి 
కధికముగా( గలుగ నారంభించెను. మునుపటివలెం బగటివూటయందు( 
బదార్థసందర్శన మంతగార గలుగకపోయినను తదేశధ్యానముతో 
నుశ్నందున ర్యాళులు కలలయందుమా్రము తొంటికంది సహస 
గుణాధికముగా( కలుగుచుండెను. ఆ బాఢ లటుండ(గా, మున్ను రుక్మిణి 
శిరోజములను తీయించక పోవుటయే బాగుగ నున్నదని శ్ఞాఘీంచిన 
గో తియులే యిప్పు డాతనిని( బలువిధముల దూషించుటయే కాక సభ 
వారికి నూజురూపాయలపరాధము సమర్చించుకోనియెడల శ్రీ శంకరాచార్య 
గరుస్వామికి (పాసి జాతిలో నుండి వెలివేయించెదమని జెదిరింప( 


89 


జొచ్చి! బుణ- పదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నం 
దునను, వీధిలోనికి బోయిన నుగుణములను నహితము దుర్గుణములను 
గానే పలుకుచు హేళనకేయు మవీత్ములతో నిండియండి యూ 
రొక మవోసమ్ముదముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటతే 
మరల లాఘనముతో జీవనము చేయుటకంటే మరణమయినను. 
మేలుగా! గనయడినందునను, ఎలాగునై నను బుణవిము క్తి చేసుకొని 
యూరువిడిచి మజియొక చోణేక? బోవలెినని ఆయన నిప్ప 
యించుకొనెను. కబట్టి వెంటనే రామకాన్ర్రీ యొద్దకు బోయి యింటి 
తాకట్టుమీ(ద నయిదునందల రూపాయలను ఐదులుపుచ్చుకొని, సొమ్ము 
సంవత్సరము. నా(టికి వడ్డీతోంగూడ  దీర్చునట్టును, గడువునా(టికి 
సొమ్మియ్యలేని పక్షమున నిల్ఞాతనికి (గయ మగునట్టును షత్రమును 
(వాసియిచ్చెను. ఆ (పకారముగా సొమ్ము బదులుతెచ్చి దానిలో నాలుగు. 
వందల రూపాయలతో బుణములన్నిటినీ దీర్చివేసెను. బదులిచ్చిన. 
మణుసటి నొ(టినుండియు నిల్లు చోటుదేసీ తన యదీనము చేయవలసినది 





1. మొట్టమొదటిసారి శ్రీ పునర్వివావాం తాము నిర్వహించినప్పటి సొంఘీక్ష 
పరిస్థితులను వీరేశలింగం పంతులు స్వీయ చరిత్రలో విపులంగా వర్ణించారు, 





“కొన్ని దినములలోనే ముప్పదిమందికి (శ్రీ ౪ కరాచార్యస్వాములవారి 
యొద్దనుండి బహిష్కార పతికలు కూర నచ్చినవి. మా యూరీ సభాపతులు మొద 
లైన వారా షృశ్రికలను జూచి పరనూనంద భరితులయి వానిని (పకటించుటకు 
గ్రీ విజయనగరము మహారాజుగారి బాలికా పాఠశాలలో సభచేసీరి........వారిని 
వెలివేసితిమనియ జీభాజథకాగ్యములియందు వారి యిండ్ల కెవ్యరును పోగూడ 
దనియు వారి నెవ్యరి యి=డ్లకును బిలువగూడదనియు, శేకలు వేయుచు బల్లలమీడ, 
నెక్కి గంతులువేసీ యరచిరి, 


పుట 141, ప్రధమ భాగము, 


90 


రామశాస్త్రి వర్తమానమును పంపుచుండెను, పూర్వము స్కాంచ 
పురాణమును జదివినప్పటి నుండియు రాజశేఖరు(డుగోరి మనసులో గాకీ 
యాత్ర వెళ్ళవలెనని యుండెను, అ కోరీక యిప్పుడీ విధముగా నెబవేజ 
నున్నందునకు సంతోషించి, రాజశేఖరు(డుగారు సకుటుంబముగా గంగా 
స్నానము చేసివచ్చుటకు నిశ్చయించి తొరొాబఅమును చందబలమును. 
బాగుగనున్న యొక చరలగ్నమునందు( [బయాజమునకు ముహూర్తము. 
పెట్టి “పతిపన్నవమీపూర్వే” యని యుండుటచేత లిధిహల లేకుండ 
జూచుకొని “నపూర్వేశనిసోమేచో యనుటచేత వారహల తగులకుండ, 
ఫాల్గుణపద్ద [త్రయోదశీ బుధవారమునా(డు మధ్యాహ్నము నాల్గుగడియల 
(పొద్దువేళ బయలుదేజుటకు బండినొక దానిని గుదిర్చి తెచ్చిరి. వాళీ 
పల్లకు( జేసిన య్మాతలన్నియు గోదావరి యొడ్డున నుండి యింటియొబ్ట 
కును, ఇంటి యొద్ద నుండి గోదావరి యొడ్డునకునేకాని యంతకన్న 
గొప్ప యాతలను చేసిన వారు కారు. 


బండిని తెప్పించి వాకిట(గట్టి పెట్టించి (ప్రయాణ ముహూర్తము 
మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయవలనినదని 
రాజ శేఖరుండుగారు. పలుమాజు తొందర పెట్టినమీ(దట మాణిక్యాంబ 
తెమలివచ్చి బండినిండను సుద్ద తట్టలను బుట్టలను చేందలను నింపి? 
మటీయొక బండికి గూడ జాలునన్నిటిని వీధి గుమ్మములో నుంచెను, 
బండిలో నెక్కవలసిన యిత్తడి పాత్రములును బట్టల పె'పైలును లోపలనే 
యుండెను; ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి యాబుట్టలు మొదలగు 
వానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడ 
వచ్చిన వీదసాదలకు బంచిపెట్ట నారంభించెను, ఆ వజకు లోపళ 
నుండి కదలి రాకపోలునను రాజశేఖరుండుగారు వస్తువులను బంచిపెట్టు 
చున్నారన్న మాటను విన్నతోడనే యిరుగుపొరుగుల (బాహ్మణో త్రములు 
వాయువేగ మున? బరుగెత్తుకొని వచ్చిరి, బండిలో స్థలము చాలక [కింద 


91 


నుంచిన తట్టలు మొదలగువానిని మాణిక్యాంబయు' దన్ననుసరించుచున్న 
వారికి, బంచిపెపైను, తరువాతంబెట్టెలును నిత్తడి సామానులును బండిలో 
నెక్కింపంబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కి౦చినను సరిపోని 
సామాను లిప్పుఠొక బండిలోనికే చాలక దానిలో నలుగురు గూరుచుండు 
టకు స్థలము కూడ్‌ మిగిలెను. రాజశేఖరు(డు గా రెంతో తొందర పెట్టు 
చృన్నను మాణిక్యాంబ తన కాప్తీరారడ్రయిన యొకరిద్దరు పొరుగు శ్రీవ 
వద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకే [ప్రత్యేకముగా నాలుగుగడియలాలస్యము 
చేసెను. ఈ లోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను 
బండిలో నెక్కించి, రాజశేఖరుండుగారు కోపబడినందున మాణిక్యాంబ 
వచ్చి బండిలో( గూరుచుండెను. బండివాని యొద్దకు. నచ్చినప్పటినుండియు( 
గొంచెము వట్టీగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మిత్తాహార మును 
గొనుచు పథ్యము చేయుచున్న బక్కయెర్డు మెల్లిగా బండిని లాగ 
నారంభించెను. బండివా(డును వాని వెనుకనే నడుచుచు. మేత వేయుటలో 
బరమ లుబ్టుడుగానే యున్నను కొట్టుటలో న్మూత్రము మిక్కిలి యౌదార్య 
మును గన(బజుపసాగిను, ఊరీ బయలవబకును వచ్చి, రాజ 
శేఖరు(దుగారి వలన బిచ్చములను గొన్న నిరుపేదలయిన తక్కువ 
శాతులవాి4 సలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు 
మరలిపోయిగీ _ నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో యీ 
మూండునుగూడ( గలియుట చేతనో [తోవపొడుగునను తూలుచు' గునుకు 
పొట్టు పడుచు నడుచుచున్న బండివాడు మొత్త నెక్కి కూరుచుండి, 
బండిలోనివారికిం గావలసినంత పరిమళమును ఆకాశమున? జీన్న 
మెఘములును గలుగునట్టుగా సగము కాలియున్న (పాతపొగచుట్టలను 
నాలిగింటిని గుప్పునగుప్పున' గాల్చి బండిలోని 'పెట్టెకు జేరగిల(బడి 
హాయిగా న్నిద్రపోయెను. బండియు మెల్లగా |ప్రాకుచున్న టే కనబడు 
చుండెను, ఇంతలో: జీకలీయు(బడెను, కొంత సేపటికి రాజశేఖరుండుగారు 


92 


క్రింద( జూచునేస్పటికి బండి కదలుచున్న జాడ కన(బడలేదు. ఉప్పుళు 
కుంభకర్ణునివలె  న్మిదపోవృచున్న యా బండివానిని లేపం బూనుకోగా, 
శకేకలేమియు, బనిచేసినవికొవు, కాని వాని కాలిమీ(ద కొట్టిన దెబ్బలు 
మాత్రము వానిని కదల్చి యొక్క మూలుగు మూలిగి మరియొక్క 
(ప్రక్కంబరుండునట్లు చేసినవి. మహో [పయతృ ముమీ(ద వానినిలేపి 
[కింద దిగి. చూచువజకు ' బండి[తోవ్‌ తప్పువచ్చి యొక పొలములో 
మోణాలిలోతు బురదలో దిగ(బడియుండెను. అప్పుడందజును దీగి 
యావచ్చక్తి నుపయోగించి రెండు గడియలకు బండినిరొంపిలో నుండీ 
లేవనెత్తి మార్గమునకు లాగుకొనివచ్చిరి. కాని యెడ్డు మ్యాతము 
తాము బండిని గొనిపో వుస్థితిలో లేక తమ్మే మజీ యొకరు గోని 
పోవలసిన యవస్థయందుండెను, కాబట్టి చీ(కటిపడువజకు బండి |్రమచేసి 
వారిని లాగుకొని వచ్చినందుకు [బళ్యుపకారముగా నిప్పుడు చీ(కటి 
పడ్డందున వారే బండి నీడ్చుకొని పోవలసిన వంతు వచ్చెను. ఇట్టి యవస్థ 
పగలు సంభవింషక ర్యాత్రి సంభవించినందున . కెల్లవారును మిక్కిలి 
సంతోషించిరి. ఆంది బట్టలకును బురద చేత జిన్నవియు( బెద్దవియు 
నైన పలువిధములై న పృష్పము లద్ద(బడినవి. బండిలో నెక్కివచ్చినవాలి 
కెట్టున్నను చూచువారు లేకపోయిరి కొని యన్నయెడల వారి కెంతయైన 
వినోదము కలిగియుండును. బండివాడు భీమునివంటివా(డు _ గనుక. ర్లాజ 
శేఖరుండుగారి సాహాయ్యముచేత బండిని సులభముగా సీడ్నుచుండ్ల(గా, 
సుుబహ్మణ్యము వెనుక జేరి యెడ్డను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు 
నడిచియే వెళ్ళిన యెడల జాములోపలనే రాజమహేంద్రవరము వెళ్ళి చేరి 
యుందురు గాని బండికూడ సీడ్చుకొని పోవలసీవచ్చినందున రాతి రెండు 
యామములకు రాజశేఖరు(డుగారి. వీనతండి కుమారుడగు రామమ్మూర్తి 
గారీ యిల్లు చేరిరి, అప్పుడందణును మంచినిదలో నుండిరి, కోట్టి 


బండి చప్పుడు కాగానే తలుపు తీయంగలిగినవారుకారు. :కొంత సేపు తఖుప్పు 


33 


వద్ద బొబ్బలు పెట్టీన మీదట చావడిలో( బరున్న వారెవరో లేచివచ్చి 
తలుపుతీసిరి, రాజశేభరుండుగారి మాట వినలణుడీనతోడనే శోవలిగదిలో( 


బకుండియున్న రామమూ ర్రిగారు లేచివచ్చి, అన్నగారిని కౌగిలించుకొని 
వారావజకే వత్తురని కని పెట్టుకొనియుండి జాము (స్రొద్దుపోయిన మీంద 
టను గూడ రానందున ఆ దినము బయలుదేజలేదనీ నిశ సయించుకొని 
శోజనములు చేసి తా మింతకుమును పే పడుకొన్నామని చెప్పి యంత్ర 
ఆలస్యముగా వచ్చుటకు గారణమేమని యడిగిరి. తాము చెప్పనక్కజ 
శేయే తమ బట్టలును మోణాలివజకును బురదలో దిగబడిన కాళ్ళును 
కొప్పు సిద్ధ్దముగానున్న దానినిమాశ్ర మాలస్యకారణముగా( జెప్పి బండిని 
జామీడ్చుకొని వచ్చిన సంగతిని మ్యాతము చెప్పక రాజశేఖరు(డుగారు 
జాచిరి, అప్పుడీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానినీ పొమ్మని 
శప్ప(గా వాడు తాను విశేషముగా శమపడితిననియు తన బండి 
యెడ్డంతటి మంచివి మతెక్కడను దొరకవనియు జెప్పి తన్నును 
తన డయెడ్డను గొంత'సేపు శ్రాఘించుకొని బహుమతి రావలెనని 
యరీగెను. తడవుగ మాటాడనిచ్చిన యెడల మాటవెంబడీని బండిని 
తాము లాగుకొని వచ్చిన మాటను చెప్పునేమోయను భయమున సామాను 
తెగిన తోడనే బహుమతిని సహితమిచ్చి రాజశేఖరు(డుగారు వెంటనే వానిని 
బ౦పీ వేసిరి, (కొత్తగా మగడు పోయినవారిని పుణ్య స్రీలు భోజనములు 
అయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆ ఠ్యాతి మంచి 
దినము కాదుగనుక, సువాసినులందజను గదిలోనికిటోయి తలుపు 
వేసికొండని యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికి. దీసికొనివచ్చి 
మజీయొక గదిలోనికి. బంపి తలుపు దగ్గజగా వేసెను; తరువాత లోపలి 
నుండి యాడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైనవారు పడమటింటి 
తోనికి( దీసికొనిపోయి రుక్మిణికి దటిస్థించిన యవస్థకయి యేడుప్పలు 
వెొదలై నవి, చల్లారిన పిమ్మట, వారి నిమిత్త మానజకు చేసిన వంట 


$4 


మషతియున్నది. కొన వారకి వడ్డించి శాజశేఖరుయతగారి. నిమి శ్రమప్పు 
కళ్లెసరు పెట్టిరి. ఆందజును భోజనము అయిన తరువాత మూండుజాము 
చక పరుండి సుఖని[ద వేసిర్మి 


రాజశేఖరుండుగారు కొన్ని దినములు రామమూ ర్రిగారి ఇంటి 
లోపలనే యుండిరి. ఒకనాడు పీడవమీ(ద గోవూరునకు( బోయి యచట: 
ఆూర్యము గౌతము(డు తపస్సు చేసిన స్థలమును మాయగోవు సడిన 
ఫోను జూచి గోష్పాద శ్నేతమున స్నానముచేసి రాత్రికి మరల 
శక్తిరి. మరియొకనాండు కోటిలింగ క్షేత్రమున స్నానమునకు బోయి 
శషచట నొక గాస్త్రల వలన బూర్య మాంజనేయులొక భింగము 
నెత్తుకోనిపోయి కాశీలో వేయుటయు అప్పటి నుండియు కాశీ పట్టణము 
(హద్ధిగనుటయు మొదలుగా గల కథను వినిరి, ఇంకొకనాండు రాజ 
శాఖ నరేందుని కోటకుబోయి అందులో! బూర్యము చి తాంగిమేడ 
యున్న తావును సారంగధరుండు పొవురముల నెగురవేసిన చోటును 
జూచీ, పూర్వము రాజరాజ నరేందునకమ్మ వారు పత్యశమయి సీవంళ 
డూరను వెనుక తిరిగిచూడ కుండ నడుతువొ యంత దూరము కోట 
చఇషగునని చెప్పుటయు, ఆత(డా (ప్రకారముగా నడుచుచు వెనుక గొప్ప 
ఛథ్యని యగుచుండంగాం గొంత సేపటికి మనన్సు పట్టలేక వెనుక 
తిరిగి చూచుటయు, చుట్టును బంగారు కట్టుతో నించుమించుగా ముగియ 
వచ్చిన కోట యంతటితో నిలిచిపోవటయు, మొదలుగాగల కథను 
డగ్గజ నున్న వారివలన విని, రాజశేఖరుండుగారు సారంగధరుని కాళ్ళను 
జేతులను, నజికిన స్థలమునే చూచిరావలెనని బయలుదేజి సౌరంగధరుని 
మెట్టకు(బోయి యక్కడ నొకనిమ్మ చెట్టు [కింద సారంగధరుని కాళ్ళను 
చేతులను ఖండించిన చాపషరాతిని దానిచుట్టును గడ్డి సహితము మొలవక 
నున్నగానున్న (ప్రదేశమును దాని సమీపముననే సిద్దుండు సారంగధరుని 
కొనిపోయి స్నానము చేయించిన కొల(కును జూచి వచ్చిరి, రాజమ హేంది 
వళములో, నున్న కాలములో రాజశేఖరు(డుగారు పట్టణము నుండె 
ఉనులకును పల్లెలలో నుండెడి జనులకును నడవడియందేమి వ్యత్యా? 
ముండునో చూడవలెనని యెల్టవారియొక్క చర్యులును బరీక్షింప సాగికి 


5 


నొ(బిట్టీ : యిప్పుడిస్పుణాయనకు - నిజమయిన (పపంచ జ్ఞానము కొరితేవేజకు 
గలుగ నారంలించేను. ఆ. పట్టణములో:--ఎరవడిగి జేచ్చుకొని' లై మైన-జేశికి 
మురుగులు నుంగరములును వేసికొని, బాక్షలివోనియొద్డ పడిదెకు(. చెచ్చు 
కొనియైనను విలువబట్టలను, గట్టుకొనువారె మిక్కిలి గౌరవమునకు( 
బ్యాశ్రులుగా నుండిరి, “లోపల హీరమేమియ లేకపోయినను. చెవులకు 
మంచి కుండలములను జేయించుకొని తలక్షు గొప్ప శాలువను జుట్టు 
"న్న వారు మహాస్పండితులుగా నుండిరి. ఎల్టవారును ధనికుల యింశ్లకే. 
బోయి జ్రీవతకాలములో నొకప్పుడును దేసాలయము [తొక్కి హక 
పోయినను భగవన్నామమును' , కలలోనై నను' స్మరింపక పోయినను 
వారిని పరమ భాగవతో శ్రములని భక్తా గీసరులని పొగడుచుండిరీ. 
నిజమైన విద్యాంసులయొక గ్రాయు కవీశ్వరులయొక గ్రయు, నోళ్టను 
కడుప్పలును సదా శ్లోకములతోను, పద్యములతోను నూతమే నిండి 
యుంగ్రెనుగాని బాహ్యదంభము లేకపోవుటచేత నన్నముతో నొకప్పుడును 
నిండియుండలేదు. దీనమున శేనిమిది' దొమ్మర గుడిసెలలో దూజీనను, 
స్నానము చేసినట్టు జుట్టుచివర ముడి పై చుకొని బిళ్ళగోచులను బెట్టుకొని 
తిరుగువారు పెర్దమనుష్యలని సొగడొందుచుండిరి, వేయేల? చాటున లక్ష 
దుష్కార్యములు చేయచున్నను, భాహ్య వేషధారణమునందు మాత్రము 
లోపము లేకుండనున్నచో వారి (ప్రవర్త రనమును సంపూర్ణముగా నెటి(గియు 
నట్టివారి కందజును సభలో సహితము మంచి నడవడి “గలవారికీ( చేయ 
దానికంచి ౩ నెక్కువ. మర్యాదను చేయుచుండిరి. నీతి విషయమున చారి 
(ప్రవర్త రన యెంత  హేయమయినదిగా నున్నను మత విషయమునందు 
మాత్రము పీయికీ భక్తులుగానే కన(బడుచుండిరి, నిలువ నీడలేక బాధపడు 
చుండెేడి (ప్రాణమీ శ్రేభకొక కుటీరము గ ట్టించి యియ్యలేనివారు సహితము, 
రాతి న్మిగహములు కాపరముండుటకయి వేలకొలది వెచ్చ పెట్టి దేవాల 





1 బసవరాజు గవ రాజుగారన్లే తమ ఆ,.ఫ్టమితలు చనిపోయినప్పుడు తిం 
దార నడ్మ తాలి సీసీ పెట్టి శహిన్ని కదలనివ్వకుండా బాధ పెట్టిన ఆ ఊళ్నోనీ స నా 
వతులను కంగా తశ్షేపీస్తూ ' “తిర్యగ్విద్వన్మహాసథ' అనే (ప్రహసనం రభించి 
:వేళవర్ధనిలో (పకటింభాడు-వీరేళలిరగం, 


96 


యములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయిన తరువాత వసతులు. లేక 
పాడుబడిన దేవాలయములును నూట యిరువదిమూ(టిని లెక్క పెట్టీ 
రాజ శేఖరు(డుగారు కోటి లింగములకు(గూడ బూర్యమెప్పుడో' దేవాలయ 
ములు పాడయినందున నా ప్రకారముగా నినుకదిబ్బలయందు[. జడీ 
యుండినవై యుండవచ్చు నని సంశయించిరి. అక్కడ వేశ్యలు ళష్చ, 
మటియెవ్వరును న్ర్రీలు చదువకుండిరి;' అట్టి వా రభ్యసించిన విద్యయేం 
తయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలో బడనేసికొన్లి 
పట్టణము పొడుచేయటకొజకే పనికివచ్చు చుండెనుగాని జ్ఞానాలివృద్ధికిని 
సన్మాన |ప్రన ర్తనమునకును లేశమయినను తోడుపడుచుండలేదు. 


ఆక్కడ స ప్రమివజకు నుండి రోజశేఖరు(డుగారు కాశికి వెళ్టుటక 
[ప్రయాణమయిరిగాని, సంవత్సరాదివణకు నుండు(డనీ రామమూ రిగారు. 
బలవంత పెట్టినందున నాతనిమాట తీనివేయలేక యొప్పుకొనిరి, ఫాల్గుణ 
బహుళ ఆమావాస్యనా(డు పగలు మూ(డుజాముల వేళ సంపూర్ణ నూర 
[గవాజము పపైను, జనులందజును గోదావరిలో పట్టుస్నానము చేని 
తమ పితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందణు పుణ్యముకొ కు 
నవ గహజపములు చేయుచు |బాహ్మణులకు నవధాన్యములును దానము 
చేయుచుండిరి! కొందు ఛాందసులును వృద్దాంగనలును సూర్యునకు 





1. “ఆ కాలమునందు రాజనుహేం|డవరములో హిభ్రశాల యనగా వేశ్యభ 
చదువ కూటమనియే యర్థము, వేశ్యల వృత్తిగీశాదులకై పెట్టిపబడ్‌న పాఠళశాల్ల 
లస్పుడా పురవరము నందెన్నియో యుండెను. వేద పాఠశాలలకును శాస్త్ర పాఠ 
శాలరీకును చిల్లిగవ్వ యియ్యనౌర్లిని పద్ధ (శోోతియలు సహిత మధికారుల 
మెప్పున్నకయి యీ వేళ్యల పాఠశాలలకు నెలకయిదులు పదులు రూపాయలు చేందో 
లిచ్చుచుడిరీ. పుట 69 స్వీయళరితు, 


పథమ భాగము, మొదటి సంపుటం--1004: 


7 97 


విసతువగ్చైనని కన్నులనీరు సెట్టుకొనసాగిర, వారిలో డెలి 
సినవార మనుకొనువారు నూర్యునకు( బట్టిన పీడను వదలఃగొట్టుటకయి 
మంత్రములను జపించుచుండిరి; వారికంపెను దెలివిగలనారు [గ్రహణ 
కాలమునందు తన కడుపులలో జీర్ణముకాని పదార్థములుండిన దోషమని 
యెటింగి దానిముందు మూ(డుజాముల నుండియు నుపవాసములు చేయు 
చుండిరి; ఎల్లివారును భోజన పదార్థములుండు ప్యాతములో దర్శ్భగర్డిని 
వేయుచుండిరి; కడుప్పతోనున్న స్త్రీలు పెకి వచ్చినయెడల ఆంగ హీను 
లయిన పిల్లలు పుట్టుదురని యెంచి పెద్దవా రట్టిస్తీలను గదులలో బెట్టి 
తాశమునేసి కదల మెదలవలదని యాజ్ఞాపించిరి; మటికొందరు నుంత్ర 
వేళలమని పేరు పెట్టుకొన్న వారి కేమయిన నిచ్చి మంతోపదేశ మును 
బొంది శీఘముగా సిద్ధించుట కయి జొమ్మలబంటి నీటిలో జసము 
చేయుచుండిరి. [గహణకాలమున నోషరులయందడు విశేషగుణ ముండు 
నని యెంచి కొందజు మూఢులు స్నానముచేసి దిస మొలలతో జుట్టు 
ఏరియ(బోసికొని చెట్టకు భూపదీపములు సమర్పించి వేళ్ళను దీయ 
'చుండిరీ; [గ్రహణ సమయమున దానము చేసిన మహాపుణ్యము కలుగునని 
చెప్పి (బ్రాహ్మణ (బువులు తమ బట్టలు తడియకుండ్ల( బయి కేగ(గట్టుకొని 
మోకాలిలోతు నీళ్ళలో నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢుల 
యొద్దను స్రీలయొద్దను జేరి నీరు కాసులను (గహించుచుండిరి, పూర్వా 
చారమును బట్టి రాజశేఖరు(డుగారు తామును స్నానము చేసిరిగాని, 
పయిని చెప్పిన కృత్యమును జేయవారందజును మూఢులని యెంచి 
(గ్రహణ విషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారం 
ఛించిరి.. అతడు జ్యోతిషకాస్త్రమును నమ్మినను పురాణములను 
మాతము శా స్త్రవిరుద్దముగా నున్నప్పుడు నమ్మ కుండెను, కా(బట్టి--- 


98 


జ్జ పళ్చాద్భొగొ జ్ఞలదవదధస్సంస్థితో ఛేత్యచందో। 
భానోర్భింబం స్పురదసితయా ఛాదయ త్యాత్మమూర్త్యా॥ 
అమ సిద్ధాంతశికోమణి శ్లోకమును, 


A భాదకో భాస్కర స్యేందు రథస్థో ఘనవద్భవేత్‌ 
భూచ్చాయాం (పాజ్ముఖశ్చందో విశత్యస్యభవేదసౌ॥--- 


ఆను నూర్య సిద్ధాంత శ్లోకమును చదివి ల్లూగోళమున కుపరి 
జాగమున సూర్యుండుండు నపుడు చందుడు తన గతివిశేషముచేత 
సూర్యునకును భూమికిని నడుమ సమకళయందు వచ్చునేని సూర్య 
[గ్రహణము గలుగునుగాని రాహువు (మ్రింగుటచేత( గలుగదనియు, 
హైరాణీకులు చెప్పినదే [గ్రహణమునకు( గారణ మయినయెడల రాహు 
శేతువుల మనసులలోని యభి పాయములను దెలిసికొనుటకు మనము 
శకులముకాము కాబట్టి గహణమిప్పుడు కలుగునని ముందుగా దెలినీకో 
తేకపోయి యుందుమనియు, సూర్య|గహణ మమావాస్యనా(డును, చంద 
[గ్రహణము పూర్ణిమనా(డును సూత్రమే పట్టుటకు(గారణ ముండదనియు, 
శాహుకేతువు లాకాశమున నెప్పుడును గన(బడకపోవుట యెల్లరు 
నెజుంగుదురుగాన సూర్యచందులను [మింగ(గలగినంత పెద్దవియే 
యయి యుండినయెడల గ్రహణ సమయమున నవేల కనంబడకుండు 
ననియు, రాహువే [మింగునేని మన పంచాంగ రీతిగా నీ [గహణంమొక 
దేశమున గనబడి మరియొక దేశమున గనబడక పోవుటకు హేశువుండ 
డనీయు, రాజశేఖరు౦డుగారు బహుదూరము వాదించిరి, అక్కడనున్న 
పండితులలో నెవ్వరికీని యుక్తులు తోచశపోయినను, విశేషముగా 
శేశలు మ్యాతము వేసిరి. ఆక్కడ నున్నవారి కా వాదమేమియు' 
డెతియలేదు. కనుక బిగ్గరగా నజచినందున కాస్త్రల  ేళ్ళవారే 
గట్టీవారని మెచ్చుకొని రోజ శేఖరుండుగారి వాదము బౌద్ధవాదమని దూషిం 


99 


చిరి. ఒకరిని వెక్కిరించుటవలన( గలుగవలనిన సంతోషము తప్ప మజ్‌ 
యొక విధమైన సంతోషము తమకు లేదుగనుక, విద్యాగంధ మెణ(గని 
మూర్ధశిరో మణులు రాజశేఖరు(డుగారిని బహువిధముల( బరిహాసీంచి 
పొంద(దగిన యానందము నంతటిని సంపూర్ణముగా ననుభవించిరీ. 
ఇంతలో |గహణమోక కాలము సమీపించినందున నెల్టివారును విడుపు 
స్నానమునకై పోయిరి, శుద్దమోక్ష మయిన తరువాత ముందుగా 
స్నానము చేసివచ్చి యా(డువారు వంటచేసినందున దీపములు పెట్టించి 
యెల్లవారును [ప్రథమ భోజనములను జేసిరి, 





1. తన సంఘ సంస్కరణ (పయక్నాల నిమిత్తం బందరు వెళ్ళి అక్కడ 
ఒకటి రెండు సభలలో న్రీ పునర్వివాహావళ్యశతను గూర్చి తాము (ప్రసంగించిన 
ఉదంతాలను, తమ అనుభవాలను పేర్కొంటూ వీరేశలింగం స్వీయచరిశ్రలో ఇట్లా 
(వోళశారు, 

“సభాపతులై న కష్టల నరసయ్యగారు మొదలై న (బాహ్మణులలోని (పసిద్ధ 
పురుషులు కొందరు లమ శిస్యబృందముకో గూడ వేంచేసి నా య.పన్యాసమును 
సాగనీయక చప్పటలుగొట్టి యల్లరిచేయ నిశ్చయించుకొని వచ్చియన్నారని' నా 
మతులు కొందరు నాకా మహాపురుషులను జూపీరి. 444 240 4444 


సాధారణముగా పండితులు వాదములో తాము పరాజయసు నొంచినను తము 

యోటమి నొప్పుకొనక “శేషంకో “ఫేన పూర్ణయేళ్‌” అను న్యాయము నవల:బి?చి 
(క్రీందబడినను తామే గెభిచితిమని కేకలు వేయదురు.” 

పుటలు 190 18 

(ప్రథమ భాగము, మొదటి సంపుటము 1932. 


100 


ఎనిమిదవ | పకరణము 


సంవత్చరాడి--రాజ శేఖరు(డుగారి | ప్రయాణము=రా జొనగరమునకు సమీప 
మున నొక్రరాజు వడ (గొట్టి పడిపోవుట---నల్ల చెణువు సమీపమున నొక 
యాగి కనబ పటాదొంగలు కొట్టుటారుక్మిణి మరణము, 


సంవత్సరాదినాడు తెల్లవాజిన తరువాత రామమూర్తిగారు . మంగలి 
వానిన్‌ పీలిపీంచి రాజశేఖరు(డుగారికిని, ను బహ్మణ్యమునకును వానీచేత 
శఆయంటించిరి ఇంటనున్న మగవారి యభ్యంగన స్నానము లయిన 
తరువాత, ఆ(డువారందజును తలలంటుకోని నీళ్ళుబోసికొనిరి. స్నానము 
అయిన పిమ్మట వేపపువ్వును [కొత్త మామిడికాయ ముక్కలును క్రొ త్ర 
చింతపండు పులుసుతో నందజును దేశాచారము ననుసరించి భక్షించి 
రెండుజాములకు పీండివంటలతో భోజనములు కావించి పండుగ చేసి 
కొసిరి. పండుగదినములలో జనులు మజింత యెక్కువ సుఖపడవలసిన 
డానికి మాటుగా, ఈ దేశములో వేళ తప్పించి భోజనములుచేసి యట్టి 
తినములందు డేహములను మటింత యాయాస పెట్టుకొందురు. మధ్యా 
హ్నము చల్లపడినమీ(దట రామమూ ర్రిగారు రాజశేఖరు(డుగారిని వెంట! 
బెట్టుకొని నూతన పంచాంగ శ్రవణమున కయి వేణుగోపొలస్వామివారి 
యాలయమునకు వెళ్ళిరి. ఆ వణికే యొక సిద్ధాంతి ' పనుప్పతో గలిపిన 
యుషతలను పశ్శిముతో ముందు పెట్టుకొని --- 


ల్లో॥ శ్రీకళ్యణ గుణావహం రిపుహరం, దుస్ప్వష్న దోషాపహం 
గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం 
ఆయుర్వ్యుద్ధిదము త్తమం శుచికరం సంతాన సంపషత్సృదం 
నానాకర్మ నుసాధనం సముచితం పంణాంగ మాక ర్యృతాం॥ 


101 


అను శ్లోకము జదిని, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి 
సంవత్సర ఫలమునుజెప్పి, _ధాన్యాదులయొక్కయు నవృళశ్ళికాళేల 
యొక్కయు వృద్ధిక్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియని 
యెడల నామనకత్రములను తెలిసికొని యెల్లవారికిని కందాయముజ 
యంక ములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడ నున్న కా(వలా 
మొదలగువారు సీద్ధాంతిగారిచేతిలో నేమైన(బెట్టి తమకే కందాయమునందుషు 
సున్నలు రాకుండ. జేసికొనిరి సంచాంగగ్రవణ మయిన తరువాత రాము 
మూగారు - “సిద్దాంతిగారూ! కలియుగము (ప్రారంభమయి యిష్పటి 
కెన్ని సంవత్సరము అయినది!” ఆని యడిగిరి, 

నిద్దాంతి -- ఇప్పటికి కలియుగాది గత సంవత్సరములు 4710 
కాలినాహన శతాబ్దములు 1541, విక్రమార్క శక సంవత్సరములు 
1876 


రామ -- మనదేశములో మేచ్చుల యధికొర మింకను ఎంతకొత 
ముండునో కాలమానమునుబట్టి చెప్ప(గలరా? 

సిద్దాంతి-మనదేశములో తురుమ్మ_ల దొరతనము అయిదు వందల 
సంవత్సరములకు లోపలపోదు, ఆ పిమ్మట పూసపాటివారి వంశమున 
వేపకాయంత తో(కగలవాొ డొక(డుపుట్టి, ఆ సేతుహిమాచలమునుగత 
సర్యప్రపంచమును మరల జయించును. 

అంత (ప్రదోష సమయమయినందున సంచాంగము కట్టిపెట్టి 
యందబజును తమ తము యిండ్లకు నడచిరి, 

రాజశేఖరు(డుగారు విదీయనా(డు కాశీయా[తకు బయలుదేజ 
నిశ్చయించుకొని యంద రెన్ని విధముల జెప్పేనను వినక [ప్రయాణ 
ముహూర్హమును పెట్టుటకై గుడిలో సంచాంగమును జదివిన పిడపర్రి 
శ్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆ(తడును త్రిధివార నక్షత్రములను 


102 


చక్కగా! నొలోచించి యా ర్మాతియే పదియాణు, ఘటికల తొమ్మిదీ 
విఘటికలమీ:[ద యాత్రకు యోగ్యసమయమని ముహూర్త ముంచెన 
ఆ సమయనున కుటుంబముతో బై లుదేరుట కేమకరముకాదని యెంచి, 
రాజశేఖరుండుగారు పొరుగింట నొక వస్త్రమును దానిలో చుట్టబెట్టి యొక 
పుస్తకమును నిర్గమన ముంచి తెల్లివాటిన తరువాతనే నై లుదేరుటకు 
నిశ్చయించిరి. అప్పుడు రామమూ ర్రిగారు బండినిమి శ్రము వర్తమానము 
పంప(బో(గా వలదని వారించి బండినెక్కి పోయినయెడల .యా[తాఫలము 
దక్కదు గాన కాలినడకనే పోయెదనని రాజశేఖరుండుగారు.. చెప్పిరి, ఆ 
ర్యాతీయే వారికందటీకిని( [కొత్తబట్టలు కట్టబెట్టి, రామమూ రిగారు ప్రాతః 
కాలముననే వారికం టి ముందుగాలేచి వారు ప్రయాణమగునప్పటికి సిద్ధముగా 
నుండిరి, అప్పుడు రాజశేఖరుండుగారు తాము ధవశీశ్వరము నుండి 
తెచ్చిన ప్మాతసామ్మగియు, మంచములును, బట్టల పెదైలను తాము మరల 
వచ్చువరకును భద్రముగా జ్యాగత్త చేయవలయునని రామమూ ర్షిగారికి 
చెప్పి యొప్పగించి, దారి [ప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన 
వస్తువులను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగువారు 
నై లుదేజునపుడు రామమూ గ్లిగారి భార్య వీధివరకువచ్చి వారు దూరదేశ 
యాత్రను జేయ(బూనుటకు దలయకొని కంట(దడిబెట్ట మొదలు పెఫ్టెను? 
అప్పుడు వారందజును గుమ్మములోనున్న వారియొద్ద "సెలవుపుచ్చుకొని, 
ఒంటి, బాహ్మణు(డెదురుగా వచ్చుచుండ(గా నతడు పోవువరకును నిలిచి 
యావం నొక పృణ్యస్త్రీ రాగా మంచి శకున మయినదని దారిసాగి నడువ 





1 కొ భట్ల 'ఇహ్మయ్యశా గ్రీగారీకి ఏరేళలి-గ పంతులుగారి సంభఘసంస్క 
రణం, భాషా స౩స్కుకణం అస గిట్ట, రాజశేఖర చ తను విమక్కిస్తూ 
(బ్రహ్మయ్యశాస్త్రి వివేక చండికా విమర్మనం పేరిట ఒక గంథం (ప్రకటించారు. 

రాజశేఖర చరిత్రరో రాజ కేఖరుశుగారు చూసుకొని బయ దేరిన ముహూ 
ర్త దుర్ముహూ,ర్హమనీ, అది చోరపంచకంలో పగింది కాబప్టే, దొంగఐ కొట్టా 
రని, వీరేశఎంగానికి జ్యోతీళ్శిస్త్ర జాన; పూజ్యమనీ, యీ విధంగా ఆశే పించారు 
(బ్రహ్మయ్యశాస్త్రి. 


10.3 


నోరంఖీంచిరి. రామమూ ర్లీగారు వారి నూరిబయలవరకును సాగనంపి 
గూఠదేశ ప్రయాణమును జేయుచున్నారు గాన భద్రముగా వెళ్ళుండని 
బుర్గులుచెప్పి వెనుకకు మరళి యింటికి వచ్చిరి. రాజశేఖరు(డుగారు 
(తోవపొడుగునను చెట్లు మొదలగువానిని ఖార్యకును బిడ్డలకును జూపుచ 
దారినడువసాగిరి, 

రాజ---చూచితిరా యా మజ్టిచెట్టు 'ఆమూలాగము చిగురించి, 
పగడములవలె నున్న, యెట్జనిపండ్ఞగుత్తులతో నెంత మనోహరముగా 
నున్న రో! 

నృుబ--బొనొను. దానిచేరువ నున్న మామిడిగున్న చీనాంబరము 
వలెనున్న లేత చిగుళ్ళతో మణింత వింతగానున్నది, కొనబొమ్మను జే$ి 
శోయిలయొక్కటి మధురమైన కంఠధ్వనితో( జెవులపండువు * సేయ 
చున్నది | 

రుక్మి--నాన్నగారో ! రామచిలక కొమ్మమీ(ద తల క్రిందుగా 
విలుచుండి జామపండు న్నేపకారముగా ముక్కుతో పొడుచుకొని తిను 
చున్నదో చూడండి, 


సీత _..అన్నయ్యా! నొ కొ మామిడికాయ కోసియిచ్చెదవా?. 

సుబ--అమ్మాయీ! చెట్టుక్రింద చిలుకకొట్టిన దోరకాయ 
లున్నవి తెచ్చుకో, (సీత సరుగెత్తుకొనిపోయి నాలుగయిదు కాయలను 
తెచ్చుకొని కొజికి చూచి పంచదారవల్తెనున్నవని చంకలుకొట్టుకొను 
చున్నది.) 

మాల లర్‌ నుండియో యిప్పుడు గుప్పున మల్గెపువ్వుల 
హాసన కొట్టినది! 

సుబి-అమ్మా! వేగిరము రా అదిగో పొగడచెట్టుమీంద నొక 
యడవిమల్లె(లీగ్గ అల్లుకొని, గంపలకొల(ది తెల్పని పుష్పములతో నిండి 


104 


యన్నది, మన యింటివద్ద నెన్ని నీళ్ళు పోనీనను, నుల్లెపూవు లీలాగున 
శూయవుగదా! 


మాణి--ఆహా ! పొగడపువ్య్వు లెంత సువాసన గలిగియన్నవి! 


సుబ-_-ఇప్పుడు పదిగడియల (పొద్దెక్కినను, గాలి యెంత 
చర్ణగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నండై న వేసవీకాలములో గాతీ 
ఆంత చల్చగానున్నదా ? 


రాజస ర్వేం దియములకు సౌఖ్యము కలుగునట్టుగా, నూర్గన్గుఆ 
సఇతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుక జాయ 
శూనక టాక్షముచేత స్వేచ్చగా ననుభవింప (పసాదించిన యీశ్వరుని 
మహ త్త్యము నెజింగి కొనియాడమన మెంతవారము? మన మెన్నడును నిల్లు 
కదలక పోవుటచేత నిటువంటి సౌఖ్యముల నేమియు' నెజు(గనివారమై 
యుండియు, మనమే యెళ్టవారికం చెను మిక్కిలి సుఖపడుచున్నా మను 
కొని గర్వపడుచుంటిమి, ఈ యడవులలోనే సదా కాపురముండి, దీన 
బరరువై న పరమాత్ముని యను[గహమువలన( గలిగిన యీ సౌఖ్యము" 
ననుభవించు చుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగు వా రెంతటి 
యదృష్టవంతులు! అహా! [గ్రామములో నెప్పుడును మన కీ వసంతకాల 
మింత మనో జ్ఞముగా నుండలేదుగదా 1 


సీత---అమ్మా! నేనిక నడవలేను, నన్నెత్తుకో. 


మాణి--౪ చెట్టుదాఃక నడచీరా, అక్కుడ నెత్తుకోనేదను, రుక్కిజీ! 
శేనుకపడుచున్నా వేమి ? రెండడుగులు వేగిరము పేట్టు, 


ఢుక్మీ--ఆలవాటు లేర్రపోవుటచేత కొట్ట పొక్కు లెక్కినవీ 
జేగళభము నడవలేకున్నాను. 


165 


రాజ--పసులకాపరివాని నడిగినాను. ఊరొక కోసున్నదయ : 
రెండు జాములు కావచ్చినది, ఏలాగునై నను కొంచెము శ్రమచేసి నాలు 
గడుగులు వేగిరము నఢువవలెను, 

మాణి--సీత నెత్తుకొని నడుచుచున్నాను. , ఆకలి యగుచున్న దని! 
యిది యేడ్చుచున్నది. మన కుడిచేతివై పున దూరమున నేమో మనుష్యుల 
మాటలచప్పుడు వినవచ్చుచున్న ది. అది యూరేమో మనమీ పూట 
అక్కడ దీగుదమా? 

రాజ---ఎవ్వరో మనుష్య అక్కడ తొందరపడి పరిగెత్తుచున్నాళు; 
వారీలో నెవ్వరికై న నొకయాపద వచ్చియుండ(  బోలును!' శీఘ్రముగా, 
వెళ్ళుదము రండి. 


అని వేగముగ నడచి వారు మనుష్యుల కలకలము వినంబడుచున్న 
(ప్రదేశమునకు సమీపముగా( బో(గా, మార్గమునకు? గొంచెము దూరములో 
దశ్షేణపు దిక్కున మూగియున్న గుంపులోనుండి “శుద్దిచేయుటికు 
మళ్టీేగ” యని కేకలు వేయుచు కొందరు పజుగెత్సుకొని పచ్చుచుండిరి, 
రాజశేఖరు(డుగారు వాండను జూచి యా సందడి యేమని యడగడుగ(గా, 
వారిలో నొక గొర్ణివా[డు “రాచకుమారు(డొక(డు వడ గొట్టి యా రావిచెట్టు 
కింద పడిపోయినాగోడని చెప్పెను. 

రాజంామీ రాతని గొంతుకలో. గొరచెము నీళ్ళ, పోయలేశ 
పోయినారా ? 

గొల్భ మొట్టమొదట మేము నీశ్శియ్య(బోగా, శ్యూదులము కా(బట్టీ 
మా చేతినీళు డాగనని యా రాజు పుచ్చుకొన్నా(డు కొడు తరువాత 
దాహమునకు తాళలేక మా చేతినీన [త్రాగుట కొప్పుకొన్నా(డు. కాని 
మా వారిలో సెద్దవాండు వచ్చి హ్మాదుడు రాజనోటితీ నీష్ణపోసివ 
పపము వచ్చునని చెప్పీ నీళ్ళు జద్దిచేయుట క మజ్జిగ నిమి తము మమ్ము+ 


106 


బింపీనాడు, నూ పల్లె యిక్కడికి పావ్వుక్రోను దూరమున నున్నది. మీర 
[బాహ్మణులుగా( గన(బడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్థ 
మున్న యెడల, వేగిరము పోయి యాతని గొంతుకలో నాలుగు చుక్కలు 
పోసి పుణ్యము కట్టుకొనుండి. 


ఆ మాటలు నిని రాజశేఖరుండుగారు రుక్మిణిచేతిలో నున్న మంచి 
నీళ్ళ చెంబును పుచ్చుకొని, చెట్టుదగ్గరకు పరుగె త్తిపోయి గుంప్పలోనుండి 
[తోవచేసికొని ముందుకు నడచి గుంప్పృనడుమను చెట్టునీడను కటికనేలను 
పరుండి చేతితో నోరును జూపీ సీళ్ళనిమి తము నెగచేయుచున్న యొక 
మనుష్యుని. జూచిరి. అ మూ/శలో నొక(డు నీళ్ళముంతను జేతిలోః 
బట్టుకొని “ఈ రాజు నిష్కారణముగా జచ్చిపోవుచున్నా(డు; ఏ దోషము 
వచ్చిననుసరే నీళ్ళుపోని |బతికించెది నని చేరువకు( బోవుచుంగెను. 
అప్పుడొక ముసలివా(డడ్డమువచ్చి వానిచేయి పట్టుకొని నిలిపి, 'ఈవజకు* 
బూర్వజన్మములో మనమెన్నియో పాపములను జేయుటచేతనే మనకిప్పు డీ 
శూదజన్మము వచ్చినది. ఇప్పు డీరాజును జాతి[భష్షునిజేసి యీ పాపము 
సహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళ పోయవల'దని వారించు 
చుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిలవైచి, చేయి నోటివద్ద కె త్తం 
బోయి వడకించుచు [కింద( బడవైచెను. ఆప్పుడు రాజశేఖరు(డుగారు 
వెంటనే పోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొనీపోవుచున్న "పెదవులను 
తడిపి నోటిలో గొంచెము నీళ్ళు పోయగా గొంత సేపటి కాతండు మెల్టగా 





1. సరిగా ఇటువంటి సన్నివేశమే ఒకటి నరహరి గో పాలకృష్ణమ్మ శర్నీ 
రచీంచిన ్రీరంగరాజు చరి తలో కూడా వర్ణితమైంది. ఆ నవల (ప్రచురణ 
కాలం 1872. 


2, m8, n, Ayoke.sang theridge between two fields 
aboundary or land mak plu కాండ్లు, అని |బౌన్‌, P, 26% 
revised edition of 1905, A E § Reprint-1979, 


107 


ఛప్పరింపనారంభఖించెను. ఆంతట రాజశేఖరుండుగారు తన చేతిలోని 
యుదకముతో మొగమును దడిపి మటీకొంచెము నీరు లోపలికి. బోయ(గా 
(త్రాగి కన్నులు ఏప్పిచూచి రెండవ్మపక్క కొత్తిగిలి మటథీ కొంత సేప్పనకు 
శీదతేజి, ఆ రాజు తన జీవములను నిలిపినందులకై రాజ శేఖరు:డుగారిక్తి 
కృతజ్ఞతలతో బహునమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో 
పళ్లికు( బోయినవారు మజ్టిగయు, కొన్ని పండ్లను దీనికొనివచ్చి యిచ్చిడి, 
త రాజు కొన్ని పండ్లను లోపలికి బుచ్చుకొని మజ్జిగ త్రాగి స్వస్థత పడెను, 
ఆంతట నక క్క_డున్న వా రందజును తమ తమ [తోవలను బోయిరి. ఈ 
శోపల మాణిక్యాంబ మొదలగు వా రొకతరువునీడను గూర్చుండి మారా 
ఇాసము కొంత తీర్చుకొనిరి, రాజశేఖరుండుగారు మిక్కిలి బడలియున్న 
శారయ్యును, సమీపములో నెక్క_డను ఊరులేదని విన్నందున నేవేళ 
జైనను రాజానగరమునకు( బోవ నిశ్చయించుకొని, తమ వారినందజిని 

“నియమించి యా రాజుతో ముచ్చటలా(డుచు దారిసాగి నడవ నారం 
శించిరి. 


రాజ-రాజుగారూ! మీ పేరేమి? మీ నివాసస్థల మెక్కడ 
మీరిక్కడి కొంటిగా నెందులకు వచ్చినారు ? 

రాజు--నా పేరు రామరాజు; మాది పెద్దాపురమునకు సమీపమున 
నున్న కట్టమూరు వాసస్థలము; మా కక్కడ నాలుగుకాండ్ల వ్యవసాయ 
మున్న ది;* రాజమ హేంద్రవరములోనున్న మా బంధువుల జూచుటకె 
పడిదినముల [క్రిందటపోయి, నిన్న తెల్లవాబుజామున బయలుదేరి మరల 
వచ్చుచుండగా నొక పెద్దపులి వచ్చి నన్నె దిరించినది. నా'పెనున్న 
యు త్తరీయమును వేగముగా నెడమచేతికి. జుట్టుకొని యాచేయి పులినోటి 
కందిచ్చి రెండవ చేతిలోని కత్తితో దానిజొమ్మునం  పొడిచితిని; ఆ పలి 
మక్తీలి బఅము కలది కొ(బట్టీ యాపోటును లక్ష్యము చేయక [లోవ 
షౌడుగునను నెత్తురుగాలువలుగట్ట నన్నడవిలోనికి బహుదూర మీడ్చుకొని 
కోయెను; ఈ లోపల నేను కత్తితో దానిని పలుచోట్ల బొడిచినందున 


108 


నడువలీక యొక వృష సమీపమున(బడియెను. నేను బహు ప్రయాత 
ముతో, జేయినదల్నుకొనుటకై కుడిచేతిలోని కత్తివదలి పెట్టి దానినోతు 
“పేగలించి చేయూడ దీసికొంటిని; ఇంతలో మునుపటిదానికంచిను ఐల 
మైన'మజియొక వ్యాఘము చేరువ పొదయందుండి నామీ(దికి దుమి 
కెను; కాని దైనవశముచేత( గొంచెము గుటితప్పి నా (పక్కనున్న చిన్న 
గోతిలో. బడెను; కత్తిని బుచ్చుకొనుటకు సమయము చిక్కనందున వెంటనే 
నేరు వృషమున కెగగబాకి ఆది మరల దూ(కులోపల పె కొమ్మకు బేల్‌ 
కూర్చుంటిని. పులియు విడిచిపోక వృక్షము, క్రిందనే పీ(ట పెట్టుకొని 
గూరుచుండెను; నే(డు తెల్లవాజీన తరువాత పదిగడియల (పొద్దెక్కు. 
నజకును అది యా (పకారముగానే యుండి చివరకు విసిగి లేచిపోయి 
నది; నేను నిన్నటియుదయవునుండియు న్నిద్రాహారములు లేక వృక్ష 
శాఖయందే యుండి, పులిపోయిన గడియకు మెల్టగో వృక్షము దిగి క శ్రీని 
చేత(బుచ్చుకొని బయలుదేరి గత దినమంతయు నెండచేత మలనుల 
మాడినందున నాలుక పిడచకట్టి నడచుటకు కాళ్ళయందు సత్తువలేక యే 
రీతినో దేహము నీ వృక్షచ్బాయకు( జేరవైచి పడిపోయితిని. నాకు చేతి 
మీ(ద మ్మాతమివిగో రెండు గాయములై నవి, 


అని చెప్పి చేయిచూపి పెకి చేతికజ్దిలాగున నగపడుచునతి 
యొజయందున్న క త్తినిదీసి చూపెను; రాజశేఖరు(డుగారును. దాన్ని 
పృచ్చుకొని చూచి యాతడు చేసీన సాహసకార్యమునకు మీకిసి 
యాశ్చర్యపడసాగిరి, 

రామ-నాకు మీరీదినమున పోయిన (ప్రాణములను మరల నిచ్చి 
నొరు; మీకు నాప్రాణము లిచ్చినను, మీరు చేసిన యుపకారము యొక్క 
బుణము తీజదు. నా యందు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగా౬ 
జేయు నమస్కారముల నంగీకరింపుడు, అద్భష్టదేవత యితరులను 
ధనదానము మొదలయిన కార్యములచేత( దమ కృతజ్ఞతను దెలువు 
నట్టుగాః జేసి యిప్పుడు బీదవా(డనై యున్న సన్ను మ్యూతము మీ 
యంతటి మహోపకారికి వట్టిమాటలచేత్తీనే నా కృతజ్ఞతను చెలుప్పనట్టు 
చేసినందున కెంతయు( జింతిల్టుచున్నా(డను. అయినను నా చేతనైన 


109 


యుపకారము మీకేదైన కావలసియన్నచో నా ప్రొాణములికైన నాళ 
పడక చేయసిద్దముగా నున్నాండను, మీరిప్పు డెళ్కడికిటోయెదరు ? 

రాజ-కాశియా తకయి బయలుదేరినాము. 

రామ--ఈ చేసవికాలను (పయాణమున కెంతమాతమును 
మంచి సమయము కాదు. ఈ యెండలో మీరు గొడుపుకొట్టి పడిపోవు 
చురు. |త్రోవపొడుగునను దొంగల భయము విశేషము. మీకు రాజ 
క్షహేంద్రవరములో నెవరైన బంధువు లున్నారా? లేక మీకదే. నివాస 
స్థలమా ? 

రాజలాగోటేటి రామమూ ర్రిగారిని మీ రెజు(గుదురా ? అతండు 
నో పినతండి కొమారుండు. వారి యింటనే నేను పదియేను దినములుండి 
జయలుడేరినాను. మా స్వస్థలము ధవ శశ్వరము. 

రామా మీ పేరేమి? వీరందణును మీకేమగుదురు ? 


రాజ-నా పేరు రాజశేఖరుండు; వా(డు నాకొమారుండు; ఆ యాండు 
వీల లిద్దజును నా కొమా ర్లెలు; అది నా భార్య, 


% 
రామ-మీరింత వేసవి కాలములో యాత్రకు బయలుదేజుటకు 
కాగణమేమి ? మీ వైఖరి చూడ మిక్కిలి సుఖము ననుభవించిన వారుగా! 
గనబడుచున్నారు. 


రాజ-నేను మొదట ధనికు(డనే యౌదును, కాని నావద్దనున్న 
ధనమంతయు నా కొమా రై వివాహములో నిచ్చిన సంభావనల (కీందను, 
ముఖస్తుతులు చేయు మోసగాండకు(జేసిన దానముల |క్రిందను వెచ్చ పెట్టి 
తీదవాడనయి, కడపట యాత్రకు బయలుదేరినాను. నిత్యమును వారి 
స్తుతి పాఠములను స్వీకరించి. నేను తుష్టిపొందుచుంటిని; నొ ధనమును 
స్వీకరించి వారు తృప్రినొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము 
చేసెదనని నాయొద్దనున్న వెండి బంగారముల నపహరించి వానికి బదు 
మగా నింతబూడిద నిచ్చిపోయి నన్ను నిజమైన జోగినిగా జేసెను, 
మ పున నమమ 

1. వీరేశలింగం పంతులుగారి తాతగారు కూడా పృుతుల వివాహాలలో 
వంభావనలు కింద ఆధిక వ్యయం చేసినట్లు సీ/యచరి తలో వుంది. 


110 


రామ--మున్నెప్పుడు | మీరు దూరదేశ [(ప్రయాణములను చేసిన 
వారు కారు. నా మాట విని మీరీ వేసవికాలము వెళ్ళువజకై న బీమవర 
ముఠో నుండుండు. అది గొప్ప పుణ్య షేతము; ఫీమనది సమీపమున 
నీమేశ్వరస్వామివారి యాలయమున్నది; దానికిని 'పెద్దాపురమునకును 
[కో 'సెడు దూరము కలదు, పెద్దాపురమును పాలించుచున్న కృష్ణగ ఆసరి 
మహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు, వారు తమ (పజల శేమమును 
విడారించు నిమి త్రమయి మాజువేషము వేసికొని తిరుగుళుందురు. వారి 
యొద్ద మా బంధు వొకడు గొప్ప పనిలో నున్నాడు. మీరు భీమవర 
ములో నుండెడి పక్షమున మావానికో మాటాడి సమయము వచి" నప్పుడు 
ప్పీకొక యుద్యోగమును జెప్పించెదను. 


రాజ శేఖరుండుగారు మంచివారు గనుక పెద్దాపురము వెళ్ళినమీ(దట 
నాతోచించెదమని యప్పటికి చెప్పిరిగాని, యా రాజస్థితినిజూచి యాత, 
డుడ్యోగము( జెప్పించునన్న యాళశనుమా[తము పెట్టుకొన్న వారుకారు, 
ఈ మాటలు ముగియునప్పటికి వారు [గామమును సమీపీంచిరి, 


రాజ---ఆ చెట్లకు గామ మెంతదూరము ? 


రామ--గోమ: సమీపమునకు వచ్చినాము, ఆ చెట్టు చెజువు గట్టు 
షీ(డిని, చెలువున కెదురుగానే స్మత మున్నది. 


రాజలా-మీరీవూట మాతో భోజనము చేసెదరా ? 


రొమ---నాొకు [గామములో బంధువులున్నారు; అక్కడికి వెళ్ళి 
భోజనము చేసి చల్లపాటువేళ నెలగా బయలుదేరీ వచ్చెదను. మీరు 
శ్ర్రీరలో ఎయలుదేరిసారు, కా(బట్టీ “భోజనము చేసిన తోడనే (ప్రయాణ 
మయి పొద్దుకుంకకముందే వేడిమంగలమును. దా(టనలెను, ఆక్కడ 
దొంగలభయము బహువిస్తారము, మీ రేలాగునయిన (శ్రమచేసి 
వీశటిపడకముందే పెద్దాపురం చేరి యొకనా(డక్కడ నుండుండు, నేను 
మిక్కిలి డదస్సియున్నాను గనుక మీతో నిప్పుడు రాలేను, రేపటి దినము 
వచ్చి మీమ్ము గలిసికొనెదను, 


111 


అని రాజశేఖరు(డుగారికి నమస్కారము చేసి, ఆందరివర్దను 
సెలవు పుచ్చుకొని (తోవలో .భదమని పలుమాజులు చెప్పి రామరాజు 
తనదారిని పోయెను, వంటలైన తర్షువాత భోజనములు చేసి వారందణును 
బయలుదేరి యెండలో దేహము నిండను చెమ్మటపట్ట, ఆడుగడుగునకు 
ముంతెడు సీళ్టు తాగుచు నడుమనడుమ వృక్షచ్భాయలను నిలుచు 
ఆడుగొక యామడగా నడిచి నాలుగుగడియలు |ప్రొద్దువేళ నల్ల చెరుపు 
చేరిరి. ఆ చెరువు గట్టునకు |క్రిందుగానున్న యొకజాన్వి చెట్టు మొదలను 
తాటాకు పందిరిలో దేహమునిండ విభూతిపూసికొని కంఠమునను చేతులను 
శిరస్సును రుదాక్షమాలలను -ధరించుకొని గూరుచుండి వారిని చేసై(గచేసి 
పిలచి, దగ్గజనున్న చాపమీద గూరుచుండ, నియోగించి యొక యోగి 
కుడిచేతిలో ని తులసిపూసల తావళమును [దిప్పుచు నోటిలో నేమేమో 
జపించుకొనుచు నడుమ నడుమ నొక్కొక్క (పశ్న వేయ నారంభించెను 

యోగి--మార్గస్టులారా! మీరు మిక్కిలి యెండ(బడి మార్గాయాస 
ముచే బడలియున్నారు. కొంచము "సేపిక్కడ నిశమించిపొండి, సకుటుం 
ముగా బయలుదేరినట్టున్న ది. మీ రెక్కడికి( బోయెదరు? 


రాజ---కాశీయ్యాత పోవుచున్నాము. 
యోగి--అట్టి దూరదేశయ్యాత ధనవంతులకు గాని అభింపదు. 


(తోవ పొడుగునను సత్రములు లేవు, మీరేమైన ధనమును సేకరించుకొని 
మతీ బయలుదేరినారు కారా? 


రాజ--మావంటి బీదవారికి విశేషధన మెక్కడినుండి వచ్చును? 
అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చుకొన్నాము. ఏలాగున 
నైనను దానితోనే గంగాయ్యాత చేసికొని రావలెనని యున్నది. 

యోగి--మీరు బహుజ్యొగ త్తగా నుండవలెను, ఇక్కడికి రండు 
[కోసుల దూరములో నున్న వేండినుంగములవద్ద బాటసారులను దొంగలు 


112 


కొట్టుచున్నారు. గడియసేపు తాపదురేని షా శిష్యులను తోడిచ్చి 
పం'పెదము, 


ఆని చెప్పి యా యోగి తావళమును ,దీప్పుచు మరల జపముచేయ 
నారంభించెను. ఏ వేళకును నాతని శిష్యులు రానందున, రాజశేఖరు(డు 
గారు మనసులో తొందరపడుచుండిరి. (పొద్దును అంతకంతకువాలు 
చుండెను, 


రాజ-లాస్వామీ! మీ శిష్య లీవజకును రాలేదు. రెండు గడియల 
పొద్దున్నది. వేగిరము వ ర్తనూనము ఐం పెదరా? 


యోగి--అవశ్యముగా. బంపెదము, 


అని చివాలున లేచి జువ్విచెట్టునకు నూజుబారల దూరములో నున్న 
యొక గుడి సెయొద్దకు బోయి “గోపాలిగా' యని యొక పిలుపుపీలిచెను. 
లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీరముతో బుజ్జముక్టును 
మిట్టనొసలును తుష్పతలయు గొగ్గిపళ్లును గల యొక కిరాతకుడు బయటికి 
వచ్చెను, వానితో నేమేమో మాటాడుచు పందిరి వబకును దీసికొనివచ్చి, 
రాజశేఖరుండుగారు. వినుచుండగా “వీరికి సహాయముగా: బంపుట కయి 
మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టుగా రమ్మ'ని పంపెను. 


రాజ-లాస్వామీ! మీ శిమ్య లేవేళక్సు వత్తురో చీ(కటి పడకముందే 
చే(డిమంగలము దా(టవలెను; మేము నడచుచుందుమా? 


యోగి--అవును, మీరు చెప్పిననూట నిజమే; మీరు నడచు 
చుండుడి. వాం[డువచ్చి మిమ్మిప్పుడే కలిసికొందురు. 


అప్పుడు రాజ శేఖరుండుగారు సపెండ్డముతోను దిడ్డలతోను బయలు 
దేజి దొంగల పేరు జ్ఞ పికి వచ్చినప్పుడెల్లి గుండెలు తటతట(  గొట్టుక్రొన 
బుజముల మీ(ది మూటలను పలుహాణు తడవని చూచుకొనుచు, చీమ 
చిటుక్కు. మన్న వెనుక దిరిగి చూచుచు, కొంచెమెక్కుడ నయినను పొద 
కదిలిన నులికిపడుచు నడుచుచుండిరి; ఆ యోగిచే( బంపబడిన కిరాతు(కును 
వేగముగా నడచిపోయి [త్రోవలో నొకచోట దట్టముగా కల్లునీస్థ [కాగ 


8 113 


తూలుచు పంకించుచు . చింతనిప్పులవలె నున్న (గుడ్డు |త్రిప్పుచు సంకేత 
సలమును జేరి, అక్కడ నొక పాకలో నిదురించుచున్న మనుష్యుని 
చేతితో గొట్టిలేపీ, “ఓరీ! ఒక [వాహ్మణు(డును కొడుకును భార్యయు 
విద్దరు కొమా రైలును నూజురూపాయలతో వెసచున్నారు. కాబట్టి మీరు 
శీమలచింత దగ్గణకు వేగిరము వెళ్ళవలెనని మన గురువుగారు చెప్పినారు" 
అనీ చెప్పి పోయెను. అత( డా మాటలు విన్నతోడనే కొంతచే పేమో 
యాలోచించి సంతోషపూర్యకముగా లేచి ఆ [తోవలను సంకేత స్థలము 
అను నెజింగియున్నవాడు కావున మాజుమూటాడక కత్తిని చేత( బద్టికొని 
పాకవెడలి బయలుదేజెను. ఆ కిరాతుండును అడ్డు (త్రోవను బోయి దారిలో? 
గన(బడ్డ మజియొకనితోంగూడ( జెప్పి తిరిగి యాగిని గలిసిక్రొని యాతని 
యత్తరువు (ప్రకారము. విల్లును నమ్ములను ధరించి వారిని మార్గము 
తప్పించి వీమలచింతయొద్దకు( దీసికొనిపోవుటకయి పరుగెత్తుకొనిపో యి 
సంజచీ(కటివేళ వారిని గలిసికొనెను, 


కిరా---ఆయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీ కాణ్య 
దలకయి నన్ను బంపీనారు. మంచిసమయములో వచ్చి మిమ్ము(గూడు 
కొన్నాను. దొంగలు కొట్టు స్థలమునకు సమీపములో నున్నాము, అయి 
వను మీ కేధియు భయములేదు. మస మీ మార్గమును విడిచి కాలి మార్గ 
మున( బోయి భయపడవలసిన స్థలమును దా(టిన తరువాత "పెద్దబాటలో 
వేళ్ళి చేరుదము, 

రాజ--ఏలాగున నయినను మమ్ము సుఖముగా. దీసికొని వెళ్ళవల 
సిన భారము నీది, నీవే త్రోవను రమ్మన్న నొ [తోవనే వచ్చెదము, 

అప్పుడా కిరాతుడు వారిని పెద్దతో వనుండి మరలించి యిటుకు 
దారిని వెంట( బెట్టుకొని పోవుచుండెను, ఇంతలో మబ్బుపట్టి దారి కాన 
రాక గాఢాంధకారబంధురముగా నుండెను, చెట్టమీ(ది పక్షుల కలకలము 
లుడిగెనుగాని గుడ్డగూబ మొదలగు కొన్ని పక్షులు మ్యూతము మే(తకయి 
సంచరించుచుండెను. చిమ్మటలు కీచుమని దశదిశలయందును ధ్వని: జేయ 
జొచ్చెను; అడవిమృగముల యొక్క. కూంతలును పాములయొక్క 


114 


వూత్కారములును కర్ణక కోరములుగా వినబడుచుంగెను. నడుమనడుమ 
మేఘములలోనుండి తళుక్కని మెజుపొక్కటి మెజసి కొంచెము [తోవ 
కన(బడుచుండెను. ఈ రీతిని కొంచెము దూరము నడచిన తరువాత 
దూరమున వెలుతు రగపడిను; ఆ వెలుతురు సమీపించిన కొలందీని గొప్ప 
మంటగా నేర్చడుచు, ఒక గొప్ప చింత చెట్టునకు సమీపముగా నుండెను, 
చీకటిలో నీపకారముగా నడచునప్పుడు రాజశేఖరుండుగారి [ప్రాణము 
లాయన దేహములో లేన; తక్కినవారును ఆబజచేతిలో [ప్రాణములు "పెట్టు 
కొని కాశ్ళీడ్నుచు నడచుచుండిరి, ఆ ర్మాత్రి యాపద నుండి తప్పించుకొని 
యేదైన నొకయూరు చేరితిమా యింక నెప్పుడును దారి [ప్రయాణము 
చేయమని యెల్టవారును నిశ్చయము చేసికొనిరి, ఊరు చేరినతరువాత 
(గామదేవతకు “మేశపోతును బలి యిష్సించెదనని మాణిక్యాంబ (మొక్కు 

కొనెను. ఈ (ప్రకారముగా వ్యాకుంపడుచు వారు నడచి యొక విశాల 
స్థలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంటముందణ: గూరుచుండి 
యున్న రెండు విగహములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని 
నోటిలో చుట్టలంటించి బుజములమీ(ద దుడ్డుక[రలతో వారివంక నడచిరా 
నారంభించెను. వార్యడను జూచినతోడనే వారి కందజకును పయి ప్రాణ 
ములు “పెని పోయినవి; వెనుక నున్న కిరాతుడు దొంగలని కేకవేసి 
వెనుకబాండు వెనుకనే పాజిపోయెను. ఇంతలో నాదొంగలలో నొకడు 
ముందుకువచ్చి రెండుచేతులతోను కజ్దను పూనిపట్టి, మాటాగక ముందున్న 
రుక్మిణీ నెత్తిమీద సత్తువకొల(ది నొకపెట్టు పెస్టిను. ఆ పెట్టుతో 
మొదలునటీకిన యర'(టిచేట్టువలె రుకిణీ నేల కొటిగి నిశ్చేష్టురాలయి 
పడియుండెను, ఇంతలో “నెన్వడో కట్తదు 'సికొని ఆగు 'ఆగు' మని 
శేకలువేయుచు, మెజు(ప్ప మెజసినట్టు మీ;దబడి దొంగలలో నొకనిని 

మెడమీ(ద ఖడ్గముతో వేసెను. ఆ (వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీంచి 
కెగరి దూరముగా( బడ(గా మొండెము భూమి(మీ(ధో బడి చిమ్మన గొట్టము 
అతో: గొట్టినట్టు రక్తధారలు ప్రవహింప కాళ్ళతోను చేతులతోను విల 
విల గొట్టుకొనుచుండెను. శతు వాయుధపాణియయి యుండుటయు, తా 
నొంటిగా' డగుటయు, బాటసౌరులలో మటియిద్దరు మగవాం (డుండు 


115 


టయు చూచి కిరాతునితో( గూడికొని రెండవ దొంగవా(డు కాలికొలందిని 
దూ(కెను. ఖిడ్గపాణియైన యాపుణ్యాత్ము(డు వాండ్రను _కొంతదూరమ 
వేంబడించెను. గాని వాండు నిమిషములో? జూపుమేర దూరము దాటే 
యదృష్యలయినందున వెనుకకు మరల వచ్చి రాజశేఖరు(డు గారిని 
కలిసికొనెను, 


రామ---రాజ శేభరు(డుగారూ! (పొద్దుండగానే యీస్థలమును దాట 
వలసినదని నేను మధ్యాహ్నముననే బహువిధముల బోధించితిని గదా? 
మీరు నా మాటలను లక్ష్యము చేయక యీయాపదను దెచ్చి పెట్టుకొంటిరి, 


రాజ-- ఓహోహో! రామరాజుగోరా! మీరు మాపాలిటి దైవము 
వలె సమయమునకు వచ్చి మా యందజీ [ప్రాణములను నిలువ(బెట్టిరి. 
మీరింకొక' నిమిషము రాకుండిన మే మందజము నాదుర్మార్గుల చేతులలో: 
బడిపోయి యురదుము. మీరీవేళ నిక_డ కెట్టు రాం గలిగితిరి? 


రామ---మీతోవచ్చిన కిరాతుడు యోగిఛే దొంగలను బీలుచుకొని 
వచ్చుటకయి పంప(బడి యెండలో నడువలేక యొకపాకలోం. పరుండి 
యున్న నన్ను( దనవారిలో నొకనిగా [భమించి తన గురువు కొందు 
దాహ్మణులను దోయకొనుటకయి యీ చింశచెట్టునద్దకు వెళ్ళచున్నా? 
డని చెప్పెను. ఆ మాటలు విన్నతోడనే యాబ్రాహ్మణులు మీరే యని 
యూహించి నా కళట గాలు నిలువక దొంగలను వారింపవలెనను నుడ్దే 
శముత్తో యోగియున్న తావునకు(బోతిని, అక్కడ నావజకే దొంగలువచ్చి 
యోగితో మాటాడి పోయినారన్నవా ర్తవీని గుండెలు పగిలి .నేను వచ్చు 
లోపల మీకేమి యుషదవమువచ్చునోయని మార్గాయాసమునేమియ 
లవ్యము చేయక యొక్క_పరుగున వచ్చి యుక్తసమయమున మీకు దోడ: 
పడ(గాంచి నా జన్మము కృతార్థత _గనెను గదాయని సంతోషించు 
చున్నా(డను. 


అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశిఖపర్యంతము తడవని 
చూచి గొంతెత్తి యేడ్వంజొచ్చెను, రామరాజును రాజశేఖరుండుగారును 
గూడ దగ్గజకుబోయి చూచి కడుపుపట్టిచూచి ముక్కుదగ్గజ వేళ్ల పెట్ట 


116 


యూపీరిగానక దెబ్బచేతను భయముచేతను మరణమునొండె నని నిశ్చ 
యించుకొనిరి. రామరాజునూ నాడి నిదానించి చూచి యామె చచ్చినదనియే 
స్థీరపజచెను. అప్పు డందజును శవముచుట్టును జేరి విఅపించుచుండిరి. 
ఆ సమయమున సమీపమునుండి వ్యాఘము యొక్క కూత యొకట 
వినబడెను. అంత యాపదలోసహిత మాధ్యని కందజును బెదరి వడంకు 
చుండ(గా, రామరాజు వారికి దైర్యము చెప్పీ [కూరమృగములతో నిండి 
యున్న: యరణ్యమధ్య మగుటచేత నచ్చట నిలువాడ దనియు 
తెల్ల వాజీనమీ(దట మరల వచ్చి శవమునకు దహనాదిసంసా గ్రారములు 
చేయవచ్చు ననియు బోధింపజొచ్చెను. కన్నకూంతురును కాజడవిలో 
విడిచి పెట్టి వెష్టటకు మనసురాక వారొతని మాటలను చెవినిబెట్టక రుక్మిణి 
సుగుణములను దలయుకొని యేడుచుచుండిరి. ఇంతలో మజీంత 
సమీపమున గాండుమని పులి మజల నబచెను. ఆ రెండవకూ(తతో 
రర రురు మంచు కర(గునట్లుగా వారి ధైర్యసా సారము కరగి 
పోయెను. అప్పుడా రామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్టముతో 
రుక్మిణిని విడిచి పెట్టి, నడవ కాళ్ళురాక ముందుకు నాలు గడుగులు పెట్టి 
మరల వెనుకతిరిగి చూచుచు, తుదకు విధిలేక రామరాజువెంట 
వారందజును పెద్దాపురమునకు. బోయిరి. తమ [ప్రాణములమీ(దికి 
వచ్చునప్పుడు తోకములో నెల్టివారును _ తామావజకు | పాణాధికులుగా. 
జాచుకొనువారి యాపదలనయినను మజచిపోయి తమ యాపదను 
తప్పించుకొనుటశే [పయత్నింతురు గదా! 


117 


తొమ్మిదవ [పకరణము 


రొజశేఖరు(డుగారు సెదాపరము చేరుట రుక్మిణి దేహము నెదివచ్చి 
కానక దుఃభించుట--- పెద్దాపుర ములోని వా ర్తలు---భఖీమవరమున కబోవృట. 
అక్కడి విశేషములు---సు(బ్రహ్మణ్యమను వీఠాపురను పంపుట. 


ఎదొడ్యు 
ట్వి 
పెద్దా 


ర్రామరాజు నా(టిరొ|త్రి మెలిగా రాజశేఖరుండుగారిని కుటుంబ 
సహితముగా గొనిపోయి పెద్దాపురము చేర్చి, తిరుపతిరాజు చెజువునక్క 
సమీపముగనున్న స్యతములోదింపి, కాశీ పయాణము మాని భీమవరములో 
నుండు(డని బహువిధముల(జెప్పి, యొప్పించి తన దారిని బోయెను, 
ఒక్కనాఃటి [పయాణములోనే కూ(తురుపోవటయు తక్కినవాథు 
(బాణములు దక్కించుకొని బయల(బడినను కాళ్ళన్నియు వాచి యడుగుతీని 
యడుగు పెట్టలేనంత దుస్థితిలో నుండుటయు( దలయకొని యాత్ర పేరన్న 
భయపడి రాజశేఖరు(డుగారు కొన్ని దినములలో  ఖీమవరముచేరి 
యందుండి సమయమయినప్పుడు రాజుగారిని చూచుటకు నిశ్చయించు 
కొనిరి. రుక్మిణి పోయినదన్న విచారముచేతను మార్గాయాసమున బడలి 
యుండుటచేతను వారా రాతి వంటలు చేసికొని భోజనము చేసినవారు 
కారు. వారికెవ్వరికిని కంటికి న్మిదయును పట్టలేదు. ఆ ర్యాతినొక 
యుగముగావేగించి రాజశేఖరు(డుగారు కోడికూసినతోడనేలేచీ తా మొరక్టరును 
బయలుదేజి రుక్మిణిని వెదకుటకయి వే(డిమంగలపు మార్గమున నడచిరి 


అట్లు కొంతదూరము నడిచి రాజశేఖరుండుగారు పసులకాపరి 
బాలుర నడగి నూర్గమును గను(గొనుచు అడవిలో, (బవేశించి నాలుగు 
గడియలి పొద్దెక్కునజకు దొంగలుకొట్టిన స్థలముచేరి యక్కడ రుక్మిణి 
దేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను మ్యాతము చూచి 


118 


దుఃఖముతో నల్ముపక్కలను రుక్మిణిని వెదకికొనుచు( దిరిగియెందు నేమియు. 
గానక మరల నెప్పటిచోటునకు వచ్చి, అచ్చట గొంత సేపు పచ్చిక 
బయలను గూరుచుండి యాపచ్చికను తన కన్నీటితో దడిపి రుక్మిణీ 
దేహము నే మృగములో యీడ్చుకొనిపోయియుండునని నిశ్చయము 
చేసికొని యీ దుర్వార్తను గొనిపోయి యెట్లు భార్యతోను బిడ్డలతోను 
జెప్పుదునాయని కొంత సేపు దుఃఖించి మెల్లగాలేచి కాళ్ళు తడ(బడనడుచుచు 
[తోవపొడుగునను రుక్మిణియొక్క సౌందర్యమును సుగుణ సంపదలను 
దలంచుకొని కన్నుల నీరునించుచు మధ్యాహ్నము రెండుజాముల శేలాగు 
ననో యింటికి దేహమును చేర్చి నడవలో చాపమీద చతికిల(బడి యేమో 
చెప్పబోయి నూటరాక “పెదవులు నాలుకతో తడుపుకొనుచు నూరకుండిరీ. 
ఆప్పుడు మాణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్సుకొనిపోయి కంచు 
చెంబుతో మంచితీర్థముతెచ్చి నోటి కందిచ్చి పయిట చెజ(గుతో మొగము 
మీది జెమ్మటతుడిచి విసనకజ్దితో విసరుచు మగని నూర్గాయాసమును 
కొంతవజకు పో(గొపైను. ఆంత నత(డును కొంత ధైర్యము నవరిం 
బించి, కన్నుకొలుకులనుండి నీరు కాలువలుకట్ల గడియ కొకమాట 
చొప్పున దుఃఖమును (మింగుకొనుచు రుక్మిణి వార్తను జెప్పెను. అప్ప 
డందజును పెద్ద పెట్టున గొల్లుమని రోదనము చేయ నారంభించిరి, ఆది 
నిని స్మత్రపు (దాహ్మణు(డు చుట్టుపట్టవారు వచ్చి, వారికి వచ్చిన యాపదను 
దెలిసికొని బహువిధముల వారి నూరార్ని భోజనమునకు! లేవ!(దీసీరి, 
వారును ఏ సళ్ళయొద్ద కూరుచుండి తినంబోయిన మెతుకులు లోపలికిపోక 
కొంత సేపు కూరుచుండి విచారముతో వ సళ్ళను వదిలి పెట్టిలేచిరి. అప్పుడు 
నూతి పెరటిలోనికి( బోయి వారు చేతులు కడుగుకొనుచుండగా కేకలు 
వేయుచు వీధిలోనుండి పరుగులెత్తుచున్న మనుష్యులయొక్క_ కలకలము 
వినవచ్చెను. ఆ 'సందడియేమో చూతమని వీధిలోనికి వచ్చునప్పటికి 
తూర్చువయిపున దూరముగా మంటయును మిన్ను ముట్టు పొగయును 
కనబడెను, ఇంతలో సృత్రప్పబాహ్మణు(డు వచ్చి కుస్మురినీధి తగుల 
బడుచున్నది, చూచివ త్రము రమ్మని రాజశేఖరు(డుగారిని పిలిచెను, కాని 
యాత( డెంతదయార్హు హృదయుం డయినను కొండంత దుఃఖములో 


119 


మునిగియున్న వాండు గనుక, నిల్లు కదులుటకు మనసు గొలుపక యూర 
కుండెను. సుబహ్మణ్య మావజ  కెన్నండు నాపదల ననుళవించి 
యెటు(గని పసివాాడగుటచేత పరుల కాపద వచ్చినదన్నమాట  విశిన 
తోడనే తనయాపద మజచిపోయి, చేతనయిన యెడల వారికి సాహాయ్యము 
చేయవలినను నుద్దేశముతో తానో (బ్రాహ్మణునితో( గూడ బయలుదేటి 
పోయెను. వారక్క_డికిబోయి  చేరునప్పటికి వేలకొల(ది జనులువచ్చి 
వేడుక చూచుచుండిరి. కాని, వారిలో నొక్కరయినను డఆర్చ్నుటకు 
ప్రయళ్నపడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురుబొంగులు కణుపులయొద్ద 
పగిలి పెటపెట ధ్వనులతో తుపాకులు |మోగినట్టు .|మోగుచుండెను, 
(ఫ్రాతతాటాకులు పయికి లేచి గాలిలో తారాచువ్వలను తల(పీంచుచుంగెను, 
ఎండలవేడిమి చేత సమీపమునున్న చెజువెండిపోయినందునను ఇంక 
షోగా మిగిలిన నూతులలోని నీళ్ళు చేద మునుగుటకయిన వీలులేక 
పాతాళలోకమునకు సమీపముగా నున్నందునను, నీళ్ళను తెచ్చుకో లేక 
అంటుకొన్న యిండ్లవాం|డు పెణకలను లాగుటకు [పయత్నపడ్నుచుండిరి, 
ఆ చేరువ యిండ్లవారు తమ యింటిమీ(ది తాటాకుల నయిన దీసిన మరల 
వేసికొనుటకయి శమపడవలసి వచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న 
య్సిండ్లవారు వేండుకొన్నను ఇయ్యక దాచిపెట్టుకొన్న కడివెడు నీళ్ళను 
బట్టుకొని నడికప్పులమీ'ది కెక్కి. తమ యిల్లంటుకొనువజకును నుండి 
నీళ్ళకుండ సక్కడనే దిగవిడిచి రోదనములు చేయుచు దిగుచుండిరి, మణీ 
కొందరు తమ యిండ్లలోని సామానులు కొలిపోవునను భయముచేత 
వేలుపలికి( దెచ్చి వీధిలో బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండన 
వస్తువుకొరకు వెళ్ళునప్పటికి పరోపకార పారీణులయిన మహాత్ములు 
కోందణు చూచువారులేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట 
జ్యోగ త్త చేసికొనుచుండిరి, 

ఇట్టు కుమ్మర పేట పరశురామ[పీతి యగుచుండంగగా సత 
(ద్రాహ్మణు(డు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టునీడకు 
దీసికొనివచ్చి యిండ్లు కాలుటను గుణించి [ప్రసంగింప నారంభించెను, 


120 


స్మత-- ఈ [ప్రకారముగా _రెండుజాములవేళ ఇంగ్లెందుకు 
కొలినవో కారణము మీకు! దెలిసినదా ? 

స్కుబ--కుమ్మరావములు  కాల్బునప్పుడు _ (పమాదవళమున 
నిప్పంటుకొని తాటాకుల యిండ్లుగనుక కాలియుండవచ్చును. లేదొ 
యెవ్యరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియందురు. 

సృత-ామీరు చెప్పిన రెండు కారణములను సరియయినవి కొవు. 
ఈ (గామమున కేదో క్రొత్తగా నొక (గ్రహమువచ్చి యీ (ప్రకారముగా 
తగులబెట్టిందికాని చేజుకాదు. 

స్క్ముబ-లానీవు నాతోనే యిప్పుడిక్కడికి వచ్చితివిగదా ! ఎవ్వరిని 
ఆఢిగి తెలిసికోకుండ [గహమే యిండ్లు తగుల(బెట్టినదని నీ వెట్టు రూఢిగా 
జెప్ప(గలవు ? 


స్మత---నూ |గామముసంగతి నాకు(దెలియడా? ఈ [గామ 
మేంటేంట వేసవికాలములో నాలుగుసొరులు తగులుపడును. ప్రతి 
పర్యాయమును (గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగసంపు 
చుందురు. ఇది [గహముచేతనే కాకపోయిన పక్షమున, వర్షకాలములో 
నేల తగులపడకూడదు ? 


జాతరచేసి ఖంపిన [గ్రహము మరల వచ్చుటకు గారణమేమి ? 
వర్షాకాలములో ఇండ్ల కప్పులు వానతో నానియుండును కనుక --- 

స్మత--కారణములు గీరణములును నాకు(దెలియవు. నాకెప్పుడును 
యుపయుక్తులన్న( దలనొప్పి; కాబట్టి నేను జెప్పిననూటల కడ్డమాడక 
సత్యమని నమ్ము. ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగు చుండ(గా 
కన్నులార చూచినప్పుడయినను నమ్మెదను 


శః పకారముగా సంభాషణ జరుగుచుండగా అగ్నిహో తుడు 
తన చెలికాండగు వాయుదేవుని సాయముచే కుమ్మరి పేటను సంపూర్ణముగా 
నహనము చేసి తృ ప్తిపొంది (ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును 


121 


సొత్తు పోయినవారును విచారించుచుండగా( కొందజు చుట్టకాల్చుకొనుదిక్తు 
కావలసీనంత నిప్పు దొరికినదనియు రేపు బొగ్గులు చవకగా దొరోకగల 
వనియు 'సంతోషించుచు(బోయిరి. వారి వెనుకనే సుుబహ్మణ్యమును 
స్మతపు [బాహ్మణునితో( గూడ బయలుదేజీ సృతమును జేరెను, ఈ 
లోపలి నెవ్వరో రుక్మిణి యత్తనారి యూరికి€ బోవుచున్న (నాహ్మణుడొకతు 
స్మతములోనికి భోజనమునకు రాయగా, దుర్మరణ కథను జాబ్బువాని 
యుత్తర్మక్రియలను వేగిరము జరిగించుటకయి యా జాబు నతని చేతికిచ్చి 
రాజశేఖరుండుగారు వియ్యంకునకు( బంపిరి, 


ఆ మటునొండు పగలు రెండుజాములవేళ రాజళేఖరు(డుగాళు 
భోజనము చేసి వీధియరుగుమీ(ద గూరుచుండియుండగా( ఆ దారిని తుడు 
ములు డప్పులు |మోగుచుండ(గా కొందు బండిమీ(ద కుంభమును 
బెట్టుకొని త్రాగి కేకలువేయుచు నడుచుచుండిరి; వారి వెనుకను జన్‌ 
సంఘము మూ(కలుకట్టి తమ చేతులలోనీ కట్దిలతో [తోవపొడుగునను 
ఇండ్లమీ(ద కొట్టుచు(బోవుచుండిరి, ఆ మూకలలోనుండి స్మత్రపు (వాష్మా 
ణు(డు నడుమునకు బట్టబిగించుకొని చేతిలో 'పెద్దకజ్జ పెట్టుకొని దేవ 
మంతటను జెమ్ముట కాలువలు గట్టవచ్చి సుుబహ్మణ్యము చేయి పట్టుకోని 
“నిన్న నేను జెప్పినప్పు డబద్ధమంటివే. ఇప్పుడయిన నామాట నమ్మె 
దవా 1” యని [కిందికి లాగెను, 

నుబ--4ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది ? 

స్మత--నిన్న చెప్పలేదా ? ఇండ్లు కాల్చు గ్రహాము (గామము 
నకు వచ్చినప్పుడు శః (ప్రకారముగా చేయుదురు. ఒక చేతితో నేవ 
మండయు, రెండనచేతితో |-పేపబెత్తమును పట్టుకొని ముందు నడుచు 
చున్న యతనిని జూచినావా ? 

సుబ-- పెద్ద కుంకుమబొట్టు "పెట్టుకొన్నతండు కాదా? చూచి 
నొను, అత(డెవరు ? 


122 


సత-ఆత (డే యీ తంతు నడిపించుచున్న మంతజు(డు; 
కొత్తగా వచ్చి యిండ్లు కాల్నుచున్న దేవతను కొంచెము సేపటికి వెళ్ళ 
గొట్టును. అతని పేరు వీరదాను. 


సుబ శవటి కేమితంతు చేసినారు ? 


సత ఇంటికొక టికి రెండేసిచేరల బియ్యము చొప్పున ఏక్షిం 
ద్రలో అడిగి పుచ్చుకొని, (క్రొత్తకుండతెప్పించి (గామమునడుమ వీధిలో 
పొయ్యి పెట్టి ఆ కుండతో అడిగిపుచ్చుకొన్న బియ్యము, మునుగకూర, 
తెలగపీండికలిపి జామువరకు వంటచేసి, ఆ కుండను దిగువదించియుంచి 
నడివీధినలికి యజ్ఞ ముగ్గు, తెల్లముగు, నల్జ ముగు, పచ్చముగు, ఆకు 
పసర[ముగ్గు తెచ్చి వానితో బేతాఫని స్వరూపము (వాసి బేతాళ 
యంత్రము వేసి పూజచేసి ధూపదీపఫల నైవేద్యములు సమర్పించి ఏడేశి 
రావి యాకులతో కుట్టిన యేడు వి సళ్ళలో వండిన కుంభమును వడ్డించి, 
నడివీధిలో నొక కొయ్యనుపాతి దానికి బేతాళ యంత్రమునకు [గహ 
మును [వాసిన యాజ్ఞనుగట్టి ఈయన జరిగించవలనీనపని యంతయు 
జరిపినా-డు. తరువాతి మేము కుంభమును బండిలో చె తించుకొని యీ 
కబ్దితో గృహములమీ(ద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇశ గ్రామదేవత 
గుడివద్దకు వెళ్ళిన తరువాత చ్మితము జరుగును. 


స్కుబ--అలాగయిన నేనును వచ్చెదను, 

అని సృుబహ్మణ్యము వారివెంట బయలుదేతెను. అందజును 
[గ్రామదేవత గుడి చేరిన తరువాత యం|త్రజ్ఞాడు దిగ్గరగా [గ్రామదేవత 
పేర (నాసిన యాజ్ఞను ల (పకారముగా( జదివెను, 


యంత జ్ఞా(డైన వీరదాసుగారు 'పెద్ధాపురము [గామదేవత అయిన 
మరిడీ మహాలక్ష్మికి చేసిన యాజ్ఞ ఈ [గ్రామములో ఏదో [గ్రహము 
చేరి యిండ్లు కాల్చుచుండ(గా ఈ (గ్రామమునకు దేవతవయియుండియమ 
నీవూరికే చూచుచుండుటకు నిమి తములేదు. ఆ (గ్రహమునకు సీ తరపున 
కుంభము కట్టబడి చేయించినాము. ఆ కుంభము ఆ ,గహమునకిచ్చి 
మాజటుమన్యమయిన కొండలమీ(దికి దానిని పంపివేయ వలసినది, అలా 


123 


గున పంపించని పక్షమున, శ్రీ బేతాపుని చేతగాని శ్రీహనుమూనుల చేత( 
గాని కఠినమమున తాఖీదును పొందగలవు, 

“gp యక్షరాక్షస దుష్టానాం మూషకాశలభాశ్ళుకొః 

క్రిమికీట పంతగానా మాజ్జాసిద్ది ర్విఖీషణ!” 

అనీ చదివిన తరువాత, యంతజ్ఞాండు ఏడు. విస్తళ్ళను ఏడుచోట్ట 
వేయించి ఆ యేడింటిలోను కుంభము పోయించి, బండి తోలుకొని 
వచ్చినవానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దాని రక్తమును కుంభము 
మీద పోయించి, “ఓ [గహమా |! నీ వీ కుంభము పుచ్చుకొని కొండల 
మీ(దికి పో” అనీ యాజ్షాపించెను. అక్కడికి వెళ్ళినవారందజును చెలు 
వులో స్నానముచేసి యిండ్లకు వెళ్ళిరి. స్నుబభహ్మణ్యమును బాహ్మణునిత్తో 
స్మత్రమునకు వచ్చెను. 

ఇంటికివచ్చి సుబహ్మణ్య మా సంగతియంతయు( జెప్పిన తరు 
వాత రాజశేఖరుండుగారు కొంతసేపు జనుల మూఢత్యమును గుణించి 
యాలో చించి, ఇంతలో రుక్మిణి తలఃప్పవాజిన దుఃఖమువచ్చి ధైర్యము 
తెచ్చుకొనవలెనని యెంత సేపు [ప్రయత్నము చేసినను చేతగాక ఎక్కడి 
కయిన పెళ్ళిన దుఃఖము మజచిపోవచ్చునని తలంచి పట్టణమును జూచు 
టకు బయలుదేజీరి. అతడు స్మతమును దా(టి నాలుగడుగులు నడచిన 
తోదనే యొక యింటివద దంపతులిద్దజు వాక్కలహమున కారంభీం 
చిర? అంతకంత కారలహము ముదిరియొకరీకి యుద్దము, కింద మాజి 
నది, భార్య తిపైక్కు_వ చేసిన కొల(దిని భర్త దెబ్బలెక్కువ చేయు 
చుండెను. మగని శేకలును భార్యయేడుపును విని వీధి వారందణును 
గుంపులు గుంపులుగా చూడవచ్చిరి ఆంతమంది వచ్చినను వారిలో నొక 
రును వారిని వారింపవలెనని తల(చుకొని వచ్చినవారు లేరు గనుక, 
ఆందజును వేడుకచూచుచు సూత్రము నిలుచుండిరి. అంత రాజ 
శేఖరు(డుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకు సాగీరి, ఆవల నుణి 
నూటుజబారల దూరము వెళ్ళగా ఒకచోట వీధియరుగుమీ(ద "పెద్దమను 


124 


ష్యలు శేరి సథ తీఖి కూరుచుండిరీ. వారు నాగరికులు గనుక వారి 
ప్రసంగ మెంతమనోహరముగా . నుండునో  వినియానందింపవలెనని 
తల(చి రాజశేఖరుండుగారు ఏధిలోనే నిలువ(బడి నినుచుండిరి,. ఆ సభికు 
అందజును తామైనను సైగడుకొనుచుండిరి; లేదా "స్నేహితులు పొగడగా 
సంతోష మైనను  బొందుచుండిరి; వారందజు నట్టానందించుచుండ (గా రాజ 
శీఖరుండుగారు తన్నెవరును పొగడువారును పోగడుకొన్న వినువారును 
గూడ లేనందున! జిన్న(బోయి యిశ నిందు నిలువ(గూడదనుకొని 
యక్క-డనుంచి బయలుదేణిరి. అటుపిమ్మట నాత(డు తోవపొడుగునను 
నాలుగైదు రమణీయ సౌధములనుజూచి లోపలికిబోయి వానిని చూడవలెనని 
బుద్దిపుట్టి గుమ్మ మెక్కి. తాను పండితు;డననియు మేడనుచూడ, వేడుకపడి 
పల్చితిననియ( జెప్పి చూచెనుగాని, ఆ పట్టణస్థులంద యును ధనికులమీ(ద 
న్యూతమే [పేమగలవారు గనుక ఆయన ' పాండిత్య మేమియు పనికిళాక్ష 
మేడలయొక్క- వెలుపలి భాగములను మాత సు చూచి సూర్యాస్తమయ 
సమయము కావచ్చినందున వెనుకకు మరలి తిన్నగా స్మత్రమువద్ద కు 
నచ్చి చేగవలసివచ్చెను. 

అప్పుడు సత్రపు బ్రాహ్మణు(డు రాతి వంటలేదు గనుక గీణు 
బడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరు(డుగారితో ముచ్చటలకు మొదలు 
'పెట్టైను 

రాజ-మీ పట్టణములో గొప్ప పండితులున్నారా ? 

స్యృత---ఉన్నారు. ఆస్థాన పండితుండయిన హరి పాపయ్య 
కాస్తులుగారు లేరా? ఆయన యెప్పుడు నెవ్వరితోను [బసంగింపండు 
గనుక అందజికం టెను, గొప్ప పండితుడని వాడుక. ఆయన యొక సారి 
యో స్మత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చినప్పుడు 
విశేషముగా మాటాడకపోయినను భుజించినందున ఆయన గొప్పపండితు6 


డనియే నేనును నమ్మినాను. 
రాజ---అఆయనగాక నమజణియెవ్వరయిన నున్నా రా? 


125 


స్మత--మాగురువులు ఖానుమూ ర్హిగారు వేదాంత శాస్త్రమందు 
విరసమూనమయిన [ప్రజ్ఞ గలవాడు, నాకు మొన్న రోగము వచ్చి 
నప్పుడు పుణ్యలోకము వచ్చుటకు: తగిన సదుపొయమును చేసి పది 
'ఈూపాయలను పట్టుకొని పోయినారు. ఆ మజునా(డే దొంగవస్తు వొకటి 
ఆయన యథీనములో కన(బడినందున దుర్మారులయిన రాజభటులాయనను 
నిష్కాఃరణముగా తీసుకొనిపోయి ఠాణాలో "పెట్టినారు. 


రాజ---గురువు లెప్పుడును శిష్యులకు! దమ, వేలితో స్వర్గమునకు 
[కోన చూపుచుందురు. కాని తాముమాగ్రము స్వర్గమార్గము, మాట 
ఉపటుండ(గా దామున్న యీ లోకమునే త్రోవ(గానక గోతిలో పడు 
చుందురు. తార్కికు(డును వెయాకరణు(డును నగుట సులభముకాని 
య్రైగ్యుండగుట యంతసులభము కాదు. ఆ నూట యటుండనిచ్చి మీ 
పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము. 


స్మత---కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది ఆన్న 
వస్తా)దులకు చాలక బాధపడుచుందురు; పాటుపడని సోమరిపోతులు 
పూర్వులార్జించిన నూన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచభక్ష్య 
పరమాన్నములునుగలిగి సుశించుచుందురు. తాతముత్తాతలనాటినుండియ 
పరువుతో [బత్తికినవారు కొందు జీవనము జరగక రాజుగారిని చిర 
కాలమునుండి యా|శయించుచున్నారు; కాని యెంత యనుసరించినను 
ఠొజు నిర్ణయు!్రై చదువురాదని చెప్పి వారికి కొలువులియ్యకున్నా డు. 


రాజ అదృష్టఫంతులము కొవలెనని "చేయు [ప్రయత్న మొకటి 
తప్ప వేజె [ప్రయత్నము లేనివా రెప్పుడును భాగ్యవంతులు కారు. భాగ్య 
దేవత మాజు పని. లేక తనకొజశే కాచుకొనియున్న వారియొద్ద నుండి 
పాజీపోయి, యింట గూరుచుండి. యొడలు వంచి పనిచేయువారినే 
చేరును, దాని శ్రేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పుము, 


స్మత---మా పట్టణమున ననేకులు ర్మాతులను పురాణ కాలక్షేప 
మును జేయుదురు, ఇక్కడికి దగబనే యొక పెద్దమనుమ్య( డున్నా (డు. 
ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల పుస్తకము చౌక 


126 


దొన్సిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరుచుండును. మన పొరుగింట 
కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణ మన్న నెంతో యపేక; 
ఆమెకు నిదరానపుడెల్ణను పురాణము చదువుమనును; పురాణ మారం 
లించిన తరువాత మంచి కధపట్టు రా(గానే గోడను చేరీగిలబడి హాయిగా 
నీదపోవును. 


రాజ---ఇక్కడి వర్రకు లెటువంటివారు? 


స్మత్రవ ర్హకులు తమ సరుకులను మతమే కాదు, మాటలన్న 
సహితము విశేషలాభమునకు పిక్రయింతురు. అయినను వారి కెంత 
లాభము వచ్చినను, ఆ లాభము మాత్రము వారి యాశకు( దగియుండదు. 
ఈ సంగతి నెజి(గి యిక్కడి పెద్దమనుషులు కొందు మొదట వారి 
వ ర్రకశాలకు( పో పోయి యొకవస్తువునుగొని వారడిగిన వెల నిచ్చి వేయుదురు; 
ఆపయిని 'చిన్నవస్తువు నొకదానిని అరువు తెప్పించి, దాని ' సొమ్మును 
మజునా(డే పంపీవేయుదురు; అటుపీమ్మట ' క్రమక్రమముగా సెద్దవస్తువు 
లను దెప్పించి వాని వెలలనుగూడ యు క్రసమయముననే యిచ్చివేయుదురు, 
ఈ [ప్రకారముగా నమ్మకము కుదిరిన తరువాత పెండ్డి "పేరో మజియొక 
శుభకార్యము పేరో చెప్పి విలువ వస్తువులను విస్తారముగా దెప్పించి 
కడపట సొమ్మీయక యపహరింతురు. 

రాజ--దనము నిమిత్తము ఈ ప్రకారముగా _ నకమమున 
కొడేగట్టిన కీర్ధి పోదా? 

స్యత--కీ ర్తికేమి?' దానిని కొనుటకయి ముందుగా ధనము సంపా 
దించిన యెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును. 

రాజ-మీ రాజుగా రెంతో ధర్మాత్ములనియు [ప్రజలను న్యాయ 
మార్గనున నడిపిందువా రనియు ఎప్పుడును వినుచుందును, వారి రాజధాని 
యైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుగుచుండగా 
రాజుగారు సహించి యూరకున్నారా? 


127 


స్యతాశఈ పట్టణములో నిప్పు డేమియక్రమములు జరుగు 
చున్నవి? మా మహారాజుగారి తండిగారి కాలములో పూర్వము జరుగు 
చుండెడి ఘోరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావగింజంత 
పాలయినను లేవు. ఆ కాలములోనే మీరీపట్టణమునకు వచ్చియుండిన 
యెడల మంచిబట్టలు కట్టుకొని పట్టపగలీ ప్రకారముగా వీధిలో నిర్భయ 
ముగా నడవ(గలిగి యుందురా? నూ రాజుగారు సహ్మస ముఖముల 
కనుగొని నిత్యమును దుర్మార్గుల ననేకులను కికించుటచేతనే యిప్పుడు 
నరహత్యలు మొదలయిన మోరపాతకము లేవియు. జరగకున్న వి. 


రాజ—ఈః పట్టణములో వేదవిహితకర్మా నుష్టానములు చక్కగా 
జరుగుచుండునా? ' 


స్మత --తీకాలములయందు యధావిధిగా జరుగుచుండును, 
' రాజ-అట్టయిన, నీవిప్పుడు సంధ్యావందనము చేసినావా? 


సత్రా-ఎన్నడో వడుగునాండు నేర్చుకొన్న సంధ్యావందనము 
మణచిపోక యిప్పటిదా(క జ్ఞాపక ముంచుకొన్నా ననుకొన్నారా? 


రొాజ---పోనీ అర్హ $మునయిన విడిచినావా? 


సత్ర --ఒక. అర్థ్యమును మాత్రమేకాదు సంధ్యావందన 
మంతయు పిడిచీనాను. 

ఈ సంభాషణము ముగిసిన తరువాత పొద్దుపోయినందున రాజ 
శీఖరు(డుగారు లేచి వెళ్ళి భోజనముచేసి, తరువాత నొక గ్రారును పఠుండి 
యాలోచించుకోనీ మోసములశకెల్ణిను _ పుట్టినిల్రయిన యీ పట్టణమును 
సాధ్యమయినంత శ్మీఘముగా' విడిచిపెట్టటలయునని నిశ్చయించుకొనిరి; 
కా(బట్టి మజునా(డు ప్రాత కాలముననే యొకబండిని కుదుర్నుకొనివచ్చి, 
కుటుంబసహితముగా దానిమీ(దనెక్కి జాము (ఫొద్దెక్కు వణకు ఖీమవరము 
చేరిరి. బండిమీంద నెవ్వరో [కొత్తవారు వచ్చినారని యూరిలో నెల్లవాళ్షును 
జూడవచ్చి వారి నివాస స్థలమును గుతించియు. ఆగమన కారణమును 
గుణించియ [ప్రళ్నలు వేయ(జొచ్చిరి; చెప్పినదానినే మరల మరల 


128 


నడిగినవారి కెల్లను జెప్పలేక రాజ శేఖరు(డుగారును మాణిక్యాంబయు విసిగి 
పోయిరి. వారందణు నట్టు పనికట్టుకొనివచ్చి [షళ్నలు. వేయుటకయ్లి 
ముందడుగిడుచు వచ్చినను, రాజశేఖరుండుగారు తమకు బసకావథె .శసీ 
యడుగ(బోగానే తిన్నగా వినిపించుకోక లేదని వెనుకంజనేయ 
నారరిబించిరి. అంతట రాజశేఖరు(డుగారు బండిని వీధిలో నిలిపి, తాము 
బయలుదేజి బస నిమిత్తమయి యెళ్లవారి యింటికిని బోయి రెండు జాముల 
వజకు నడుగుచుండిరి. గాని వారిలో నొక గ్రారును ఆ పూ(ట వండుకొని 
తినుటకయినను స్థలమునిచ్చినవారు కారు, (క్రొత్తగా వచ్చినవారు గనుక 
రాజశేఖరుండుగారు బసనిమి త్తమయి తిరుగునప్పుడు వీధులలో నిలువచేయః 
బడియున్న "పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని యెరువున 
కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము, గొనిపోయి యమ్ము 
.కొనెడి యాయూరివారి కవియే కనకమన్న సంగతిని తెలిసికోలేక పోయిరి, 
అట్టా దుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి |గామకరణముయొక్క 
యింటికి(బోయి వారి యింటిపే రడిగి యేదో యొక [పాతబంధుత్వమును 
ఇలుపుకొని మొగమాటపెట్ట(గా ఆత(డాపూ(టకు తమయింట వంటచేసి 
కొనుట కంగీకరించి, పొరుగున నున్న యొక వై ధిక బ్రాహ్మణుని పిలిపించి 
రాజ శేఖరు(డుగారు కా(పురముండుటకయి వారి |ప్రాతయిల్లిమ్మని చెప్పెను, 
కత(డాయిల్లు బాగుచేయించినంగాని కా(పురమున కక్కరకురాదనియు, 
'తేనభార్య సమ్మతి లేక యియ్య వలనుపడదనియు, పెక్కు |పతిబంధము 
లను జెప్పెను; కాని రాజశేఖరుండుగా రాతనిని కూరుచుండంబెట్టుకొని 
సరోపకారమును. గూర్చి రెండుగడియల సే పుపన్యాసము చేసి యిల్లు బాను 
చేయించుట పేరుచెప్పి రెండురూపొయలు చేతిలో (జెట్టి చెప్పిన వాక్యము 
లన్నిటికన్నను చేతిలో బెట్టిన సొమ్మాళతనిని నిమిషములో సమాధాన 
పజీచినది. కాబట్టి రాజశేఖరు(డుగారు వెంటనేపోయి బండిని తోలించుకొని 
వచ్చి యాపూ6ట కరణము ఇంటిలోపల వంటచేసికొని భోజనమృుభేనీ 
దీపములవేళ సకుటుంబముగా ఆ [గామ పురోహితులయింట( [బవేశించిరి. 
ఆ యిల్లు పల్టపునేలయందు! గట్ట(బడియన్నది; గవాక్షములు బొత్తిగా 
లేనేలేవు; వాస్తుశాస్త్ర (ప్రకారముగా దూలములు యజమానునిచేత కంటు 


9 129 


తాగున( గట్టంబడిన యా యింటి గోడలే పౌట్టివి గనుక గుమ్మము లంత 
కన్నను సొట్టీవిగా నుండెను. కాబట్టి యెక గ్రాడను వంగినడవనివారు 
సహిత మక్కడ వంగి నడుచుచుందురు; లోపలి గోడ లేత్తుగా నుండక 
హీయినను దోంగలభయముచేత( గాబోలున గాలినచ్చుటకు వలనుపడ 
కుండ దొడ్డిచుట్టును నున్న గోడలు మూత్రము మిక్కిలి యెత్తుగా( బెట్ట; 
బడినవి; కొని యింటి వా రాయిల్లు విడిచి'పెటి ట్టి వెళ్ళిన తరువాత చూచుహారు 
లేక కూలి యిప్పుడు మొండి “గోడలుగా నున్నందున లోపలికి గాలి 
వచ్చుట కవకాశము కలిగినది. పూర్వ మిల్ణగల వా రందున్నప్పు డెవ్వరో 
యొకరు సదా రోగబాధితులై యుండుచు “వచ్చినందునను, గృహాధిపతి 
యొక్క. కూతు: రందులోనే పోయినందునను ఆ యిల్లిచ్చిరాలేదనియు, 
దానిలో నేదో [గహమున్నదనియు నెంచి దానిని విడిచి మజియొకచోటికి( 
జోవయత్నించుచుండిరి. కూ(తురు పోయిన నక్షత్రము ధనిష్టాపంచకములో 
నొక చైనందున |బ్రాహ్మణు( డాటునెలలవజకు ఆ యింటిని పాడుపజచి 
తరువాత సహితము పిల్ణలతో నందుండుటకు మనసొప్పక వేజొక 
యిల్లు కట్టుకొని యందు కాంపుర ముండెను, రాజశేఖరుండుగా రాయిం 
జీలో! |బవేశించిన తరువాత కొన్ని గవాక్షముల 'నెత్తించి గాలి వీలు కలి 
గించుకొనుటయేగాక, తేమ పోవునట్టుగా యిర్లెళ్తు చేయించి, వంటకు 
(ప్రత్యేకముగా దూరమున దొడ్డిలో నొకపాక షేయించిరి. ఈ ఖర్చుల 
(క్రిందను భోజనాదికము క్రిందను తెచ్చుకొన్న రూపాయలు వ్యయపడు 
చుండెను. కా(బట్టి రెండు మూడు మాసములలోనే జీవనమున కిబ్బంది 
శలుగునట్టు కనణబడుచుండెను. 

అది యొక పల్లెగనుక భీమవరములో కొనుటకు పాలు మజ్టిగలు 


కాని క స్టైలుగాని దొరకపు; పా(డిగలవారికి చిట్టను పొట్టును యిచ్నీన 
యెడల “నారింత పలచని మజ్జిగ సోయుచుందురు. రాజశేఖిరు(డుగారు 


(పతి భానువారమునాడును "పెద్దా పరమునకు బోయి సంతలో వారము 
నకు సరిపడిన వస్తువుల నన్నిటిని కొనీ తెప్పించుకొనుచుందురు. నెలదిన 
ములు [గామములో కా(పుర ముండునప్పటికి రాజశేఖరు(డుగారికి పలు 
పురు. పరిచితులుగా నేర్చడిరి; వారాయన స్థితిగతులను దెలీసికొని విచార 


130 


పడి, రాజబంధువు(డు కారాగృహాధికారియునైన ళోభన్నాద్రిరాజుగారిని 
చూడుండని బోధించిరి. భీమవరమును చేరియే శ్యామలకోట యని యొక 
తుర్గముండెను. దానిలో శ్యామలాంబగుడి యుండెను. కాబట్టి దానికొ'పేరు 
శలిగియుండెను, అది యాకాలములో సెద్దాపురరాజుగారి యొక్క రాజ్య 
ములో నేరము చేసినవారి నుంచు చెజసాలగా నుపయోగపడుచుండెను. 
ఇప్పుడు కోట పడిపోయినందున, అది యుండు స్థానమున నొక్క 
(గామము కట్టబడి యున్నది; దానికి సామర్గకోటయని పేరు. ఆ కోట 
కధికారిగానున్న శోభనా, దిరాజుగారి కొక (గామము కూడ నుండెను. 


రాజశేఖరుండుగారా |గామములో కా(పురమున్న కాలమందు 
తామరా జప్పుడప్పుడు రాతులువచ్చి చూచి పోవుచుండెను. ధనము 
క్రమ్మక మముగా తజీగిపోవుటకు చంతించి, మాణిక్యాంబ (ప్రతిదినమును 
శోభన్నాదిరాజుగారిని జూచి యుద్యోగము నిమిత్తమయి |పయత్నము 
చేయవలనినదని బలవంత పెట్టుచుండెను, అతడు రెండు మూడోసారులు 
పోయి సమయమయినది కాదని మరల వచ్చుచుండెను. కడపటిసారి రాజ 
శేఖరుడుగారు శోభనా దిరాజుగారి దర్శనార్గము వెళ్ళివచ్చినప్పుడు దంప 
శుల కిరువురకును యీ (ప్రకారముగా సంభాషణ జరిగెను. 


మాణి-_ మీకు రాజుగారిదర న మయినదా? 


రాజ-అయినది. నేను వీధిగుమ్మములో నిలుచుండి యక్కడ 
శున్న యొక పరిచారకుని జూచి లోపలికి వెళ్ళవచ్చునా యని యడిగితిని. 
కాగ్యవంతుడవయిన పక్షమున దిన్న(గా లోపలికి వెళ్ళవచ్చుననియు, 
శ్రీదవాండ వైనయెడల నిక్కడనే నిలుచుండవలసిన దనియు వాడు 
శెప్పెను. నేను గొంచెముసే పాలోచించి బొరవచేసి రాజుగారున్న చోటికి: 
కోయి నిలువంబడితిని, 


మాణీ---రాజుగారితో నూటాడి మీ సంగళులన్ని యు చక్కగా 
మనవి చేసినారా? 


131 


రాజ---నేను గదిలోనికి వెళ్ళి నొ స్థితిగతులను జెప్పకొన్నాను. 
ఎవరితో నందువేమో! రాజుగారితో గాదు-ఎందుచేతనన్న నేనెంత నేవ 
చెప్పుకున్నను రాజు నోటినుండి యొకమాటయు బదులురాలేదు. నేను. 
మాటాడ మొదలు పెట్టినతోడనే మంచము దగ్గజనున్న కుక్క యొకటి 
మొజిగ నారంభించినది. కొ(బట్టి దానితోనే నేను మాటాడినానను. 
కొన్నాను. కాని యది యేమి చెప్పినదో దాని భాష నాకు రానందున 
గహింపలీక పోయినాను. ఇట్టు దాని యథ్మిపాయము తెలియక యను 
మానించుచు నిలుచుండ, రాజు తన సేవకుని నొక్కని బిలిచి నాకు( 
దెలినిన భాషతో ఈ [బాహ్మణు నావలికి(బంపివేయుమని యాజ్ఞాపించెను. 
జరుగ(బోవు సంగతిని |గహించి వాడు రాకముందు మృదువుగా నేనే 
వెనుకకు మరలి తిన్నగా యింటికి వచ్చితిని. 

ఆంతటి సన్మానము జరిపించిన రాజుగారిని 'మరలవెళ్ళి యాశ 
యింప బుద్ధిపుట్టక రాజశేఖరు(డుగారు ముందు జీవనోపాధి యెట్లు కలు 
గునా యని యాలోచించి సు[బహ్మణ్యము నెక్కడికైనను బంపవలెనని 
తల(చి మాణిక్యాంబతో( జెప్పి యామె యనుమతిని కుమారునితో నా 
సంగతిని జెప్పిరి. ఆత(డును పరమసంతోషముత్లో నొప్పకొన్నందున, 
అందజును నాలోచించుకొని చివరి కతనినీ పిఠాపుర్లమునకు. బంప నిశ్చ 
యించుకొనిరి. [ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరు(డుగారు 
కుమారుని బిలిచి యనేకవిధముల నీతులు బోధించి బుద్దుల్నచెప్పి, న్యాయ 
మార్గమున! (బవ ర్రింప వలసినదని పలుమారులు జెప్పి, నక్షుస్కరించిన 
కునూరుని నాశీర్వదించి అయిదురూపాయలను ఖర్చునిమి శ్వ మిచ్చిరి; 
మాణిక్యాంబయు దగ్గర 'నున్నదానిలో నేమియు లోపముచేయక” కావల 
సినన్ని చీవనలిచ్చెను. స్కుబహ్మణ్యమును వారి నెడ(బాయవలసి వచ్చీనది 
గదా యని కంట(దడి పెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయ 
లలో నొకదాస్‌ని చేతిలో: బెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుక తిరిగి 
చూచుచు దారిసాగి నడచెను. 


132 


పదవ [పకరణము 


శోభనా(దిరాజుతో మైతి---సీత వివాహ (పయత్నమ---రామమూ ర్తి 
నారి మరణవా ర్త--రామరాజుతో విరోధము---రాజ కేఖప(డుగారిని 
చెజసాలలో( బెట్టుట--సీత నెళ్తుకొనిపోవుట. 


ఓక యాదివారమునా(డు నాలుగుగడియల (పొద్దెక్కిన తరువాత 
రాజశేఖరు(డుగారు 'పెద్దాపురమునంకు బోవుచుండ(గా, శోభన్నాదిరాజు 
పీధియరుగుమీ;దనున్న యున్నతాసనము పైని గూరుచుండి చూచి అంపతా 
వాని! నొక్కని బిలిచి “ఆ మార్గమున బోవుచున్న [బాహ్మణుని దీసికొని 
ఠమ్మ"ని చెప్పెను. వాడును మహావేగముగాంబోయి. “రాజుగారి 
-సెలవయినది రమ్మని పిలిచెను, రాజ శేఖరుండుగా కెట్టయిన నాతని యను 
'ఛహము సంపాదించుకోవలెననియే కోరుచున్నవారు గనుక పీలిచినదే 
చాలునని వెళ్ళి అతండు చూపిన బల్లమీద కూరుచుండిరి, 


శోభ. ఈ నడుమ భీమవరమువచ్చి సోమభట్టుగారిలోపల కాప్పర 
మున్నవారు మీరే కాదా? 

రాజ---అవును. వెనుక నేనొక పర్యాయము తమ దర్శనము 
శ్లేసినాను. 

శోభ జ్ఞాపకమున్నది. మేమఫ్పుడు మిక్కిలి తొందరపనిలో 
నుండి మీమీ(ద కోపపడినాము. ఆంతేకొకుండ ఆ వచ్చినవారు' మీరని 





1 చిన్నయసూరి సీతిచం(దికలో యీ [ప్రయోగం నుంది, కావలివాడు, 
లంపతారు లంపతావాడు-2 A ౩01 02 & 81276, దాసి పుతుడు అని బౌన్‌ 
నిఘంటున్న, 


133 


మాకప్పుడు తెలియలేదు, మీ పోష్యవర్గములో  చేరినవారెంతమంది 
యున్నారు? పెండ్లి 'కెదిగిన కొమార కూడ ఉన్నద(ట కాదా? 


రాజ---ఇప్పుడున్నది వివాహము కావలసిన యాకూ(తురొక ,_తయే, 
నా పెద్ద కొమార్తె మొన్న (తోవలో దొంగలు కొట్టినప్పుడు చనిపోయినది. 
ఏదయిననొక యుద్యోగము సంపాదించుటకయి నా కుమారుని ఇక్కడకు 
వచ్చిన తరువాతనే సిళాపురము పంపినాను, 


ఈ (పకారము సంభాషణ జరుగుచుండ(గా కొంతమంది పెద్ద 
మనుష్యులు వచ్చి అరుగుమీ(దనున్న బల్లమీ(ద గూరుచుండిరి. అప్పుడు 
రాజుగారు వారితో తాము చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల 
(ప్రశంస చేసిరి. చెప్పిన మాటలలో నేమియు చమత్కారము లేకపోయి 
నను, అక్కడ నున్నవారా లోపమును లోనవ్వుతో మాత్రము పూర్తి 
చేసిరి వారందణు నవ్వినప్పుడు తామొక్కరు నూరకున్న బాగుండదని 
నిజముగా నవ్వురాకపోయినను తెచ్చుకొని వారు నవ్వినప్పుడెల్లను రాజ 
శేఖరు(డుగారును నవ్వుచు వచ్చిరి. ఆ రాజు తన్ను రాజశేఖరు(డుగాడ 
తెలిసినవా(డనుకొనుటకయి (ప్రతి విషయములోను గొంచెము కొంచెముగా 
మాటాడి యన్నియు దెలిసిన వానివలె నటింపసాగెను; తన కేమియు, 
జెప్పుటకు తోచనప్పుడు అక్కడనున్న వారి మొగములవంక( జూచి 
నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందటు నూరక 
సౌగడుచుండిరి. ఇంతలో గొందజు గాయకులువచ్చి సంగీతముపాడుట 
కారంవింపనియెడల, వారి పొగ డలు సభ చాలించువరకు నుండుననుటకు 
సందేహములేదు. వారు పాట నారంభింప(గానే యెల్లవారికిని ఇండ్లమీ(ద 
ధ్యానము పాట నారంభించినది. అయినను రాజుగా రేమనుకొందురోయని 
యందును కొంతసేపు శమచేసి మాటలు చెప్పుకొనుచు నచటనే కూర్చు 
చుండిరి. ఆ పాట విని విని తాళలేక కడపట నొక పెద్ద మనుష్ముడు 
చొరవచేసి, “వారు మంచివారని యదేపనిగా శ్రమయిచ్చుట స్యాయము 
కాదు, కొ(బట్టీ, యీ పాటికి పాట చాలింప ననుజ్ఞ యియ్యవచ్చు"నని 
చెప్పెను, సభ వారందరును అది యు క్రమని యేకవాక్యముగా( బలికిరి, 
అంతట సథచాలించి యందును నెలవుపుచ్చుకోని వెళ్ళ(బోవునన్సడు 


134 


రాజుగారు రాజశేఖరు(డుగారిని అప్పుడప్పుడు వచ్చి దర నమిచ్ము 
చుండెదరు కాదా "+ యని అడిగిరి. “ముఖ్యముగా వచ్చి దర్శనము చేని 
కొనుచుండెద' నని చెప్పి, ఆయన నాటికి 'పెద్దాపురము (ప్రయాణము 
మానుకొని పది గడియల (పొదెక్కువజ కిల్లుచేరిరి, 


నాండు' మొదలుకొని (ప్రతి దినమును రాజశేఖరు(డుగారు [మాతః 
క్రాలమునను సాయంకాలమునను గూడ( బోయి శోభన్నాదిరాజుగార్‌ 
దర్శనము చేయుచుండిరి. ఆ రాజుగారును మిక్కిలి దయతో నాతని 
నాదరించి మంచిమాటలతో సంతోష పెటుచుండిరి, ఆయన రాజ కార్య 
విషయమైన పని జూచుభుండునపుడు సహితము రాజశేఖరుండుగారి వద్దనే 
యుండి సంగతి కను(గొనుచుందురు; [గ్రామాదులలోని | |పజలు (వాసికొన్న 
విజ్ఞాపనప్మతీకలను కొలువుకారడు చదువునప్పుడు (వాసీకొన్న మనవి 
కడపట రెండుమూడు పంక్తులలో మాతమే యున్నను బిరుదావశి 
మాత్రము మొదటి రెండు స త్రములలోను పూర్ణముగా నిండియుండుట 
తెలిసికొని రాజుగారికి [గామములోని కాపులకన్న బిరుదు పేశ్ళే విశేషముగా 
నుండుట కానందించుచువచ్చిరి, రాజకార్యపు(బని యెనతోడనే రాజుగారు 
సభవారితో ముచ్చట కారంభింతురు. ఆత(డెంతసేప్పు చెప్పినను తన 
ప్రతాపమునే చెప్పుచుండును;ఆ క థలన్నియు నావజకు పదిసారులు విన్నవే 
అయినను మొదటిసారినవ్విస టై [ప్రతిపర్యాయమును సభలోనివారందజును 
నవ్వుచుందురు; ఆందులో( గొందజు స్తోత పాఠములను జదివి 
రాజుగారి మనస్సును సంతోష 'పెట్టుచుందురు. అందజును ముఖ 
స్తుతులు చేయుచుండ(గా తా మొక్క_రుమా త మూరకుండుట న్యాయము 
కాదని యెంచి, రాజ శేఖరు(డుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలని 
tn వన నసత్యమునకు భయపడి యాతడు మణీ యేవిషయము 
:శృల్లదున స్తో తార్లుడు కానందున జేంచిబట్టలను కట్టుకొనుటకు కొంత 
శ్ఞామీంచర. ఇట్లు తజుచుగా రాజశేఖరు(డుగారు రాజాస్థానమునరదు 
మెలంగుచు వచ్చుటచేత వేలులాభమును పొందకపోయినను సభలో పది 
మందిని నవ్వించుమూర్గమును మూత్రము నేర్చుకొనిరి; కాబట్టీ యప్పటి 
నుండియు దా మొకనూటను చెప్పుచు ముందుగా దామే నవ్వుచు వచ్చిరి. 


135 


అడి 'చూచి అందటును నవ్వుచుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోసన్యా 
నముల' సహితము చేయుచుందురు. లోకములో నెవ్వరైెన్ని పొట్టుపడినను 
భోజనమునిమిత్తమే కాంబట్టి ఆ విషయమున నేమిచేసినను "కోకు 
లేదని వాదించుచుండిరి. సిద్ధాంతము' మనస్సుననాంటి యుండుట చేతనేకో( 
'జోలును రాజుగారు [పతిదినమును లేచినది మొదలుకొని పదిగడియల 
వణుకు |పాతర్భోజనమునకు వలయు యసంభారముల నిమిత్తమే (ప్రయ 
శ్చ్‌ము చేయుచుందురు; 'భోజన మయినది మొదలుకొని మధ్యాహ్నము 
ఫలాహార మేమిదొరకునా యని చింతించుచుందురు; ఫలాహారమయినప్పటి 
నుండియు ర్యాతి భోజనమునకు వ్యంజనములేవి కలవని యాలోచించు 
చుందురు, 


ఈ రాకపోకలచేత రాజ శేఖరు(డుగారికి రాజుగారివద్ద మిక్కిలి 
చనుపు గలిగెను, ఆ సంగతి నెణి(గి (బాహ్మణులు రాజకేథరుండుగారి 
యింటికి; బోయి పలు విషయములు ముచ్చటించుచు, వారిలో( గొందజు 
సీత నెవ్వరికిచ్చి వివాహము చేయ(దలచినా రని మాటవెంబడి నడుగు 
చుందురు; ఇప్పుడు చేతిలో డబ్బు లేనందున, ఎవరికిచ్చి వివాహము చేయు 
టకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాడు 
రాజశేఖరు(డుగారు భోజనముచేసి కూరుచుండి యుండ(గా దొమ్మగంటి 
సుబ్బారాయండను సిద్ధాంతి వచ్చి జ్యోతిశ్నాస్ర్రము నందలి తన యఖండ 
పాండిత్యమును దానివలన ధనకు( గలిగిన గౌరవమును పొగడుకొని 
ఆం ద్రదేశమునందలి గొప్పవారందలును జాతకములను తనకు(బంపీ 
ఫలములను దెలిసికొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు 
జాతక చక్రములను విజయనగరాది దూరదేశములనుండి (ప్రభువులు 
(వానినట్లున్న జొబులను జూపి ఫలముజెప్పుట కయి ఆయనయొక్క 
జన్మనక్షతమునుకూడ తెమ్మని యడిగెను, 


రాజ--నా కిప్పుడు జ్యోతిషశాస్రమునందలి నమ్మకము పోయి 
నది; నావద్ద కొల్పగా ధనము పుచ్చుకొని (వాన్‌ మావాం[డ జన్మప, తిక 
లలో ఫలము లేవియ నిజమయినవి కావు; మేము' కాశీయా[తకు బయలు 
దేరునపుడు మంచీ ముహూ ర్తము పెట్టుకొని యిల్లు బయలుదేరినను 


136 


కోవలో గొప్పయాపదలు వచ్చినవి; అందుచేత  జ్యోతిషముమీ(ది నమ్మ 
ca చెడినది. కా(బట్టియే మొన్న _ పెద్దాపురము నుండి యిక్కడికి 
వచ్చునపుడు ముహూ ర్తము చూచుకొనకయే. బయలుదేరినాను. 


సుబ్బ--నాది అందటి జ్యోతిషములవంటిదికాదు; నేను చెప్పిన 
ప్రళ్నకాని “పెట్టిన ముహూ ర్తముకాని యీవర కెన్నడును తప్పిపోలేదు; 
శీను జాతకములో నెన్ని యషరములు (వాయుదునో యన్ని యక్షరోము 
లును జరిగితీరవలెను., 


రాజలా-మీరు చెప్పెడుఫలము నిజమైనను నాకక్క_రలేదు. నాకు 
ముందు మేలు కలుగుననెడిపక్షమున, వచ్చెడు ననుకొన్నది రాకపోయె 
శేని మిక్కిలి వ్యసనముగా నుండును; నిజముగా వచ్చెనేని, ఆవటకే దాని 
శెదురు చూచియుండుటంజేసి వచ్చినప్పు డధికసంతోషము కలుగదు. 
శ్రీశ్సుగలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చినప్పుడు దుంఖపడుట 
యటుండ(గా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చెను, ఒకవేళ రాక 
స్లోయెడు పక్షమున వ్యర్థముగా లేనిపోని చింత పడవలసి వచ్చును; ఆ 
వట్టివిదారముచేత నే కీడు గలిగినను గలుగవచ్చునుగాని, సంతోషపడుట 
శేత మేలు మాత్రము కలుగనేరదు. 


సుబ్బ--పండిళులై యుండియు మీ రాలాగున సెలవిచ్చుట 
భావ్యముకాదు. పెద్దలు చెప్పిన కాస్ట్రములయందు మన మెప్పుడు గ్నలీ 
యుంచవలెను. ఆ మాట సోనిండి; మీ కుమా ర్రెకు “పెండ్లియిడు వచ్చి 
నట్టున్నది. ఇంకను వివాహ [ప్రయత్నము చేయక యశద్దగా నున్నా 
కేమి? 
రాజ---ఆ విషయమైయే నేనును విచారించుచున్నాను. అనుకూల 


మయిన సంబంధము కనబడలేదు; చేతిలో సొమ్ముసహితము కనబడదు. 
మీ ఎలుక నెక్క.డనై నను మంచిసంబంధము లేదుగదా? 


సుబ్బా-సం-బం-ధమా? ఉన్నదికాని, వారు గొప్పవారు; మీ 
సంబంధము చేసికొందురో లేదో. అది మీకు సమకూడినయెడల మీకు 
సర్వవిధముల ననుకూలముగా నుండును. 


137 


రొజగా-వారిదేయారు? మన మేమి ప్రయత్నముచేనిన ఆ సంజ 
ఛము లభ్యమగును? 

సుబ్బ---వారిది పెద్దాపురము, వారి యింటిపేరు మంచిరాజువారు 
వారికి సంవత్సరమునకు రెండువేలరూపాయలు వచ్చు మాన్యములున్న వి; 
ఇవిగాక వారియొద్ద రొక్కముగూడ విస్తార ముగా నున్నదని వాడుక. 
చిన్నవాడు (పథమవరు(డు;" స్సుర దూపి; అతనికొక. యన్నగా 
రున్నారుగాని, ఆయనకు సంతానము లేదు. ముందు సమ స్రమునకును శ 
చిన్నవా(డేక ర్రయగును, పెండ్లి కుమారుని పేరు పద్మరాజుగారు, ఆ సంబక 
ధము మన శోభనా దిరాజుగారు [ప్రయత్నము చేసిన పక్షమున మీ యదృష్ట 
బలమునలన రావలెనుగాని మజీయొక విధముగా మీకు లభీంపదు. 

రాజ---ఆలాగయిన పక్షమున, ఈ సంగతిని ముందుగా మీరొక 
సొరి రాజుగారితో (ప్రసంగించి వారి యల పాయమును తెలిసికొనెదరా? 

సుబ్బ--నేను ముందు వెళ్ళి కూర్చుండెదను. తరువాత మీరు కూడ 
రండి, మీరుండగానే మాట్కప్రస్తావనమున మీ కొమార్తె వివాహపు 
సంగతిని తెచ్చిచూచెదను. దానిమీ/ద మీ రందుకొని రాజుగారితో నొక్కి 
మనవి చేయవలెను, 

అని చెప్పీ సుబ్బరాయఃడు సిద్దాంతి బయలుదేటి తిన్నగా శోభన్నాది 
రాజుగారి యింటికి(బోయి కూరుచుండెను. తరువాత మజీనాలుగు నిమిషము 
లకు రాజశేఖరు;డుగారును వెళ్ళి చేరిరి, అప్పుడు కొంత సేపు పలువిధముల 
[ప్రసంగములు జరిగిన మీదట రాజశేఖరుండుగారి కొనూ రై సంగీ 
సిద్దాంతి మెల్లి(గా( దెచ్చెను, 

సుబ్బ--రాజ శేఖరుండుగారికి సెండ్లికావలసిన కొమా ర్లెయున్న 
సంగతి దేవరవా రెజు(గుదురా? 

శోభ--ఎటు(గుదుము; ఈ మధ్య విన్నాము, ఆ చిన్నదానీకి( 
బెండ్లీయీడు వచ్చినదా? 
పముతు తంత పుం 

1, ఆ కాలంలో ఇది గొప్పయోగ్యత. బాల్య వివాహాలు కాబట్టే, బాలింత 
మరణాలు అధికం కొబస్టే పురుషులు రెండో వివాహాం సర్వసామాశ్యంగా చేసుకొనే 
వారనుకోవాలి, 


138 


సుబ్బా ఈ మధ్యాహ్నమే నేను చూచినాను. ఇ(క చిన్న దానిని 
నిలిపి యుంచరాదు; మొన్న మా బంధువుల [గ్రామములో నింతకంచె 
చిన్న పిల్లి సమర్తాడినది.! 

శోభ--ఎక్కడనై న సంబంధము విచారించినారా? 

సుబ్బ పెద్దాపురములో మంచిరాజు పద్మరాజుగారున్నారు. 
శమరుపయత్న ము చేసెడిపక్షమున, ఆ సంబంధ మనుకూల పడవచ్చును, 
మమావా నవత మననము జనాలు 

1. అనాటి అగ్రవర్దాల వారిలో బాఎకా వివాహాలను గూర్చి ఎటువంటి 

అభి, పాయాలుండేవో సామినేని ముద్దు నరసింవానాయని వారి హిత సూచన ఇట్లా 
తెలుపుచున్నది. 

“వివావాము? కమునుపే చిన్నది రజస్వల అయిన పక్షమందు తల్లిడం 
డ్రులు లోడబుట్టినవారు ఆ చిన్నదానితో నదీగర్భమందు (్రవేశించవలసినదని 
ఒక పురుషుడు సిర్ణయించినాడు, 


పిల్లలు లు కాశమునుపే వా క్రి వివాహాలు ల్‌ నర్‌. 
వివాహము ''కాకమును పే ప కన్యలు రజస్వలలైన పక్షమందు తల్లీదండులున్ను శ్‌ కోడ 
బుట్టినవారున్ను అ కన్యలకో నదీ! పవేశము కానలసినదనిన్ని నిర్భ్ణయములుండ డము. 
వర్ణ అటువంటి కుటుంబముల వారికి అనివార్యములై న ఆపత్తులు సకలుగుతున్నవి. ల్‌ 
పుట 220 _ వివాహపమే మయము. ఈ 'వొతసూచని* 1868 స సం॥ (పకటిఠం, 


“బాహ్మణ కన్యలకు ఎనిమిది మొదలుకొని పది సంనత్సరముల 
మట్టుకు మాతమే వివాహయోగ్య కాలమైనట్టు దశ్లై కోనాష్ట వర్షాత్విత్యాది వచన 
మందు ఉఅభింపబడియున్నదనిన్ని” సామినేని * బారు "అభిప్రాయపడ్డారు, (పుట 198), 


ఆనాటి సరిస్థితులను గూర్చి ఏరేళ౦ంగం పంతులుగారు కూడా స్వీయ 
చరితలో ఇట్లా (పస క్షం చేశారు. “రజస్వలయిన తరువాతనే బాలికలకు వివాహ 
ములు చేయట నిజమయిన సంసా గ్రారమును పరులకు మార్ధపదర్శ్య కమునగున్ను. 
అప్పుడది చిన్న సంస్కారముగాక పెద్ద సంస్కారమే యగును. 


నా ప్వుతిళకు రజస్వలమయిన తిరువాశనే వివాహము చేయచున్నానస్పి 

చెప్పీ చేయ వానిని సహించి యూరుకుంగక కులమువారు కులమునుండి వెరివేయు, 

దురు " (పుట 101) ఆని న్రీ పునర్వినాహ సంస్కార (పయాళదళ అనే (వ్రకర 
ఇప్పు ప్రారంధ వాక్యాలుగా (పోశారు, 

స్వీయచర్మి తము, (పథమ భాగము : (1982) 


139 


శోభ---అవును; అది దివ్యనుయిన సంబంధమే కాని, వా రీచిన్న . 
ఛానిని చేసికొనుట కంగీకరింతురా? 

రాజ--తమ రేలాగునైనను (ప్రయత్నముచేసీ మాకీ మేలు చేయక 
శప్పరు. తమరు సెలవిచ్చిన తరువాత వారు మణియొక విధముగా? 
డల(చుకోరు. 

శోభ ఈపూట పద్మరాజుగారిక గాక్‌కే వచ్చినారు, మీ యెదుటనే 
ఫారితో చెప్పెదము, ఓరీ! స్వామిగా! మనబావగారితో మంచిరాజు 
పద్మరాజుగారు 'మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళ(బోవునప్పుడొకసారి 
యవళ్యముగా దర్శనమిచ్చి మజిీ వెళ్ళు మన్నానని మనవి చేసిరా. 

అంపతావా(డు వెళ్ళిన కొంత సేపటికి ముప్పదియేండ్ల యోడుగల 
నలిని "పెద్ద మనుమ్మ్య(డు చలువచేసిన తెల్లిబట్టలు కట్టుకొని పది వేళ్ళను 
ఉంగరములు, చేతులను మురుగులును, మొలను ఉంగారవు మొల తాడును 
“పెట్టుకొని వచ్చెను. శోళనా|దిరాజుగారు దయచేయు(డని మర్యాదలేసి 
యాయనను తమ దాపున గూర్చుండబెట్టుకొనిరి. 

పద్మ-_-తమ సెలవయినదని సామిగాడు వర్తమానము చెప్పీ 
నందున, వెళ్ళుచున్నవాడను మరలి వచ్చినాను, నాతో. నేమయిన 
"సెలవియ్యవలసింది యున్నదా? 

శోభ వీరు కొంతకాలమునుండి మా [గ్రామములో నివసించి 
యున్నారు. మిక్కిలి దొడ్డవారు. పీరిపేరు రాజశేఖరుండుగారు, మీరు 
సంబంధముకొరకు విచారించుచున్నా రని తెలిసింది. వీరి కొమా రె 
యున్నది. చేనుకోరాదా? పిలి మిక్కిలి అక్షణనతి; వీరిది మొదటే 
నుండియు మంచి సం,పదాయసిద్దమెన వంశము. 


పద్మ---పలువురు పిల్టనిచ్చెదమని తిరుగుచున్నారు, నొకీవజకును 
వివాహము చేసికోవలెనని యిచ్చ లేక పోయినది; అలాగే కానియెడల, నాకు 
చిన్నతనములోనే వివాహమయి యీఫాటికి సంతానయోగము కూడ కలు 
గదా? మీవంటి వా రందరును మెడలు విజుచుటచేత విధిలేక యొప్పకో 
సలసి వచ్చినది. అయినను తమరీలాగున చెలవిచ్చినారని మా నాన్న 
గారితో మనవిచేసి యే మాటయు కేపు విశద పజిచెదను, 


140 


కోభ..ఈసారి నామాట వినకపోయినయెడల, మీ "స్నేహము 
నకును మా స్నేహమునకును ఇదే యవసానమని మీ నాన్నగారితో నేమ 
మనవి చేయచున్నానని ముఖ్యముగా చెప్పవలెను, 


పద్మ-- చిత్తము, ఆయన మీ యాజ్ఞమీజి నడువరు. సెలవు 
పుచ్చుకొనెదను. 


పద్మరాజు వెళ్ళిపో యిన తరువాత సంబంధమును గురించి గట్డ్‌ 
[ప్రయత్నము చేయవలయునని రాజశీఖరుండుగారు కోభన్మాదిరాజుగారిని 
బహువీధములి( (బార్థించిరి, ఆత(డును తన యావచ్చక్రిని వినియోగించి 
యా సంబంధమును సమకూర్చెదనని వాగ్ధానము చేయుటయేగాక, ఆ 
సంబంధము దొరికినయెడల రాజశేఖరుండుగారికి మునుపటికం చెను 
ఏశేష గౌరవమును [బసిద్దియు గలుగ(గలదని దృఢముగా జెప్పెను. 
అంతట (పొద్దు కుంకినందున రాజుగారు భోజనము నిమిత్తము లేచిరి, 
తక్కిన వారందరును నెలవు పుచ్చుకొని యెవరియిండ్లకు వారు పోయిరి, 


మజునా(డు నాలుగు గడియల (పొద్ధెిక్కిన తరువాత రాజశేఖరుడు 
గారు వెళ్ళినతోడనే, శోభన్నాదిరాజుగారు చిలునవ్వు నవ్వుచు లోపలినుండి 
వచ్చి “నిన్న మనము పంపీన వ రృమానమునకు ర్యాతియే [పత్యు తరము 
వచ్చినది నుండీోయని చెప్పెను, “పము వచ్చినది ? ఏనుని నచ్చినది?” 
అని రాజశేఖరు(డుగా రత్యాతురతతో. నడిగిరి, “నే నంత 
నర్తమానము పంపిన తరువాత నారు మతీయొక లాగున, జెప్పెదరా ? 
శ్రేసికొనియెద మని జాబు వాసీ పంపినారు.” అని యొక తాటాకు 
చుట్టను చేతికిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరు(డుగారు సరనూనందో 
భరీతులయిరి. అప్పుడే రాజుగారు సుభ్బారాయ(డు సీద్ధాంతిని పిలిపించి 
వివాహమునకు ముహూర్తము సెట్టు(డని నియమించిరి. అతడు పంచాంగ 
మును జూచి యాలోచించి వైశాఖ బహుళ సప్తమి గురువారము రాశశ్రి 
24 ఘటికల 18 విఘటికల మీ(దట పునర్వను నక్షత మేఘలగ్న మండ 
ముహూర్తము నుంచెను. వెంటనే "పెంగ్లిపనులు చేయుట కారంభింపవలని 
నదని చెప్పి మీకుఖర్చున కిబ్బందిగా నున్నయెడల పస్తత మీ నూడి 


141 


కూపాయీలను పుచ్చుకొని మీ చేతిలో నున్నప్పుడు నెమ్మదిగా తీర్చవచ్చు 
ననీ శోభన్నాదిరాజుగారు పెబ్టెతీని రూపాయలను రాజశేఖరు(డుగాలి 
చేతిలోం బెట్టీ “సామిగా” అని 'నేవకునొక్కుని బిలిచి “నీ వీ వారము 
దినములును పంతులుగారితో కూడ నుండి వా రేపని చెప్పినను చేయు 
చుండుము అని చెప్పి యొప్పగించెను, రాజశేఖరుండుగారు వానిని 
తీసుకొని యింటికి. బోయిరి, 


ఆ దినము మొదలుకొని (ప్రతి దినమును రాజశేఖరు(డుగారు 
పెద్దాపురమునకు వెళ్ళుచు కందులు మొదలుగా. వానినెల్టి కొనితెచ్చి 
ఉదీహారవ సంతలో కూరగాయలను దెప్పించిరి, " ఈ విధముగా సెండ్లీ 
పనులను సాగించుచు పంచమినాడు సీతను పెండ్లికూ(తురు(గా జేసిరి. 
తిక రేపుర్యొతి 'పెండ్రియనగా వష్టినా(డు రాతి చేతిలో కట్ణ పట్టుకొని 
గొంగళి ముసుగుపె పెట్టుకొని “యొక కూలివాడు చీకటిలో వచ్చి 
రాజమ హేం[దవరమునుండి యుత్రరను తెచ్చినానని యొక తాటాకు 
చుట్టను సీత చేతికిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలినుండివచ్చి సీత 
చేతీలోని యు త్రరము పుచ్చుకొని రాజశేఖరు(డుగారు పెద్దాపురమువెళ్ళి 
రాలేదనియు "వచ్చెడి సమయమైనది గనుక వచ్చినదా(క వీధిలో 
నిలుచుండవలసినదనియు( జెప్పి లోపలికి బోయెను. రాజశేఖరుండుగారు 
శేగిరము రాశపోగా కూలివాండు తొందరపడుచుండుటను జూచి 
మాణిక్యాంబ వానికి తవ్వెడు బియ్యమును డబ్బును ఇచ్చివేసెను. ఆ వెనుక 
సీత “నాన్నగారు వచ్చుచున్నారేమో చూచ్చివచ్చెదినని వీధిగుమ్మములోనికీ 
వెళ్ళి ఇప్పుడు వచ్చిన కూలివా(డు కట్టి దిగ(బెట్టి పోయినాండని యొక 
చేతికజ్ణను దెచ్చి వాడు మరల వచ్చి యడిగినప్పు డియ్యవచ్చునని పడక 
గడిలో మూలను బెపైను, 


కొంత సేపటికి రాజ శేఖరుండుగారు వచ్చి, భార్య రాజము హేంద 

పరము నుండి యు శ్తరము వచ్చినదని చెప్పి చేతి కియ్య(గానే దీపము 

వెలుతురునకు బోయి సగము చదివి చేతులు వడ(క(గా జాబును [క్రింద 

పడవయిచి కన్నులనీరు పెట్టుకొన నారంభించిరి, జాబులో నేమి విష 

యములున్నవో వినవలెనని “శేరువను నిలువంబడియున్న మాణిక్యాంబ 
{ 


142 


మగని చేష్టలు చూచి తొందరపడి యేమియు తోచక శేదపడియెను. 
ఆత(డు గద్గదస్వరముతో మన గామమూర్తి విశూచి జొడ్యముచేత నిన్న 
మధ్యాహ్నము కాలముచేసినాండని చెప్పెను. ఆంత వారిద్దరును గొంత 
శేష విచారమును పొందిరి, 


ఆ మటునా(డు [ప్రాతఃకాలముననే రాజశేఖరుండుగారు బయలుదేటీ 
శోభన్నాదిరాజుగారు యింటికిబోయి తన పినతండి) కొమారుండయిన 
రామమూ ర్రిగారి మరణమువలస సంభవించిన దురవస్థను జెప్పి ముహూర్త 
మశభదినములలో వచ్చుటచేత  వివాహకార్యమునకు సంభవించిన 
యాలస్యమునకును నష్టమునకును కోంత చింతపడి పెండ్లి కుమారునివారు 
తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయు(డని కోరిరి, కోఖనా(ది 
రాజుగారును ఆయనను. గొంచెమోదార్చి తక్షణమే "పెద్దాపురమునకు మను 
ష్యనిం పంపిరి, పిమ్మట రాజ శేఖరుండుగారింటికి. బోయిరి. 


తరువాత వచ్చిన యాదివారమునాండు రాజశేఖరు(డుగారు 
శోజనము చేసి కూరల కావళ్ళను కూలివార్యడ్రచేత మోపించుకొని వానిని 
లి కయించి వేయుటకయి 'పెద్దాపురము సంతకు బోయి యొక యంగడి 
వానికి చేరమిచ్చి నిలువ(బడిరి, ఆ సమయమున నొక గృహస్థ తలగుడ్డ 
తట్టుకొని నిలువుటంగీ తొడుగుకొని చెరవచ్చి “అన్నయ్యా! యీ మయిల 
జొటప్టెక్కడిది!” అని యడిగెను, రాజశేఖరుండదుగా రాయన మొగము 
వంక(జూచి జీచ్చపడి మూటతో(చక యూరకుండిరి మరల ఆ పెద్ద 
మనుష్యు(డు “గంధపుచుక్క పెట్టినారు. మనకు మైల యెక్కుడి నుండి 
వచ్చినది?” అని యడిగెను. 


రాజానున రుక్మిణి పోయిన వర్తమానము నీకు తెలియంగేసి 
శానుగదా? మొన్న గురువారమునాండు సీతకు వివాహము నిశ్చయించు 
శొన్సీ పెండ్లి పనులన్నియు( దీర్చి సిద్ధముగా నుండగా బుధవారమునా(డు 
శ్యాతి యెవ్వ(డో దుర్మార్గు డొకడు నేను లేని సమయమునవచ్చి నీవు 
కోయినట్టు [వాసియున్న జాబు నొకదానిని మీ వదినె చేతికిచ్చి పోయి 
శారు. 


143 


రామ---ఎవ్వడో పెండ్లి కార్యమునకు విఘ్నము కలిగించవవినని 
యౌ దు స్తం్మత్రమును చేసియంజెను. 
రాజ---గిట్టనివా( గెవండో యీ పన్నుగళ్య పన్నినాండు ఇంటికి 

వచ్చి నీ వదినెగారిని సీతను చూచినత్తువుకాని రా, 

రొమ-ానా కిప్పుడే రాజుగారితో మాటాడి మరల నిమిషముల 
మీ(ద రాజమహేంద్రవరము వెళ్ళవలసిన రాజకార్యమున్నది. నెల 
దినములలో మరలవచ్చి మీమ్మందరను జూచి రెండు 'దినములుండి 
సోయెదను. 

అని చెప్పీ రామమూ ర్రిగారు తన పనిమీద రాజసభకు వెళ్ళి 
ఫోయిరి. రాజశేఖరుండుగారును తిన్న(గా నీమవరమునకు నచ్చి 
కార్యతో రామమూ ర్లీగారి వార్తను జెప్పి వివాహకార్యమునకు భంగము 
కలిగించిన దుర్మార్లుని బహువిధముల దూషింప(జొచ్చిరి. అప్పుడు 
కూలివా(డు దిగంబెట్టిపోయిన కజ్దను తీసుకొని వచ్చి సీత తంశడికిః 
జూపెను, దాని నాతః డానవాలుపట్టి చేత బట్టుకొని చూచి నొడు 
రామరాజు చూపిన క శ్రికణ్ల యిదియేనని భార్యతో. జెప్పెను, 
వారిరువురును ఆలోచించుకొని నిశ్చయముగా నీ యు త్తరమును తెచ్చిన 
వా(డు రామరాజేకాని మజియొక(డు కాడని దృఢపజుచుకొనిరి, 

రాజ--రానురాజు మనవలన నుపకారమును పొందినవాండే ? 
ఇపేల చేసెనో ? 

మూణి--నొటిర్మాతి మన యందర్శిపాణములను గాపాడి మన 
కెంతో (ప్రత్యుపకారమును చూపినా(డు, అత(డీ యపకారము తల(చు 
కొనుటకు నాక్లేమియ కారణము నూహించుటకు తో(చకున్న ది. 


రాజ-లాామన శ తువులవద్ద ధనము పుచ్చుకొని యౌ దుర్మార్గమున 
కొడికట్టి యుండవచ్చును, సొమ్ము [పొణమునంటి మితులనయినను 
పగవారినిగా జేయునుగదా ? 


మాణీ---నేటికాలమునకు ధనాశ యాతని కీ దుర్చుద్దిని పుట్టించెను 
గా(టోలును, అదిగో రామరాజు వచ్చుచున్నాడు. ఆతని “నడిగిన 
సమ న్తమును తేటపడును. 


144 


రాజ ఏమయ్యా ! రామరాజుగారూ ! మా వలన మవోవ 
కోరమును పొందియు మా కార్యవిఘాతము చేయుట మీకు ధర్మమా ? 


రామ---మీకు నే నేమి కార్యవిఘాతము చేసినాను ? , 


రాజ--రామమూ ర్తి పోయినట్టు జాబు సృష్టించి నే నింట 
లేనప్పుడు మావాం[డ కిచ్చిపోలేదా ? 


రామ---నేను మీయింటి మొగమయినను, చూడలేదు. ఇటువంటి 
లేని దోషముల నామీ(ద నారోపించిన, మీకును నాకును తిన్నగా జరుగణు 
సుండీ, 

రాజ--మీరు మాయింటి మొగమే యెజు(గని యెడల, మీ చేతి 
కట్టి యిది యిక్కడ శేలాగు వచ్చినది ? 

రామ---ఆయిదారు దినములనుండి నా చేతిక బైను గానక దాని 
నిమితమై సకల [పయత్నములును చేయుచున్నాను, సరిసరి; తెలిసినది 
షీ రొకట్ట యెత్తుకొనీ దానిని 'తప్పించుకొనుటకయి ' యెదురు నామీ(దమ 
దోషారోపణము చేయుచున్నారా? మీరేమో యింతవరకును యోగ్యు లను 
కొనుచున్నాను. 


రాజ---నావద్ద నీవేమి యయోగ్యతను కనిపెట్టినావు ? ఇత 
ముందు నీవెప్పుడును మా యిల్లు తొక్కి చూడవద్దు. 


రొమ-ా-నీవు నీ వన(బోకు. నీ యింటిజోలి యెవరికి గావలెను ? 


అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను. అతని వెనుకనే 
బయలుదేరి రాజశేఖరు(డుగారు శోభన్నాదిరాజుగారి యింటికి? బోయి 
జరిగిన యావద్వ్యృుత్తాంతమును వినిపించి, మరల ముహూర్తము పెట్టుట 
కయి సిద్ధాంతిని పీలిపింఛవలెనని చెప్పిరి, 


కోభ__మీలోపల ముహూర్తము పెట్టిననా(టి ర్యాతియ్మే సిద్దాంతికి 
జ్యారము తగిలి, వ్యాధి (ప్రబలమయి జీవితాశపోయినందున మంగళ 
వారమునా(డు మధ్యాహ్నమున ఆయనను భూశయనను చేసినారు. అప్పు 


10 145 


శాయన బంధువు లందజునుజేరి చదువుకొన్న |బాహ్మణున కిటువంటి 
ఇాఫ్త యోగ్యమయినదికాదని యాతురసన్యాస మిప్పించినారు. ఆ రాత్రి 
నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నా. 
డట, మీరిప్పుడే పోయి యీ మాసములో వివాహ ముహూర్త మెప్ప 
చున్నదో విచారించి రండి, 

రాజ--చి త్రము సెలవు పుచ్చుకొనెదను, 


అని లేచి తిన్నగా సుబ్బారాయుడు సిద్ధాంతిగారి యింటికి(బోయి 
'జావడిలో పీటలమీ(దగోడకు( జేరగిలబడికూరుచుండియున్న యాయనకు 
నమస్కరించి, దేహము స్యస్థముగా నున్నదాయని రాజశేఖరు(డుగారు 
తుళ ల్మపశ్నము చేసిరి, 

సుబ్బ--కొంతవజకు నెమ్మదిగా నున్నది. నారోగము [పబల 
ముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, .నా సొత్తు 
నసహరింపవలెనని సాజ్ఞాతులందజును జేరి నాకు సన్యాస మిప్పించినారు. 
నా రెండవ పెండ్లి భార్య కాప్పరమునకు వచ్చి యాజునెల అయినది. 
డానితో పట్టుమని యొక సంవత్సర మైన సౌఖ్య మనుభవింపలేదు. నా 
దేహము బలిపడ(గానే యింటసహీత ముండనీయక నన్ను తజీమి 
వేయుదురు. 


రాజ--జరిగిపోయినదానికి విచారించిన ఫలమేమి? మీరిక 
పంసార సుఖములను మజచి, మీరున్న య్యాశ మమునకు ముఖ్యముగా 
గావలనీన (ప్రణవమును జరీపించుకొనుచు ము క్రినూర్గమును జూచుకొండి. 

సుబ్బ---నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను, నేను 
మీకు: జేసిన యపకారమును మజచి నన్ను మన్నింపవలెను, 

రాజ--- మీరు నాకేమి యపకారము చేసినారు ? 

#౫ 

సుబ్బ చేనీన పాపము చెప్పిన(బోవుట్టేని "పెద్దలు చెప్పుదురు. 
సే మొన్న సీతసిచ్చి వివాహము చేసినత (డు ధనవంతుడు కాండు, 
అతడు శోభనా దిరాజుగాలికీ ముండలను తార్చువా(డు, అతడు 


146 


శరించిన వస్త్రములు, మురుగులు మొదలయినవి రాజుగారివే. రాజుగారీ 
తల్మతమును పన్ని నన్ను మీదగ్గరకు బంపిన నేను వచ్చి కార్య సంఘ 
టన్స్‌ము చేసినాను. ఇంతకును దై వసంకల్చ మట్టున్నది కా(బట్టి కార్యము 
జరీగిపోయినది, మీరన్నట్లు జరిగిపోయినదానికి విచారించిన ఫలములేదు. 


రాజ---శోభన్నాదిరా జంతటి దుర్మార్గుండా? ఆతని సంగతి నేను 
మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈ కపటము తెలియక 
రూపాయలు చేతిలో బెట్టినప్పుడు నామీ(ది యను[గహముజేతనే యిచ్చు 
చున్నా( డనుకొన్నాను. రామరాజు ధర్మమా యని వివాహము కాకపో(బట్టి 
సరిపోయినది కాని, లేకపోయిన యెడల నిష్కారణముగా పిల్లదాని 
గొంతుక కోసినవార మగుదుమే. 


సుబ్బ--వివాహము కాలేదని మేలువార్త' విన్నాను. నిశ్చయమైన 
కార్యమెట్లు తప్పిపోయినది, 


రాజ---మాజ్ఞొతి యొకండు కాలముచేసినట్టు మయిల వర్తమానము 
వచ్చినందున మీరు పెట్టిన అగ్నమున శుభకార్యము కాలేదు. మరల [కొత్త 
ముహూర్హమును పెట్టించుకొని రమ్మనియె యాదుర్మార్లు(డిప్పుడు నన్ను 
మీ వద్ధకు( బంపినాండు. 


సుబ్బ--ఆ పొపకర్మునిమా(ట యిక నాతో( జెప్పకుండు,. ఆ 
ఫాపాత్ముని పేరణమువలన మీయింట ముహూ ర్తము పెట్టిననా(డే నాకు 
'రోగమారంభ్ల మైనది. కాబట్టి మీయెడల చేసిన మోసమునకు శిక్షగా. భగవం 
తుడు నాకీ యాపదను దెచ్చి పెట్టినా డనుకొని వివాహము కాకమునుపు 
రోగముకుదిరెనా మీతో నిజము చెప్పినేసి పాపపరిహారము పొందవలెనని 
కోజీవేల్చులకు [మొక్కుకొన్నాను. ఆలాగునను కుదిరినదికాదు. అటు 
శకువాత 


147 


“వారిజాక్షులందు! వైవాహీకములందు(। 

(బాణవి శ్రమానభంగమందు(। 

జకితగోకుల్మాగజన్మ రక్షణమందు। 

బొంకవచ్చు నఘముపొంద దధిప॥"! 

అను వక్రనీతిని దల(చుకొని వివాహ కార్యమునకై కల్పలాడ్‌తిన్‌ 
గదాయని కొంత మనస్సమాధానము are శః నీతినిబట్టియే. 
యెవ్వరును మీతో( బద్మరాజు విషయమై |ప్రస్తావించినవారు కారు, 





1, ఆచంట లక్ష్మీపతిగారు తను గ. హరో వీరేళలింగంగారి దగ్గర: 
విద్యార్థి, పీరేళ్లలింగం ల్లాసుల్లో వ పాఠాలు చెపే ప్పటప్పుడు . శః పద్యాన్ని పీమర్శిన్తూ 
ఉద్వేగంగా మాట్లాడేవారి రాకడ: “ప్పి రేశరింగము. పంతులుగారు మాకు తెలుగు 
పండితులు. క్లాస్‌లో పాఠములు చెబుతూ రెండు మూడు పద్యములు చదివి, ఏదో 
సోషల్‌ రిఫారోమ్‌ వ్‌ షయమును గూర్చి ఉపన్యాసము (ప్రారంభించగా గంటంతా 
దానిమీద లెక్చర్‌ తోనే గడిచిపోయేది. 'వారిజాకృలము, వై వాహికములందు........ జు 
అనే పద్యమును చదివి హిందూ దేశమునందు సత్య(పవ ర్తనము, హిందువుల 
ఆచారములు - వీటిని గూర్చి హేళన చేస్తూ క్లాసులో పెద్ద ఉపన్యాసములు. 
ఇచ్చేవారు, పుట 89 - 197, 

వల్లూరి సూర్యనారాయణరావుగారు కూడా స్వీయచరి తలో ఇట్లా (పస్తావిం 
చారు పంళులుగారిని గూర్చి, 

“అ 1878 సం॥లో నేను రాజమహేంద్రవరము గవర్నమెంటు కాలేజీలో 
నాల్గవ ఫారములో చేరినప్పటినుండియ, కందుకూరి వీరేశలింగం పంతులుగారు మా 
కుపాధ్యాయులుగా నుండి ఒక్క తెలుగే గాక మరికొన్ని (గ్రంథములలో కూడ 
పాఠములను చెప్పుచుండిరి4, 


ఈయన యలవాటును బట్టియు; మేము పాఠములను సరిగా వల్లి ంచకపో 
బట్టియు, క్లాసులో యేవియో లోకోభి రామాయణములలో దీం'పేవారము. 'మా కోమరి. 
మనస్సులకు నాటునట్లు మాకు ఉగ్గుపాలతో సంఘ సంస్కరణలను గురించియ, 
సాంఘీక మూఢ విశ్వాసములను క న్వరించియ చిత వనిచితమగ యీయన 
ఉపదేశించుచుండిరి. పూర్వపు రాతి బొమ్మల నన్నీటిని (బద్ధలు కొట్టుటే యీయన 
పరమావఢథ్మి అంధ కవుల అతిశయోక్తులు, అలంకారములు" యీోయనకు. 
తలకెక్కవు. వాని నెల్లపుడు యీసడించేవారు. " పుట 185 = (1986) 


148 


రాజ-- ఇప్పుడేపోయి యీ సంగతి శోభన్నాదిరాజు నడిగి యన 
వలసిన నాలుగుమాటలును మొగముమీ(దనే యనివేసి వచ్చెదను. 

అని వెంటనే పోయి శోభన్నాదిరాజు వీధి గుమ్మములో నిలుచుండి, 
యుండ(గా జూచి “మీరేమో గొప్పవారనుకొని మీమాటను నమ్మి మోస 
పోయినాను. మీతో నింతకాలము స్నేహముచేసినందుకు, నా కొమా ర్తెను 
నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొజకా ప్రయత్నము చేసినారు ?” 
అని నిర్మయముగా( బలికి రాజశేఖరుండుగారు వెనుకకు మరలిగి. శోథ 
చ్మాదిరాజు మరల( బిలిచి “మావద్ద( బుచ్చుకొన్న రూపాయలనిచ్చి 
చజీపొమ్ము” అని నిలువ(బెష్టెను, “మీరిచ్చిన రూపాయలును నాయొద్ద 
నున్న రూపాయలును కూడ గలిపి వానితో వివాహమునకు వలయు 
వస్తువుల నెల్ల కొన్నాను. ఇప్పుడు నా యొద్ద రొక్కము' లేదు; చేతిలో 
నున్నప్పుడిచ్చెదను" అని వెళ్ళిపోవుచుండగా, శోభన్నాదిరాజు తన భటులీ 
చేత రాజశేఖరుండుగారిని పట్టితెప్పించి చెజసాలలో( బెట్టించెను, ఆ సంగతి 
మాణిక్యాంబకు దెలిసినదీ మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను 
దలిచుకొని స్మిదాహారములు మాని సదా యీశ్వరభ్యాసము చేయుచు 
తోళోపల దుఃఖించి కృశించుచుండెను. 


ఈ సంగతి జరిగిన మూ(డవనాండు నూర్యోదయమయిన 
తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండగా నెవ్వరో యిద్దరు.మనుష్యులు 
వచ్చి “మీ యన్నగారు పిఠాపురమునుండి వచ్చి యావలి వీధిని కరణము 
గారీ యింటిలో( గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మన్నాండు" 
అని చెప్పీ సీతను .దీసికొనిపోయి యూరి బయటనుండి యెత్సుకొని పాణీ 
పోయురి. ఈ దుఃఖవార్హ మాణిక్యాంబకు దెలిసిన తోడనే యామె భూమి 
స్వేద పడి మూర్చపోయి. కొంతసేపటికి దెలిసి పెనిమిటి యొక్క 
వియోగమునకు( బు[తికాళశోకము తోడుపడ నెవ్వరెన్ని విధముల! జెప్పినను 
భూనక కన్నీరు కాలువీగట్ట చితిపించుచుంగెను, 


149 


పదునొరండప (పకరణము 


సుబ్రహ్మణ్యము పిరాపురము (బవేశంచుట = ఓక మి(తుండు కనబడి 
యింటికి గొనిపోయి యాడరించుట --- నీల్మాదిరాజు చర్య --- దాజుగార్ష 

ధనము పోవ్సట --- అంజనము వేయటం-పోయిన ధనము నీలా దిరాజు 
దొడ్డిలో మజీకొంత సొమ్ముతో, గూడ దొరుకుటి 


త్రలిదం[డులను వీడొ_ని బయలుదేరిననాండు స్క్ముబహ్మణ్యము 
(తోవదప్పి యెచ్చటికోపోయి తుద కసలసంజవేళశ పిఠాపురము చేరెను. 
అప్పుడు కొందణు దుష్టాత్ములొకచోట గూరుచుండి యాతని వాలకమును 
జూచి తమలో? దామాలోచించుకొని “యీత,డు పల్డిటూరి వా(డుగా( 
గనంబడుచున్నాడు. ఈతని బెదరించి మనమే నుయిన పుచ్చుకొందము" 
అని నిశ్చయము చేసికొనిరి, వెంటనే యా గుంపులో నుండి రాజ 
భటు(డొక(డు పెకినచ్చి ముందుకు 'నడిది స్క్యుబహ్మణ్యమువచ్చు మార్గ 
మున కడ్డముగా నిలిచి గంభీరధ్వనితో “ఆ వచ్చెడువా రెవరు ?” ఆని 
అడిగెను. 


సుఖబ-నేను (బొహ్మణుండను; నీమవరమునుండి వచ్చుచున్నాను. 
భటు--ఇంత చీకటి పడిన తరువాత వచ్చుటకు కారణమేమి ? 


స్కుబ--తిన్న (గా బయలుదేరినది మొదలుకొని నడచివచ్చిన. 
యెడల |పొద్దుండగానే యూరు చేరియుందునుగాని, దారితపి స్పి పెడదారిని 
పక్షీ వచ్చినందున నింత యాలస్యమయినది. 


వటు---ఈ [గామమ్నులో సీకు భింధువులెవరున్నారు ? 


150 


సు[బ---ఎవ్వరును బంధువుఖు లేరు, రాజుగారి న్మాశయించి వని 
సంపాదించుకోవలె నని వచ్చినాను, 


భటు--నీ భుజము మీ(ది మూట యెవరిది? 
సుబ--నాదే. మజీయొకరిమూట 'గ్రాయొద్ద కెందుకు వచ్చును? 


భటు---నీది కాదు. నీ వనుమానపు కఘనుష్యు(డవుగా( గన(బడు 
చున్నావు. నిన్ను నే నిప్పుడు వదిలిపెట్టను. తిన్నగా ఠాణాకు నడువు, 


స్కుబలానేను దొంగను కాను, చిన్నప్పటినుండియు నింత (పకి 
సతో (బతికినవా(డను, నన్ను విడిచిపెట్టు. 


భటు--బీళటి పడ్డతరువాత (గ్రామమునకు వచ్చినవారిని విడిచి 
'పెట్ట(ూడదని మా రాజుగారి యాజ్ఞ, విడిబీపెద్టెడు పక్షమున నా శేమిచ్చె 
దవు. 

స్కుబలానాలు గణాలిచ్చెదను'నన్ను విడిచిపెట్టు, 


భటు--నాలుగురూపాయలకు తక్కువ వల్గ్థిపడదు, నీవు చూత! 
బోయిన దోంగవుగా గన(బడుచున్నావు. ఘా నక్కడ పెట్టు; "పెట్టక 
పోయిన నిన్నేమి చేసేదనో చూడు. 


ఆవరకు బాహ్యభూమికీ వెళ్ళి తిరిగినచ్చుచున్న యొక వృరువు 
డింతలో నామార్గముననే యింటికి' బోవుచు, ఆ సందడివిని యచోదీ 
నిలుచుండి “ఏమా మనుష్యుని నట్లు తొందర పెట్టుచున్నారు” యన్‌ 
. అడిగెను, 


స్సుబ్రా-చూచీనారా, యీ మనుమష్యుఃడు నాలుగు రూపాయలిచ్చి 
నం గాని 'నీన్ను పోనీయ్యనని' నిర్భంధ పెట్టుచున్నా(డు, 

పురు--సుబహ్మణ్యమా? నీవా ! కంఠస్వరమునుబట్టి యాన 
వాలు పట్టినాను. ఇక్కడి కొక ్క-డవును ర్యాతివేళ నెందుకు వచ్చీసావు? 


ఇంటీకడనుండి చెప్పకుండ పాణిఫోయి రాలేదు గదా? ఇంటికి ళో 
పోదము? 


151 


స్కుబ--ఉమాపతిగారా? మీ రిక్కడ నున్నారేమి? మీరింకొక 
నిమిషము రాకపోయినయెడల, వాండు బెదిరించి నా యొగ నేమైన 
గాంచేయును జుండీ, 


ఉమా---ఏ'డీ; నిన్ను తొండజపటీచినవా. డెన్వండు? 


స్ముబ---మనము కటలా డునుకడుటి చూచి మెల్టిమెల్లగా జొటీ 
ఊోరము నుండి పారిపోవుచున్నా (డు. 


ఉమా-లాపోన్సీ వాని సంగతి రేపు విచారించి కనుగొందము, 


ఆని మాటలాడుకొనుచు వారిద్దణును గలిసి యింటివంక నడిచీరిః 
చేరు లోపల సుబహ్మణ్యము తన తం డికిని కుటుంబమునకును 
“నా(టివజకు సంభవించిన విపత్తులును [పస్తుతపు స్థితియు తానక డికి 
వేచ్చిన కారణము చెప్పెను.. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసన 
పడి తొను చిన్నతనములో రాజ శేఖరుండుగారివద్ద ( జదువుకొన్నప్పుడున్న 
యెళ్యర్యమంతళయు బోయి యింతలో నింత వీదతనము సంభవించి 
నందున కాళ్చర్యపడి శనకు విద్యాదానము చేసిన గురువు నిషయమై 
శ క్రి వంచన, లేక ప్రయత్నము చేసి చేతనయిన యుపకారమును జేయ 
సలెననీ మనసులో నిశ్చయించుకొనెను, కా(బట్టి,: సుబ్రహ్మణ్యమును సలు 
విదముల నాదరించి, తాను పిళాపురపురాజుగారియొద్ద నిరువదిరూపాయల 
యుద్యోగములోనున్న సంగతిని జెప్పి, అతనికింత యనుకూలమైన పని 
చేయించుటకై రాజుగారి యొద్ద( [బయత్నము చేసెద ననియు, పనియైన 
డొక తనయింటనే యుందవలసిన దనియు(' జెప్పెను. ఆ ప్రకారముగా 
[పతిదినమును సు[బహ్మణ్యము భోజనముచేసి యుమాపతిగారి తోడ? 
చూడ రాజసభకుః బోవుచుండెను. పీఠికాపురాధీశ్వరుడయిన విజయరామ 
రాజుగా రొకనాః డాతని జూచి యీయన యెన్యరని యుమాపతిగారి 
నతుగ(గా, ఆయన వారి స్థితిగతులను మొదటనుండియు జెప్పి, “తమ 
యాస్థానములో నేదియయిన నొక యుద్నోగ మ్రీతని కిప్పింపనలయు' 
చవి మనవి చేసెను, 


152 


ఉమాపరీగారి యింటినుండి రాజుగారికోటకు( బోవుమార్గనులో 
శొక గొప్ప మేడయుండెను, ఆ మేడ నద్దెకుళ బుచ్చుకొని నెలదినముల 
నుండి యందులో నొక రాజుగారు తన సేవకులతో( గూడ కాపురముండి 
శెండు మూడు దినముల [కిందట [బ్రాహ్మణ సంతర్పణ మొకటి చేసెను, 
సొమ్ములేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని 
సహజగుణమే కాంబట్టి ఆ యూర్మివాహ్మణో తములును నిత్యము నింటి 
వద్ద ఘృతము నభిఘరించుకొనువారే యయ్యును నా(డు మ్మాత్రము 
శేరలకొల:ది నేయి క్రాగిరి, ఆ సంతర్నణమువలన రాజుగారి కీర్తి [గామ 
మంత టను వ్యాపించెను; కొ(బట్టి pe పలువురువచ్చి యాయ 
నను న్యాశయించి పి సోవుచుండిరి. ఆయన పేరు నీలా దిరాజుగారు. ఒక 
నా'డు నీల్యాదిరాజుగారు భోజనము చేసి వీధి యరుగుమి(ద పణారు 
చేయుచు నిలువ(బడి, ఆ [తోవను రాజసభకు( బోవుచున్న స్ముబహ్మణ్య 
మును దూరమునుండి చూచి 'మాట' యని చేసై(గజేసి పిలిచెను. 


నీలా--పూర్యము మిమ్మెక్కడనో చూచినట్టున్నది. మీ కాంపు 
రపు [గొమమేది? 

సుబా-నా జన్మభూమి ధవశేశ్వరము. మా యింటిపేరు 
గోపేటివారు. నా పేరు సుబహ్మణ్యము. 

నీలా---అవును జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరు(డుగారి 
కౌమూళ్ళు కారా? ఇప్పుడాయన యెక్కడ నున్నారు? 


స్కుబా8ఇక్కడనే భీమవరములళో నున్నారు. మీ రాయన 
వెక్కడ నెజబుంగుదురు? 

సీలా---ధవ శేశ్వరములోనే చూచినాము. మేము సంవత్సరము 
(క్రిందట యా,త్రార్థమై బయలుదేజి పదిదినములు ధవశేశ్వరములో నుండి 
గొతమీస్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్య షేత్రములను 
సేవించుకొని, మాసము [కిందట పాదగయను దర్శించుటకయి వచ్చి 
ఇతస్సదినుండియు నిక్కడనే యున్నాము, మీ తండ్రిగారికి మా యెడళి 


158 


గురుభావేము, మేమక్కడ నున్నచినములలో వీ తంిగా రెప్పుఢడును 
మాయొద్దనే యుంగెడివారు, 


సు|బ-- సంవత్సరము (క్రిందట మిమ్ము! జూచినట్టు నాకు 
జ్ఞాపకములేదు. మీరెక్కత బసచేసినారు? 


సీలా--మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా. జ్లావక 
మున్నది, మీ కిద్దజు చెల్లె్యడ్రుండనలెను. వారు బాగున్నారా? 


స్కుబలా పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న చెల్లెలు 
బాగున్నది, 


నీల్లా-=-మీరు నా సంగళి బాగుగ. నెజణుగరు. విజయనగథళవ్వ 
రాజుగారు మా మేనమామకొమాళ్ళు. మొగలితుణ్ణురాజుగారి కిచ్చినడి మా 
సవతి మేనకోడలు, 


సుబ---నేనిప్పుడు సభకు బోవుచున్నాను. మణియొకప్పుడు 
సావకాశ ముగా చర్శనము చేసికొని  మాటాడెదను. . ఇప్పటికి "సల 
విచ్చెదరా? 


అనీ సెలవు పుచ్చుకొని న్యుబహ్మణ్యము రాజుగారి కొలువు 
కూటమునం బోయెను. ఆతడు (పతిదినమును తస్పక సభకు! బోవుచు, 
ఉద్యోగస్థులతో నెల్పి "స్నేహముచేసి, అన్ని విధముల పనులను నేళ్చ 
కొనెను. అక్కడి కౌలువుకాక్కుడ్రందలును ఏ కాగితము [వ్రాయవలసి 
వచ్చినను సుబహ్మణ్యమునే పిలిచి [వాయించుచుందురు. ఏ లెక be కట్ట 
వలని వచ్చినను నుబహ్మణ్యముచేతనే కట్టించుచుందురు. అందునేత 
నతనికి జీత మేమియు లేకపోయినను జీతగాం|డ్రకం చె పనిమ్మాత మెక్కువ 
గలిగి యుండెను, ఈ [ప్రకారముగా నందణికిని దయబచ్చునత్తాగా 
నెవ్వరే పని చెప్పినను జేయుచు వచ్చినందున వారందజును గలసి “యా 
చిన్నవా(డు బహుకాలమునుండి యాశ్రయించి సంస్థానము కని"పెట్టీ 
యున్నా(డ'ని రాజుగారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు తేమ 
యము నచ్చినప్పు. డుద్యోగమును జెఫ్పీంచెద. మనియు, అందాక ' దినాల 


154 


మును కనిపెట్టుకొని యుండవలనినదనియు '"సెలవిచ్చిరి. ఈ లోపల 
సుబ్రహ్మణ్య మొకనా(ఃడు వెళ్ళి మరల సీల్మాదిరాజుగారి దర్శనము 
చేసెను. 

సీలా= ఏమయ్యా ? స్ముబహ్మణ్యముగారూ ! గామమాత్లో 
విశేషము లేమి ? 

స్ముబ---వింతలేమియు లేవు, ఉద్యోగమున కయి రాజుగారి 
ననుసరించుచున్నాను. ఇంకను పని కలిసి రాలేదు. 


సీలా---మీకింత యనుసరించుట యెందుకు? దూరదేశమునకు 
వెళ్ళగలరా ? నిమిషములో విజయనగరప్ప మహారాజుగారివద్ద గొప్ప పని 
చెప్పించెదము. అయన మాకు వినత లి కొమారు(డు. 


ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారు(డని చెప్పిన 
దొనికి విరుద్ధముగా నున్నందున, ఆత? డబద్ధమాడుచున్నా(డని మనసుతో 
ననుకొనియు చెప్పినమాట మంచిది గనుక కొంచెము సంతోషిలచి 
సుుబహ్మణ్యము మారుపలుక కూరకుండెను, 


_ _ నీలాాఅనుమానించుచున్నా రేమి? మీతోడు. మీకు తప్పక 
గొప్ప యుద్యోగము నిప్పించెదము. కాళహ నీ రాజుగారయిన రామవళ్మ 
గారికిని మాకును నత్యంత మెతి, చిన్నప్పుడు వారును మేమును నొక్క 
బండిలో నెక్కినాము. ఈ సంగతి పరమర హస్యము, ఎవ్వరితోను. 
జెప్పవద్దు. 

సుబాచి త్రము ఇక్కడ పని కలిసిరాని యడల నవశ్యముగా 
వెళ్ళిదను. 


నీలా---మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును. 
గాళహ స్థిరాజుగారును కలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి 
మనకెందుకు(గాని, అప్పుడాయన బోగముదాని నుంచుకొన్నాడు సుష్మా. 


సు్కుబ--తమరు (పొద్దుననే యక్షతలు ధరించినారు. పార్థివము 
చేయచున్నారా ? 


155 


సీలా--పూర్యము పార్థినము కేయుచుంటిమి కాని సప్పుడు 
శిజీవూజ మాత్రము చేయచున్నోము. మీ రాజుగారు కూడా శివపూ 
ధురంధరుల(ట కాదా? అందుచేతనే వారికి విశేపైశ్వర్యము కక 
యున్నదని విన్నాము, 


సు్రబ--అవును. వారు శ్రీమంతులనియే నేను విన్నాను, 


సీలా--మీ రాజుగారివద్ద రొక_ మేమా త్ర మున్నదని చెప్ప 
కొనుచున్నారు. 


ను[బ-పది లక్షలకు తక్కువ లేదని వాడుక, 
నీలా---అది అంతయు( గోటలోనేగదా యుండును? 


సుబకోటలోనే యుండును, అక్కడ జిరకాలము నుండి, 
నమ్మకముగా. బనిచేయుచున్న ముసలిబంట్లు కావలియుందురు. 

నీలా---విజయనగరప్ప మహారాజుగారు కొతగా నొకకోటను 
గట్టందలంచి, మేము చూచిన పట్టణములలోనున్న కోటల పటములను 
వాయించి, తీసికొని రండని నుణి మణి చెప్పినారు, మొన్ననే పెద్దాపురప్ప 
కోటపటమును దెప్పించినాము. మీరీ కోటపటమును కూడా (వాసి యియ్య 
గఅరా ? 

స్కుబా-ాచిత్తము. కాగితము కలమును దెప్పింపుండు. ఇప్పుడే 
[తౌసి యిచ్చెదను, 

అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీందట 
శాను జూచిన దంతయు జ్ఞాపక మునుబద్దీ కేటహును (వాని సీలా దిరాజు 
గారీ చేతికిచ్చెను, ఆయన దానిని జూచుకొని యా యా స్థలముల 
యుపయోగములను గుజించియ పని యొక గ్రా గట్టితనమును గూర్చియ 
ప్రశ్నలు వేయజొచ్చెను, స్నుబహ్మణ్యమును దనకు దెలిసినంతవణకు 
సచు త్రరములను జెప్పుచు వచ్చెను. 


£56 


నీలా--ఉఊ త్తరపు వైపున వీధి [పక్క నున్నదేకదా ధనాగారము? 
స్ముబ---అవును. 


సీహీ--అంతయు. బాగుగానున్నది; కాని కోటగోడ యెత్తెంత 
పెట్టినారు? 


సు[బ-సుమారు పం|డెండడుగు లుండవచ్చును, 


సీలా--ామన మీ కోట పటము (ానికొన్న సంగతి యెవ్యరికీసి. 
దెలియనీయక రహస్యముగా నుంచవలెను. రాజులకు తమ కోటవంటిది 
మజీయొకటి యుండుట కిష్టముండదు. 


అని చెప్పి, లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును 
పశ్ళిముతో( దెప్పించి తాంబూల మిచ్చి, కోటకట్టించనప్పు డీ పటము 
వాసి యిచ్చినది మీరే యని రాజుగారితో. జెప్పెదము సుండీ యని. 
పంపివేసెను. సుబ్రహ్మణ్య మా మాటలకు సంతోషించి సెలవు పుచ్చు 
కొని, తనకొక వేళ గొప్పయుద్యోగ మగునేమోయను నాశతో పరిపరి 
విధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికి వచ్చెను, 


తరువాత నాలుగుదినముల కొకనా(డు [ప్రభాతసమయముననే 
రాజుగారి యింట దొంగలుపడి ధనాలయములోని నగలును రొక్కమును 
దోచుకొనిపోయినారని యూరనొక కింపిదంతి కలిగెను, పిమ్మట గొంత 
“సేపటికి రాజభటులు సందడి చేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, 
తమకు విరోధముగా నున్నవారి నంద టీని పట్టుకొని ఠాణాకీడ్చుకొని 
పోవ మొదలు పెట్టిరి. అక్కడ నున్నవారు వాండ్రను కొట్టలో( బెట్టి 
నేరము నొప్పుకొండని పలువిధములః గొట్టి బాధింప( జొచ్చిరి. కాని వారు 
నిరపరాధుల నెందజీని పట్టుకొని బాధ పెట్టినను నిజమయిన దొంగలను 
మాత్రము కని పెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోట గోడకు నిచ్చెన. 
వేసికొని దొంగలు 'లోపల |పవేశించినట్టు' అడుగుల జాడ కనంబడు 
చుండెను. గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడలో చిన్న 
తలు పెత్తుటకు తగినంత పాణిద్వార మొకటి కొట్టబడియుండెను, ఆ ద్వార 


157 


మును [తవ్వుటకు, బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకున్నచో 
జథమపక్షము రెండుజొముల నేపయినను పట్టును, రాతి యంత సేపు 
మేల్లుకొని పనిచేయటకు దొంగల నిద యేమయిపోయీనదాయని విచా 
థింపవలనిన యక గజలేదు, వారి నిద యంతయు ద్విగుణముగా వచ్చి 
కావలివాం[డ్ర నా్రయించినది, కొట్టులోపల రూపాయల సంచులు చప్పు 
చై నప్పుడు ధనలక్ష్మి మూలుగుచున్న దని జడిసీకొని కావలియున్నవారు 
ఛదమైన గదిలో దూరి తలుపువేసికొని [ప్రాణములను కాపాడుకొని 
భనియు, [గొమములో నొక /ప్రవాదము పుట్టినది. ఇదెంత నిజమో 
యీూశ్వరునకు దెలియును. ఏది యెట్టయినను ధనలక్ష్మి మాత మార్మాత్రి 
నఠవాహనారూఢురాలై నూతన ద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన 


మాట మాత్రము వాస్తవము. ఎన్ని విధముల ప్రయత్నము చేసినను 
రాజకీయ భటులకు దొంగలజాడ యెక్క_డను గానరానందున, విసిగి 
తుదకు వారు తమ నాయకుని కడకు వచ్చి తాము పడ్డ ప్రయాసనంతయు( 
జెప్పుకొనిరి. అందుమీ(ద నాతడు చేయవలనినపని యేమియు తోంచక 
కొరిత సేపాలోచించి దొంగలు పట్టుకొనిపోయిన సొమ్ము తెప్పించలేక 
పోయిన యెడల రాజుగారివలన మాట వచ్చును. గా(బట్టి రాజకీయ 
నియోగులలో నొకరిమీ(ద పెట్ట నిశ్చయించి, వారి నందిని చేజువేజ 
"పేళ్క్ళాని యెవరిమీద బెట్టిన నెవరికి కోపము వచ్చునోయని జడిసి, 
వారీతో లోకువయెన వారిమీ(దికి తోయనెంచి; యాపని తాను చేయుట 
యుచితముకాదని యింటికిపోయి మాటాడి యంజనము చేయువాని నొక 
నిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను. 


నాయడా-ఏమోయి భీమన్నా! ర్యాతి రాజుగారియింట ధనము 
శోంబనది. నీ వా ధన మపహరించినవానిని చెప్ప(గలిగినయెడల, నీకు 
గొప్ప బహుమతి దొరక(గలదు. 

భీమ---అఆడెంత సేపు? సొమ్ము తెప్పంచుకోగలిగినయెడల అంజ 
నము నేసి నిమిషములో “పేరు చెస్పించెదను. 


158 


నాయ అంజన మిప్పుడు నీ యొద్ద నీద్దముగా నున్నదా ల్గిపే 


భీమ---ఉన్నది. ఆది పిల్లి కన్నులవానికేగాని పాజదు. అటు 
వంటీవాని నెవ్వని నైనను సిలిపించవలెను, 


నాయకు. డా మాటలు విని యొకభటుని బిలిచి, “నీవు పోయి 
చాకతి సామిగానిని తీసికొనిరా, వానివి పిల్చికన్నులు” అని నియమించెను. 
వాయు వెంటనేపోయి రెండు గడియలసేపునకు సామిగానిని వెంట! 
బెట్టుకొని వచ్చెను, ఈ లోపల నంజనము వేయునా(డు దాసిదానిచేత 
గడినొకదానిని నలికించి, అందొకమూలను నూనెతో గొప్ప దీపమును 
వెతి(గించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండి ముగ్గుతో 
నొకపట్టు పట్టి అందాంజనేయ విగ్రహమును కాటుక కరాటమును ఉంచి 
పూజ చేయుచుండెను, చాకలివాండు వచ్చినతోడ(నే యాత(డు తనపూజను 
చాతీంచి, పట్టులో వానిని గూరుచుండంబెట్టి బరిణలోని కాటుకను వాని 
కుడిచేతిలో రాచి దానిని నిదానించిచూచి దానిలో నేమి కనంబడునో దాని 
నెల్టీ తనకు( జెప్పుచుండుమని యు తరవు చేసెను, 

భీమ చేయి దీపము దగ్గరగా బెట్టి దానివైపు జెప్పవాల్బక 
చూడు, నీ కిప్పుడేమయిన( గన(బడుచున్నదా ? 

ప్రోమి===లెదు, కాటుకమ్మాతము కన(బడుచున్న ది. 

ఫీమ---చూపు చెదరనీయకు, ఇప్ప గేమయినం గనబడుచున్నడా? 

సౌమి---కనబడుచున్నది. పెద్దబంగారప్పు రేకువలె నున్నది. 

ఫీమ---ఆ రేకు నడుమ నేమయిన నున్నదా ? 





1. అంజనము. 
The magic ointment used, for the purpose of disco- 
Yering any thing that is, concealed ఆంజనకాడు a Conjurer, 


he who finds that which is concealed by putting this 
diatment on his hand or on his eyelashes. అంజనము వేసి 


చాత to search for hidden things అని (టౌను నిఘంటువు, 


159 


' సామి---అవీసిచెట్టున్నది, 


ఫీను--అవిన్‌చెట్టుకో దశోఠకవృతము, ఆ వృక్షము కొమ్మలలో 
నెవరున్నారో చూడు. 


సామి పెద్ద కో(తియున్నది. 


నీము--కో(తీ యన(బోకు. ఆంజనేయులువారును, నీ మననులో 
నమస్కారము చేసి యేమిచెప్పునో తెలిసికో, 


సామి--ఏమో పెదవులు కదుల్ప్చుచున్నాడు. ఆ మాటలు నాకు 
దెలియవు. 


భీమ---రాజుగారి సొమ్మెన్య రెత్తుకొనిపోయినారో యడుగు. 


సామి---రాజుగారినద్ధ కొలువున్న వారిలోనే యొకరు తీసినాళను 
చున్నా(డు, 


భీమ---వారింటిపే రడుగు, 

సామి---గో పేటివారు. 

సీమ పేరు కూడా చెప్పమను, 

సామి-- సుబ్బమ్మ. 

ఫీమ__సుబహ్మణ్యమా ? గోటేటి సుబహ్మణ్యము. 
సామి ఇందాక నీ వాలాగున( జెప్పలేదు, 


లీమ-_నీ వాంజనేయులవారితోనా మాటాడుచున్నావు ? ఆంజ 
నేయు లిందాక నాలాగున( జెప్పలేదనుచున్నావా ? ఆయన యాలాగుననే 
చెప్పినా(డు. నీవే పేరు నోట(బట్టలేక తప్పు పలికినావు, చాలు ఈపాటి 
కిలే ఇక మాటాడరకు. 


అని యాత(డు సామిగానిని తనవెనుకకు( తీసికొని సొమ్ము 
తీసినవాసి పేరు బయట(బడ్డదని కేకలు వేసి చెప్పనారంభించెను. భటుల 


160 


నాయకు(డును “ఈ దొంగతనము మతియొకరివలన జరిగినది కా' డని 
యీ [ప్రక్కనుండి యా |ప్రక్కకు( దిరుగసాగెను. సభలోని యుద్యో 
గన అందును వీం డిద్దజును గలిసి యానూట చాకలివానీకి నేశ్చి 
'ఫెట్టిరికాని యిందు సత్యమేమియు లేదని తల(చిరి, సాధారణ జను అంద 
లును నిజముగా దొంగతన మాత(డు చేయకపోయినయెడల చాకలివాని 
కా పే రెట్టు తెలిసినదనియు గట్టిగా సుబ్రహ్మణ్య మాపని చేసిననియు, 
జెప్పుకొనుచుండిరి, ఊరనెక్కడ( జూచినను సు బహ్మణ్యము సొమ్మును 
తస్కరించినట్టు అంజనము వేయఃగా బయటపడ్డదని మూశలు గట్టి 
మాటాడుకొన. జొచ్చిరి; రాజుగా రామాటల నెంతమ్మాతను విశ్వుసించ 
లేదు, 


అప్పుడు సభామందిరమునుండి యింటికి. బోవునప్పడు [తోవ 
ఫౌడుగునను (పజలెల్టీ “'ఈత(డే కన్నము వేయించినవా(డు' అని న్నుబ 
హ్మణ్యమును (వేణు పెట్టి చూపనారంభించిరీ, అందుచేత నాత(డు వట్టి 
నీలాపనింద వచ్చెగదాయని సిగ్గుపడి ర్యాతి భోజన మయిన తరువాత 
నొక్క_డును బరుండి తనలో దానిట్టు చింతింప మొదలు "పెట్టెను. ఆ 
గోడకు కన్నము వేసినవా: డెన్వ్నడయియుండును? ఒకడంత సాహసపు( 
బనిని చేయంజాలడు. అటువంటి బలమయిన రాతిగోడకు కన్నము వేసిన 
వా రిద్దీలు ముగ్గురుండక తప్పదు. ఆ ముగ్గురు నెవ్యరై యుందురు? కోట 
సంగతి గు రెజింగినవారే కాని మజియొకరు కారు. నాలుగు దినముల 
[క్రిందట నీల్మాదిరాజు నాచేత కోటపటమును [వాయించుకొన్నప్పుడు 
ధనాగారమునుగూర్చి రెండుమూడుసారులడిగెను. అతడట్లడుగుటకు(గారణ 
మేమి? ఈ దొంగతనములో నతని కేదో సంబంధము గలిగియుంగ 
వలెను. అతడు గోడయెత్తుకూడ నడిగెను, దొంగతనములో సంబంధమే 
లేనియెడల గోడ యెత్తుతో నతని కేమి ప్రయోజనము? అంతియకాక 
ఈ సంగతి గామములో పొక్కకమును పే వేకువజామున బహిర్బూమికి 
వెళ్ళుచుండ(గా నన్ను! బిలిచి యత(తు రాజుగారిలోపల దొంగలు పడ్ణా 
రట యని యడిగినాండు; అత(డు దొంగలలో( జేరియుండని పక్షమున, 


అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయం 


Ll] 161 


కాల మీంటికి వచ్చునప్పుడు వీధిలో" నిలుచుండంగా నాతని జూచినాను. 
అపుడాతీని చర్య వింతగా నున్నది. ఈ యన్న్‌ హేతున్నల చేతను 
షః ంచిచూడ(గా ఈతడు దొంగల గురువనుటకు సందేహము లేదు. రేష్ప 
రాజుగారి నడిగి కొందజు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని దెలియ 
కుండ నాతని యింటిమీ(ద పడి "పెట్టెలు మొదలగునవి పరీక్షించెదను, 
అప్పుడు కొంతసౌమ్మయిన దొరకగలదు. అందుమీ(ద నామీ(ది నింద 
యైననుఫోవును, అని యాలోచించి యార్యాతి యెట్లో వేగించి తెల్టివారిన 
తోడనే రాజుగారిదర్శనముచేసి తనయందు దోషము లేశమయినను' లేదని 
చెప్పుకొని తనవశమున( గొందజు భటులనిచ్చి తనయాజ్ఞ 'పకారము 
చేయు నుత్సరువిచ్చిననో దొంగలను సొత్తుతో. గూడ! పట్టుకొనెదనని 
దృఢముగా జెప్పెను, రాజుగారాశని మాటయందు గౌరవముంచి, తక్షణమే 
సదుగురు భటులను రప్పించి, మీరందజు నీయన చెప్పిన బ్రైలిచేసి పర్యన 
సానము మాతో మనవి చేయవలనినదని గట్టి యు త్రరువు చేసిరి, , సుబ 
హ్మణ్యము వారిని దీసికొని తిన్నగా నీలా దిరాజున్న యింటికి? బోయి 
వీధితలుపు. వేసీయుండ(గా వారినందటీని ఇంటీ చుట్టును కావలి పెట్టి యిద్ద 
తేచి. వెంట(దీసికొని పాణి ద్యారముల దొడ్డిలో ప్రవేశించెను. అప్పుడు 
సీల్మాదిరాజు పెరటిలో నిలుచుండి [కొత్త మనుష్యులు వచ్చుట చూచి 
త తరపడసాగెను. 

నీలా--సుబహ్మణ్యముగారా? (పొద్దుననే మీరీక గ్రాడకు వచ్చి 
నారేమి? 

సుబాతమ దర్శనము నిమిత్తమే. దొడ్డిలో నేమిచేయించు 
చున్నారు? 

నీలా=-వి త్రనములు చల్లించుటకయి. దొడ్డి [త్రవ్వించినాను ఏమి 
గింజలు చల్లింతునా యని యాలోచించుచున్నా ను." 


అని యాకొందరలో తన విషయమయిన బహువచన ప్రయోగ 
మును మజచిపోయి తన నిజమయిన స్థితికనుగుణముగా మాబాడెను, 


162 


సహ్మణ్యము మాజటమాటాడక భటులతో లోపల(జౌరబడి పెన 
అన్నియు దీయించి పరిక్షింప(గా వానిలోమున్న చమ లోపల బె రాగి 
యెళ్తుకొనిపోయిన వస్తువులును మజికొన్ని వస్తువులును గానంబడెను, గాని 


రాజుగారి సొ ల్లేమియుః గన(టడలేదు. తన సొమ్ము దొరుకుటయుట్టి నీల్మాది 
రాజే దొంగయని నిశ్చయముజేని వస్తువులు భూమిలో పాతిపెట్టి త్రవ్విన 
యానవాలు తిలియకుండ, మణుగుపజుచుటకయి దొడియంతయు. 
(దవ్వించి వి త్తనములు చల్లుటకని మిష పెట్టి బొంకుచున్నా (డని యూహ 
చేసి యతడు భటులచేత దొడ్డియంతయు [తవ్వించెను; అందొక 
చోట రాజుగారి లోపల బోయినసొ శ్రంతయు గవ్వయయినం 
బోకుండ మొలలోతు భూమిలో గానయడెను, వెంటనే కూలి 
వార్యడచేత సొమ్మును మోయించుకొని నీలా [దిరాజును 
నాతని భృత్యులను బటుకొని తీసికొని వచ్చుటకయి భటుల నియోగించి 
స్ముబహ్మణ్యము పక P యింటికివెళ్ళి నడచిన సర్వవృత్తాంతమును 
నివేదించి, కావళ్ళతో సొమ్మును ముందుబెట్టి దొంగల నొప్పగించెను, 
సీలాదిరాజును "సేవకులును తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడు 
కొనిరి, అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి ను బహ్మణ్యమునకు 
గొప్ప బహుమానమువచేసి, తాను "పెద్దాపురము రాజునకు గప్పముగ బ్రైడి 
సామంతరాజు గనుక వారిని విమర్శింపం దన కధికారము లేదసి 
దొంగలను రాజభటులవశమున నొప్పగించి వారికందబకు సు బహ్మణ్య 
మును నాయకునిగా(జేసి విచారణకయి పెద్దాపురము ?కృష్ణజగపతి 
మహారాజుగారికడకు( బంపెను, సుబహ్మణ్యమును ఉసూపకిగారియొద 
సెలవు పుచ్చుకొని “పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీది 
గుమ్మ మువద్ధకు వచ్చునస్సటికి పైనుండి మాలబల్లి యొక కడి మీ(ద పడెను? 
అప్పుడు ప్రయాణమాపీ గౌళిపాటుయొక్క_ ఫలము కను(గొనుటకు 
పురోహితునకు వ ర్రమానము పంపగా నతడు తాటాకుల పంచాంగమును 


163 


పట్టుకొనివచ్చి $5 న్సుమీ(ద పడలేదు గనుక మరణభయము లేదనియు,! 
స్నానముజేసి దీపము "పెట్టుకొని [బాహ్మణునకు కొంచెము సువర్ణదానము 
చేసినపక్షమున బల్లిపాటుయొక్క దోషము. పోవుననియు. జేసె ప్పెను. 
సుబహ్మణ్యము వెంటనే శిర స్సా నము చేసివచ్చి రాగిలో సువర్షముండును 
గనుక నాలుగుడబ్బు లా [బాహ్మణుని చేతిలోనే పెట్టి గాయత్రి చేసికొని 
తరువాత నెంతో యెండ యెక్కి_నను ఆ పూటనే పెద్దాపురమునకు వెళ్ళ 


బయలుదేజెను. 





దిల్ధ్య 

1, A lizard, Sond the white kind మాలబ్బ్సు the mottled 
kind చింతబలర్లి the speckled kind అని (బౌన్‌ నిఘంటువు, 

బల్లీ పొటుకు ఫలితాలు ఇలా ఉంటాయని (ప్రతి పంచాంగంలోనూ నేడు 
కూడా యీ వివరం తప్పనిసరిగా చేరుస్తున్నారు. తాటాకుల నాటినుఐచీ "ఇ 
ఆనవాయితీగా వస్తున్నదని ఇప్పుడీ రాజశేఖర చత్మిత (పస క్రినిబట్టి తెలునులో వచ్ను- 
సువర్ణ దానమూ, రాగిలో సువర్ణం ఉంటుంది కాబట్టి నాలుగు డబ్బులు దర్శన 


ఇచొడనడం పంళులుగారి వేశాకోళం. 


వో 


Le 


164 


సం జెండవ (పకరణము 


రామరాజు సాయమున సుబ్బరాయండు సీతను చెంటపెట్టుకొని వచ్చుట 

రామరాజు చెజసాలలో రాబశేఖరుండుగారిని చూచుట--రాజశేఖరుందుగారి 

కరాబంధవిమోచనము---శోథనా దిరాజును కికించుట-ాసుబ్బకాయ(రు 

రుక్మిణి యయి శన వృత్తాంతమును చెప్పుట, 

పెద్దాపురమునకు అయిదు[కోసుల దూరములో జగ్గయ్య పేటయను 
(గామమొక టిగ లదు. సీత నెత్తుకొనిపోయిన నాడు మధ్యాహ్నము రెండు 
శాములవేళ [(గొమకరణముయొక్క యింటివద్ద కెవ్యరో వచ్చి తలుప్ప 
శీయుమని కేకలు వేసిరి, అప్పుడు పదునాలుగు సంవత్సరముల 
(పాయముగలిగి మిక్కిలి యందగాండై యే హేతుపుచేతనో తల పెంచుకొని 
యున్న చిన్నవాః డొకండు లోపలినుండి వచ్చి తలుపుతీసి యెందుకు 
వచ్చినారనీ యడిగెను. అక్కడ నిలుచుండియున్న యిద్దణు మనుష్యులలో 
నొక(డు “బాహ్మణకన్యరకు డబ్బుపుచ్చుకొని యన్నము పెట్టెదరా? 
యని యడిగెను. ఆ చిన్నవాండు వెలుపలికి వచ్చి చూచునప్పటికి, 
ఎనిమిదేండ్ల యీడు గల యొక చిన్నది యరుగుమీ(ద( గూరుచుండి 
క్రీందు చూచుచు వెక్కి. వెక్కి. యేడ్చుచుండెను. ఆ మనుష్యులలో నొకండు 
చేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆ చిన్న వా(డట్టు 
వెలుపలికి వచ్చి తమ మొగమువంక దేజిపొజ చూచుచుండుట( గని ఆ 
మనుష్యులిద్దజును మీ, పేరేమని యడిగిరి, ఆత(డు సుబ్బరాయఃడని 
చెప్పి; యా చిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపు చూచి 
యిట్లనియెను, 

సుబ్బ---ఈ చిన్నది యెవరు? మీ రెడ్క_డనుండి _ తీసుకొని 
వచ్చినారు? ఎక్కడకు తీసికొని పోయెదరు? 


165 


మను--మాది కాకినాడ. ఈ చిన్నది మా [గామ కరణము 
కూ(తురు, పేరు సీతమ్మ. అప్పగారియింటిలో పెద్దాపురమున నుండంగా 
తండియింటికి. దీసికొనిపోవుచున్నాము. అక్కడికి వచ్చుట కిష్టములేక 
రాగములు సెట్టుచున్న ది. 

సీత---కాదు కాదు. నన్ను వీం[డెళ్తుకొని పోవుచున్నారు. 

సుబ్బ--- పెద్దాపురమునుండి కాకినాడ కీయూరు [తోవగాదే, ఆ 
చిన్నది చెప్పినమాటే నిజమని తోచుచున్నది, 

ఈ (ప్రకారముగా (ప్రళ్నో తరములు జరుగుచుండగా, వెనుకనుండి 
యెవ్వరో యేమణుపాటున వచ్చి సీతయొద్ద నిలుచున్న వానిని జుట్టుపట్టు 
కొని వంగదీసి వీ/పుమీద నీెగుద్దులను మణుగుగుద్దునును దబదోబ 
వర్షములాగున కురిసించెను, అది చూచి రెండవవా(డు సీతను తన మిత్రుని 
విడిచిపెట్టి పరిగెత్తుటలోం దనకు గల సామర్థ్యమునంతను జూపెను, ఆ 
[కొళ్తగా వచ్చిన నాశడును “పోనీకు పోనీకు” మని చేతిలోని వానిని 
నదలివేసి పరిగెత్తుచున్న వానివెంట(బడెను. ఆదే సమయమని రెండన 
వా(డు గూడ రెండవవై పునకు( బరుగెత్తి పరుగులో మొదటి వానీకోంచె 
దిట్టమయిన వా(డని పేరు పొందెను. ఆ మనుష్యుని కొంతదూరము 
వజకు( దజిమి, [కొత్త మనుష్యుడు మరల సీతయున్న చోటికి వచ్చెను. 


సీత_.- రామరాజుగారూ! నన్నాదొంగలనుండి విడిపించినారు గదా! 
ఇ(క మా అమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా? 
రామ---అమ్మాయీ! ఏడ్వబోకు, నేను సొయంకాలములోగా 
నిన్ను దీసికొనిపోయి మీ యింటికడ నొప్పగించెదను, 
సుబ్బ--రాజుగాఢూ! ఈ చిన్నదాని ' తల్లిదండ్రు రెక్కుడ 
నున్నారు? వారు చిరకాలము నన్ను కన్న విడ్డలవలె( జూచినారు. 
రామ---అట్టయిన మీరీ చిన్నదాని నెజు(గుదురా? 


166 


సుబ్బ---ఎజు(గుదును. ఈ చిన్నది రాజశేఖరు(డుగారి రెండవ 
కొనూ రె. ఈ చిన్నదియు నేనును నీమెయన్న గారును నన్యోన్మమును 
సోదరభావమున నుండెడివారము; అందులో ముఖ్యముగా నీ చిన్నదాని 
యప్పగారును నేనును తానే నేటట్టు భేదములేక యుండెడివారము. ఈ 
చిన్నది నన్ను మజచిపోయినట్టున్నది, 

రామ--ఈ చిన్నదాని తలిదండు -లిప్పుడు ఖీమవరములో 
నున్నారు. వారివలన మీరింత యుషకారమును పొందియన్నయెడల,, 
ఈ చినధానిని గొనిపోయి జననీజనకులకడ( జేల్చివ శ్తము, దారితోడుగా, 
నభ్చెభరా? 


సుబ్బల-అవళ్యముగా వచ్చెదను. నేను లోపలికటోయి యి 
సంగతిని మావాం[డతో6 జెప్పివచ్చువజకును నిమిషమిక్కాడ నిలువురిడి; 


ఆని నుబ్బారాయండు లోపలికిబోయి యింటివారితో సంగోకి 
యంతయు జెప్పి యా చిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయి 
నంత శీఘ్రముగానే తిధిగివచ్చెడనని చెప్పెను, వారు వలదనీ యనేశ 
విధముల( జెప్పీనను విననందున వారందటును వీధిగుమ్మమునరకును 
వచ్చి 'నాయనా! వేగిరము రావలెనునుమీ' యని మజీమటి చెప్పిరి, 
రావరాజా చిన్నవాని సందర్భమున కాశ్చర్యపడుచు, ఇంతటి 
చక్కదనము నగ్ర్రీలయందుండిన నెంత రాణించునని తనలో! దాను 
తలపోయుచుండెను. ఆతడు వచ్చినతోడనే రామరాజా చిన్నదానని 
బుజముమీ(ద నెత్తుకొని సుబ్బరాయనితో మాటాడుచు భీమవరము మార్గము 
పట్టి నడవనారంలించెను. 

రాను---మీరు |బాహ్మణులయ్యును, ఆ ప్రకారముగా తలపెంచ 
కొన్నా రేమి? 

నుబ్బ---వెంక టేళ రులకు (మొక్కున్నది. ఆ (మొక్కును 
బట్టీయే తొడుగుకొన్న యంగి మొదలగు వస్త్రములను భోజనము చేయ 
నవ్నుడు సహితము త్రీయకుందును; బట్టలు మాసినప్పుడు _ సహితము 
రెండవవారెలు(గకుండ మహా రహస్యముగా నొక గదిలో నుకికిన' 


167 


ఫట్టలిను కట్టుకొనుచుందును. ఈ [వతము నేటి వజకు దై వానుగహము 
నలన సాగి వచ్చుచున్నది. 


రొమ---ఈ (వ్రతము మిక్కిలి చ్మితముగానున్నది, ఇటువంటి 
[వ్రతము నే నీవజకు వినియు కనియు నెజు(గను, 


ఈ విదముగా మాటలు చెప్పుకొనుచు వారు దీపములు పెట్టిన 
నాలుగు గడియలకు. భీమవరమునకు సమీపమున నున్న యొక చిన్న 
పల్ఫెను జేరిరి; అక్కడినుండి (త్రోవ మంచిది కాకపోవుటచేతను, రెండు 
దినేముల క్రిందట నాయారి బయటనే “పెద్దపులి యొక మనుమ్మని 
నెత్తుకొనిపోయినదని వినుటచేతను, వీ(కటిలో వారిని నడిపీంచుకొనిపోవుట 
యుక్తము గాదని రామరాజు వారి నా గ్రామములో నొక కొ(పువానియింట( 
బరుండబెటైను. ఆ పల్లెలో . [బాహ్మణులు లేరు. గనుక వారారా|శ్రి 
భోజనము చేయకపోయినను రామరాజు కోమటి యింబికి వెళ్ళి యటుకులను 
దేన్చ పరున్న యింటివారడకు పాడియౌటచేత చెంబెడు చిక్కని మజ్జిగ 
యడిగి పుచ్చుకొని వారి క్రిద్దటికిని బెపైను, వానితో క్షుత్తు నివారణమై 
నందున వారును * బసవాం|డిచ్చిన తుంగచాప మీ(ద పడుకొని హాయిగా 
నిష పజ పోయిరి. రామరాజు జాముర్శాతియుండగానే వారినీ లేపీ తనతో 
గూడ దీసికొని బయలుదేజి రెండుగడియలలో ఖీమనరము చేర్చి, యూరి 
బయటకు రా(గానే తా నా వజకు మజచిపోయిన గొప్పసంగతి యేదో 

తనకప్పు డకస్మాత్తుగా బ్ఞప్టీకి వచ్చినట్టు నటించి తొందరపడి .తనకు 
వెంటనే వెళ్ళక శీఠనిషనియన్న దని చెప్పి వారికి |త్రోవచూపి తాను 
(పక్కదారిని పోయెను. వారిద్దజును దారి యడిగి తెలిసికొనుచు కొంత 
డూరము కలిని వచ్చిరి, సీత తా నెటిగియున్న వీధికి రాంగానే సుబ్బ 
రాయని వెనుక దిగవిడిచి పరుగెత్తుకొనిపోయి యొకసందులో నుండి 
మరలి రిన్నంగా సింటికింబోయి చేరెను, సుబ్బరాయడు. చీశటిలో నీత 
పోయిన సందును కని పెట్టలేక తిన్నగా వీధి చినరదాక నడచి యిల్లు 
కనుగొనలేక [గ్రామములో తిరుగుచుండెను. సీత వెళ్ళి వీధిగుమ్మమువీద్ద 
పీలున(గనే మంచముమీ(ద పరుండి నిద్రపట్టక విదారించుచున్న నూణిక్యాంబ 
(ప్రళ్ళిపడి లేచి పరుగెత్తుకొని వచ్చి తలుప్ప శీసెను. తలుపు తీసినతోడనే 


168. 


సీత ళల్లిని కౌగలించుకొని పెద్ధ పెట్టున నేడ్చెను. మాణక్యాంబయు దుఃఖము 
సట్ట(జాలక కొంతసేపు శానుకూడ నేడిచి తన 'పెటచెజ(గుతో కొమార్తె 
కన్నుల నీళ్ణ తుడిచి నిన్న(టే నుండియు నెక్కు_డికి( బోయితివనియ 
నింతచీకంటేలో. నొక గ్రాలెవు వెట్టురా(గలిగితివనియు సీతనడిగెను. ఆ 
[క్రిందటిదినము [ప్రొద్దుననే తస్నిద్దజు దొంగ  లెత్తుకొనిపోవుటయు, 
రోష్షరాజును మజీయొక చిన్నవా(డుసు తన్ను విడిపించి తీసికొని 
వచ్చటయు, రామరా జేదో da యూరి వెలుపలిదాక వచ్చి 
వెళ్ళిపోవుటయు సీత చెప్పెను, ఆప్పుడా రెండవచిన్న వా( డేమయినా(డని 
శక్తీ యత్యాదరముతో నడిగెను. తనతో( గూడ పయివీధివణకును వచ్చి 
నా(డనియు, అతండు పూర్వము తమ్మందజి నెటి(గినవా(డే యనియు, 
కొంచెము సేపటి కెల్టి నచ్చటికి వచ్ళుననియు కూతురు బదులు చెప్పెను, 
ఈ ప్రకారముగా 'మాణిక్యాంబి సీతను తొడమీద గూరుభుండ( బెట్టుకొని 
మాటాడుచుండ (గానే సూర్యోదయ మాయెను, అప్పుడు ఏధగమ్మములో 
నెవ్వరో 'రాజశేఖరు(డుగారి బస యెక్కడ? నని యడిగిరి, ఆ మాట 
విని యది రుక్మిణి కంఠమువలె నున్నదని యొడిలోనుండి సీతను దించి 
నూణిక్యొంబ వీధిగుమ్మములోని కొక్క_యంజెవేసి యెవరువాగని. కేక 
వేసెను. ఆప్పుడు సుబ్బరాయ(డు మాణిక్యాంబను జూచి “అమ్మా! అని 
కౌ(గిలించుకొని బోరున నేడువ మొదలు పెప్టైను, అంతట వారంద౭ును 
గలీసి లోపలికి, బోయిరి. 


చెజసాలలో బెట్టబడిన దినముననే రాజశేఖరుండుగారు వ్యసన 
పడుచు నొకచోటః గూరుచుండి యుండ(గా ఏ(బదిసంవత్సరములు దాటిన 
కారాబద్ధుండొక6 డా మార్గమున కాళ్ళసం కెళ్ళతో బోవుచు రాజశేఖరుడు 
గారి మొగమువంక గొంతతడవు చూచి యాయన సమీపమునకు వచ్చి 
కూరుచుండెను, 

రాజలా-నీపే రేమి? 

కొరాలానా పేరు పాపయ్య; మా యింటి పేరు మంచిరాజువారు; 
నన్నెక్కడనై న జూచినట్టు జ్ఞ ప్తియన్నదా? 


169 


రాజలామీమొగ మెక్కుడనో చూచినఫ్టై యన్నది కాని యెష్కకు 
చూచినానో మాత్రము స్మరణకు రాలేదు. మంచిరాజు పధ్మరాఖ 
మీశేమగును? 


పాప--నన్ను మీరు నల్లచెజువువద్ద  జున్విచెట్టు క్రింద జాచి 
నారు, నే నప్పుడు జై రాగివేషముతో నున్నందున, న న్నానవాలు పట్టలేక 
పోయినారు. పద్మరాజు నా కొమారు(డు, 

రాజ--మునుపటియవస్థ పోయి మీ కింఠలో నిప్పటి యీ ఖః 
యెట్టు వచ్చినది? 

పాస---నే సీ శోభనా దిరాజుతో స్నేహము చేసిన దోన్లముచేత, 
నొకీతని నూట వినవలని వచ్చినది, ఈ రాజు దారులు కొట్టుటకై నీలు 
గురిని తో(ఢికెచ్చి నన్ను వారికి నాభునిగా( జేసి నల్లచెఖువునకు ప పం వపను. 
వనుక కోయ రామరెడ్డియు వాని మనుష్యులును పట్టుకో(బడి రొజుగారీశే 
చెట్ల కొమ్మలకు ఉరితీయ(బడిన తరువాత మేమే [పబలులముగా నుండే 
రెండు మాసములు (తోవలుకొట్టుటలో: దిసిద్ధీగాంచితిమి. దోచుకొని 
తెచ్చిన సొమ్ములో సగము శోభనా దిరాజు పుచ్చుకొనుచుండెను. మిగలన 
సగములోను సగము నా వంతునకు వచ్చుచుండెను. మెట్టుసౌమ్ముళో 
నాల్గివపాలును తక్కినవారు నలువురును సమభాగములుగా బంచ్లుకొన్లు. 
చుండిరి, నేను యోగివిలె నటింప్పృచుందును; నా తోడ నున్న వారు చూ 
ముగా నడవిలో( బగలెల్టి నుండి ర్యాతులువచ్చి మాటాడి ఫోవృచుందుర్న; 
పగలు వారిక్తేముయిన వర్తమానము చేయవలసి వచ్చినప్పుడు, గుడి'సెతో 
గాపురనున్న కోయవానిని బంపుచుందును; వానికి! (బత్యేకముగ్గా కే 
జ్లీతమిచ్చెడివా(డను. 

రాజ---అప్పుడు విల్లును ఆమ్ములును బుచ్చుకొని మాతో వచ్చిన 
పాడు వా;గేకా(గా? 


పాప---అవునా బానపొట్టవా(డే, మీ నిమిత్తమై పంపఫిననాణి 
ధాత్రియే యా నలుగురిలో నొక(డ్ను చంపంబడినా(డు, రాజుగారి 'కేలాగున్లః 


170 


దెలిసెనోకాని మజునా(డు తెల్టవారకమును పీ రాజభటులు కోయవానిని. 
డ్ర్‌" ట్టనందున వాడు తక్కిన వారుండుస్థలములను జూప(గా వారిని సహీః 
త్రము సట్టుకొని మమ్మందణను రాజుగారి యొద్దకు తీసికొనివచ్చిరి, ఆయన, 
ముమ్మందటను వెజసొలయందు( భెట్టించెను; నూ కందబకు. శిక్షకలీగినమ, 
మైమీరాజు పేరు చెప్పినవారముకాము; కొ(బట్లి నుమ్సీతడు. చెఅసాలలో 
స్వేచ్చగా తిరుగుట కంగీకరించి మిక్కిలి మలో జూచుచున్నా (ఢఈ.. 


రాజజట్టయిన కోభనాధిరాజు మీ కెంతో యషకారమే. చేయి 
చున్నా(డు, 


పాప ఏమి యుపకారము? ఈ దుర్మార్లని: మూలమున చెజహొ 
లలో(బడి బాధపడుచున్నాను, రాజుగా రెప్పుడో యూతని + దుర్మార్గతనుః 
దెలిసికొని యీతనిని కూడ మాకు సహాయునిగా నిందేయుంతురు. ఆదు 
పిమ్మట మణియొక కారాగ్భహాధికారీ వచ్చినప్పుడు మాపాట్టు దైవమునకుం 
దెలియ(గలవు. 


రాజ---మీ కొమారునకు పిల్లి నియ్యనంధునకే సుమీ నన్నిత(డింఠు. 
బెట్టించినాఃడు. 


షపాప---అవును నే నెజుగుదును, మీరు రాజుదగ్గజ నుండణయా 
పద్మ రాజును పిలిపించినప్పుడు వా(డు నా వద్దనే యున్నా(డు. ఆది, 
యంతయు నేనును మావా(ును రాజును సిద్దాంతియ( గలిసి చేసిన 
యాలోచనయే. అయినను మీ దినములు బాగుండి మా యాలోచన కొన 
సాగినదికాదు. శోభనా దిరా జెక్కడికోగాని నాతో( గూడ నల్జచెజువ్వు 
వద్ధనుండిన వాండ నిద్దణీని, సంకిళాఢదీయించి పంప ల 
కొన్నా(డు, 


రొజ---ఎక్కూడకో మీకు( ధెలియలేదా? 


పాప. తెలియలేదు. (పొద్దున నొతో నేమో యాళోచించుటకు. 
వచ్చినప్పుడు రాజుగారి తమ్ము ఢిక్ల గ్రాడకు వచ్చినందున రాత్రి చెప్పెదనని. 
వెళ్ళిపోయినాండు, నేను ష్నీక్సు కు పూర్వము గొప స్ప యఫకారము చేసికీషి, 


121 


చానికీ మాటుగా నిప్పుడుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపురపు 
రాజుగారు బహు యోగ్యులు; శోవభన్నాదిరాజు మిమ్మిట్లు నిర్బంధజెట్టు 
చున్న సంగతీ మనవి (వ్రాసుకొన్న యెడల మిమ్ము తక్షణమే విడుదల 
'బేయుదురు, కాగితము మొదలయినవి నేను తెప్పించి ఇచ్చెదను, 

అని పాపయ్య కాగితమును కలమును తెప్పించి యిచ్చెను. తోడనే 
శాజశేఖభరుండుగారు విజ్ఞాపనప్మతిక నొకదానిని (వాసి మడ(చి జిగురం 
శ్లీంచి పయిని చిరునామా [వాసి యియ్య(గా పాపయ్య యొక మనుష్యుని 
చేత దానిని రాజుగారి కంపెను. కొని, యాయన యొద్దనుండి యొక 
యుత్తరువుగాని, విమర్శచేసి న్యాయము దయచేయు సూచనలుగొని 
రెండుమూడు దినములు కడచినను రాలేదు. రాజబంధువుమీ(ద జేసిన 
విన్నపము గనుక బదులు రాదని రాజశేఖరు(డుగా రూరకుండిరి, 

సీత నెత్తుకొనిపోయిన మజునా(డు (ప్రొద్దుననే రాజుగారు చెజు 
సాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను. తరువాత 
.గొంచెము సేపటికి రామరాజు రాజశేఖరు(డుగారున్న తాపునకు వచ్చెను, 

రాజ---రామరాజుగారూ! నా తప్పును కమింపవలెను. మీ రా 
రాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహోపకారమయినది, నేను 
సంగతిని తెలిసికోలేక మిమ్ము నిష్కారణముగా కానిమాట లాడినాండను, 


రామ---మీకు నేను జేసియన్న యుపకారమునకు నన్నటువంటి 
'మాటలనవలనినదే; ఇ(క నెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ది చెప్పీ 
నొరు, 

రాజ--నా యందు కరుణించి మీ రా సంగతిని మజచిపోవలెను, 
మంచి సంబంధము చెడిపోయెంగదా యని యా సమయములో నొడలు 
తెలియక యేమో యన్నాను, నన్ను వ్షమింప్పందు. 

రామ---రాజుగారు చెజసాఅనుజూడ బయలుదేజీనా రట, నేను 
వేగిరము పోవలెను, 


అనీ రామరాజు వెళ్ళిపోయెను తరువాత రెండుగడియలకు నెండి 
శక బంటొక(డు వచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి, రాజుశేఖ 


172 


రు(డుగా రేమో విన్నపము [వాసిసందునకయి పిలుచుకొని రమ్మన్నారసి. 
చెప్పి, ఆయనను వెంటబెట్టుకొని పోయెను, ఆయన వెళ్ళునప్పటికి సమస్తా 
భరణ భూషితుతలయి రాజుగారు రత్న సింహాసనముమీ(ద గూరుచుండి 
యుండగా, వ్మెత్రహస్తులు పసి(డిబె త్రములను చేతంబూని ముందు నిలు 
చుండిరి. చామరధరు లిద్దజు (పక్కల నిలుచుండి వింజామరలు వీచు 
చుండిరి. ఒక [పక్కను శోభన్నాదిరాజు చేతులు జోడించుకొని నిలు 
చుండెను. రెండవప్రక్కను మజియిద్ధజు మనుష్యులు చేతులు కట్టుకొని 
సిలువ(బడియుండిరి? రాజశేఖరుండుగారు వచ్చి యెదుట నిలువ(బడగానే 
కృష్ణగజపతి మహారాజుగారు 'మీరీ శోభన్నాద్రిరాజుగారిమీ(ద నేమైన సూ 
పేర మనవి చేసికొన్నారా?! అని యడిగిరి, రాజశేఖరుండుగారు తనమీ?ది 
శ్రేమివచ్చునో యని భయపడుచు, శరీర మంతయు కంపము నొంద నోరు 
మెదల్చక యూరకుండిరి. 


కృష్ణ ---కోభన్నాద్రిరాజా! నీవీ రాజశేఖరు(డుగారి విషయమయి 
చేసిన య్మకమపు పనులన్నియు నూకు దెలియవచ్చినవి. సీకు చనవరిగా 
నున్న తుచ్చునకు తన కొమా రై నియ్యమన్న మాత్రమున, నీ వాయనను 
పట్టి' చెఅసాలయందు( బెట్టుటయేగాక చెజసారీలోనున్న వొండ్ల నిద్దజను 
విడిచిపుచ్చి యా చిన్నదాని నెత్తుకొనిపోవునట్టు (పేరేపించితిఏ. 

శోభ_-ఆ చిన్నదాని నెవ్వరెత్తుకొనిపోయినారో నా శక్రేమియః! 
దెలియదు, 

కృష్ణ నీకు దెలియక పోయినయెడల చెజసాలలో నున్న వీండీ 
ధణును నెట్లు వెలుపలికి వెళ్ళగలిగిరి. 

శోభ--వీం డ్రిద్దజును నిన్న టియదయకాలమున గోడదాటి పాణి 
సోయినారు. నే నప్పటినుండియు వీండ్రను బట్టుకొనుటకు భటులను బంపి 
వెదకించుచున్నాను. 

కృష్ణ--ఏమిరా? గుఅవా! మిమ్మీయన యెక్కడికయిన పంపి 
నా(డా? లేక మీరే గోడదూశి పాజిపోయినారా? 


173 


గుర--మహాపభూ! నిన్న (పొద్దున్న మమ్మిద్దణిను పిలిచి యీ 
రాజుగారు చిన్నదానిని రవణక పేట కెత్తుకొనిపోయి, యక్కడ పద్మ 
రాజున కొప్పగించనలసిన దని యాజ్ఞాపీంచినారు. చిన్నది రాగానే 
దొంగతనముగా పెంగ్జియాడుట కై పద్మరాజు ముందుగానే పోయి 
యక్కడ నున్నాండు. 

శోట---కాదు కాదు. ఈ దొంగలంజకొడుకులు పాజిపోయి, 
తప్పించుకొనుటకయి యీలాగున బొంకుచున్నారు. 


గుర---ళః రాజు దొంగల గురువు. ముసుప్ప నూ చేత దారులు 
శొట్టించి తిన్నగా మా సొమ్ము మా కియ్యక సకఅమయిన చిక్కులు 
పెట్టినాండు, శః (బ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి మే మార్యాత్రి 
యాయన మూలముగా పడ్డపాట్టు తల(చుకొన్న నిప్పటికి మాకు దుఃఖము 
వచ్చుచున్నది. 

కృష్ణ-- వెనుక నీ [ప్రకారముగా దారులు దోపించినావా? 

కోభ._వేదు లేదు. ఈ విధవకొడుకు లబద్ధ మాడుచున్నారు, 


గుర--నూ మాట లబద్దమేమో పాపయ్యగారిని పిలిపించి నీచా 
శీింపవచ్చును. ఇప్పు డాయన యీ చెరసాలలోనే యున్నాడు, 


కృష్ణ--ఓరీ ! పాపయ్యను పిలుచుకొనిరా, 


కొంత సేపటికి పాపయ్య వచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల 
శిక్ష త్రగ్గించెదమని వాగ్దానము చేసినందున మొదటినుండియు నాతని చర్య 
యంతయు నేకరువుపెపైను. ఆందుమీద శోభన్నాదిరాజు మాజుపల్సుక 
నోరరాక [కిందుచూచుచు మిన్నకుండెను, రాజుగారి మొగము పోలికయు 
కంఠస్వరమును రామరాజుగారివలె నున్నందున, రాజశేఖరు(డుగారు దేహ 
మంతయు. జెమర్చ దిగ్భగమము నొంది యూరక తెల్పపోయి. చూచు 
చుండెను, అప్పుడు రొజుగా రాయన వెలవెలపాటును త శ్రరమును గని. 
పెట్టీ సింహాసనమునుండి దిగివచ్చి చేయిపట్టుకొని, వెనుక 
ఠామరాజనుశే బరున( బలుమాజువచ్చి యోగ షేమంబుల “నారయుచు వచ్చి 
నడి తామేయనియు, వెంటనే సహాయము చేయిటకు  క్రిగలిగి యుండియు. 


174 


(బవ ర్తనమును_ రీక్షించుటకయి యింతకాల ముపేష చేసితి మనియు 
చెప్పి, వెరిటనే కొారొబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుండుగారు 
కొంత సే పేమీ పలుకుటను తోచక కొంత భయము తీటినవెనుక మెల్లిగా 
వెలుగు" తెచ్చుకొని, గద్గద స్వరముతో “దేవరవారి స్థితి తెలియక 
సొమాన్యమానవునిగా నెంచి యగొరవముతో, జూచినందుకును, సీత 
వివాహకార్యమునకు భంగము కలిగెనన్న కోపమున షల ని 
పలికినందులకును క్షమించి రక్షింపవలయు”" నని బహు దీనత్వముతో 
వేండుకొనిరి. ఆ విషయమున దమ కెప్పుడును మనసులో మజియొక 
లాగున లేదని చెప్పి, రేవు పెద్దాపురమునకు వచ్చి తమ్ము( జూడవలసిన 
దని- సెలవిచ్చి రాజుగా రాయన నింటికి. బంపిరి. 


ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభన్నాదిరాజును బిలిచి 
యాతడు. చేసిన నేరమున కెంత గొప్పదండనమునో విధింపవలసి 
యున్నను దయారసము పేంపున నెలదినములు మాత్రము చెజసాలలో 
నుండ శిక్ష విధించి భటులవశమున నొప్పగించిరి. అంతేకాక సీత నెత్తు 
కోనిపోయిన వారికి తాను పట్టి తెప్పించినప్పుడు నిజము చెప్పినయెడల 
శిక్షల కొంతభాగము తగ్గింప(బడునని వాగ్గానముచేసి యుండుట(టట్టి 
వార్మడశిక్షలో సగము తగ్గించుటయేకాక నుంచిరాజు పాపయ్యకు సహి 
తకు సగముశిక్ష తక్కువ చేసిరి. శఈః కార్యముల నన్నిటిని జక్క 
బెట్టుకొని (శ్రీకృష్ణ జగపతి మహారోజులవారు భదగజూరూఢులయి, వంది 
నూగధులు బిరుదు పద్యములు చదివి కొనియాడ, మృదంగాదిఖేరీ వాద్య 
ములు బోరుకలుగ, చతురంగ బలసమేతులయి తమ రాజధానికి విజయం 
జేసిరి, 


రాజ శేఖరు(డుగారింటికి వెస్ళునప్పటికి మాణిక్యాంబ పడమటింటి 
గోడకు జేరగిలంబడి గూరుచుండి తలవంచుకొని సుబ్బారాయుడామెతో 
నేమో చెప్పుచుండెను. రాజశేఖరు(డుగారు గుమ్మమువద్దకు వెళ్ళి, ఆ చిన్న 
జాని ముఖలక్షణములును, బలుకుబడియు రుక్మిణిని పోలీయున్నందున 


న ననన ననన ననన కానన 


1. యలుగు, కంఠస్వరము. 


175 


నాళ్చర్యపడి చూచి పురుషుడయి యున్నందున నేమని నిశ్చయించుటకు 
తోచక విఖ్రాంతితో నాతని మొగమువంకనే జెప్పవేయక చూభుచు 
లోపలికి రాక యచ్చ టన్నే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మములోనుండి 

తొంగిచూచ్చి, “అమ్మ! సాన్నగారు వచ్చినా” రని కేకవేసి వెళ్ళి తండ్రిని 
కౌగలించుకొనైను, 


అంతట-మాణిక్యాంబ పరమానంద భరితురాలయి వెంటనే లేచి 
వెళ్ళి, కాళ్ళు కడ్నగుకొన నీళ్ళ తెచ్చియిచ్చి ఫాదములతడి తన పయిట 
చెజ(గుతో నొత్తి కూరుచుండుటకయి గోడదరిని పీట వేసెను, రాజక 
రుడుగారు పీటమీద గూరుచుండి, సీతను ముద్దాడి తొడమీ(ద 
కూర్చుండ (బెట్టుకొ నెను అప్పుడు మాణికొ్టంబ సీతను దొంగ 
లెత్సుకొని పోవుటయు, రామరాజు మరియొకరును వదలించి తెచ్చు 
టయు( జెప్పెను, రాజశోఖరు(డ.గారు రామరాజు పెద్ద పురాధినాధులయిన 
కృష్ణజగపతి మహారాజులనియు, ఆయన [ప్రజల క్షేమము కను(గొనుటకయి 
యట్టి మారువేషముతో సంచగ్గించుచుందురనియు, రామరాజను "పేరునవచ్చి 
మనకు బహూపకారములను జేసి తుదకు ,కారాబంధ విమోచనము 
జేయించిరనియు జెప్పి తన్ను విడిపించిన [క్రమమును వివరించి ' కొంత 
సేపు నృప్పని సద్గుణవర్ణ నమును జేసెను. మాణిక్యాంబ రామరాజు 
దేశాధీళు(డని విని, యాళ్చర్యపడి, ఆయన యొక్క. గర్వరాహిత్యమును, 
పరోపకార శీలతను బహుభ్గంగుల మెచ్చుకొనెను. 

తట్టు మాటాడుచుండగానే సుబ్బరాయ(డు వచ్చి రాజశేఖరు(డుగారి 
కాళ్ళమీ(దపడి “నేను రుక్మిణి” నని చెప్పెను. ఆయన సంతోషముచేత 
కొంత సేపు మాటాడలేక, తుదకు హృదయము "పదిలపజచుకొని లేచి 
పెద్ద కుమార్తె నాలింగనము చేసికొనెను. అప్పుడు చచ్చిపోయినదను 
కొనుచున్న కూతురు లేచి వచ్చుటచేత నా దంపతుల కిరువురోకును 
గలిగిన సంతోషము మింతింతయని చెప్పశక్యముకాదు; ఆ సమయమున 
సీతకు గలిగిన సంతోషము పట్టశక్యము కాకపోయెను. ఆ యు, దేకము 
కొంత నిమ్మళపడినమీ(దట, అ వధూవరులు తమ్మెడ(బానినది మొదలు 


176 


కొని నేటి వజకును జరిగిన వృత్తాంతమును సవిస్తారముగా( 'జెప్పుజూని. 
రుక్మిణి నడిగిరి రుక్మిణి ఈ [ష్రకారముగా వినిపింప నారంభించెను. 


మనలను దొంగలు కొట్టినేనా(టి ర్మాతి పిండియార(బోనినట్టు 
తెల్లగా వెన్నెల కాయుచుండ(గా నాకు మెలకువ వచ్చి చూతునుగోడ 
కటీ(కినేలను మహారణ్య మధ్యమున ఇఇడియుంటిని; నలుదిక్కు.ఆ ' నత 
వలకు! జూచిన నెందు నెవ్వరును గన(బడలేదు; ఎక్కడను మనుక్య 





1. రాజశేఖరుడుగారు చెరసాలను:చి ఇంటికి వచ్చినదారా రుక్మిణి సుబ్బో 
థాయుడు వేషంలో .ఉన్నదని తర్గికి కూడా తెంయథా? చెల్లికి తెరియడా? .షా్మోకణ 
సహజ స్వభావాలను; మానసిక మైన వ త్రిళ్ళను,. ఉద్వేగ (ప్రవృత్తులను పంళుఖా 
గారు సరిగా వగ్గించేలేకపోయారనే అనుకోవారి, సుబ్బారాయుడు తల్లికి తాను క్ని 
జీని అని చెప్పలేళపోవటానికి ఐలమైన కారణం క న్పించటంలేదు. 


ఈ ప్రకరణంలో నే జగ్గం పేట నుంచి సీతను దొంగల బారిను*చి శప్పీ=కీ 
రామరాజు భీమునరంలో ఆ పిల్లను ఇంటిదగ్గర అప్పచెప్పటానికి వచ్చిన నంద 
రంలో రామరాజు వెంబకి తోడుగా వచ్చిన సుబ్బారాయుడు వీచిలో , రాజ శేవిరుడ్న 
గారీంటిని గూర్చి వాకబు చేస్తుండగా “మాణిక్యాంబ వీఢిగుమ్మములోని, కొక్క 
యంజె వేసీ యెవరు వారని కేశవేసెను, అప్పుప సుబ్బారాయుడు మాణిక్క్యాంబమ 
జూచి “అమ్మా” యని కౌగుఎంచుకొని జోరున నేడువ మొదలుపెపైను. అంతటి 
వారందరును గళిసి లోపలికి బోయిరి" అని వర్ణించటం? ముందునచ్చే సన్నివేశ 
కథా క్రమంరో సరిగా ఆతకడంలేదు. తండి ఇంటికి వచ్చిందాకా తల్లికి కూడా 
రుక్మిణి గురించి తెరియదనుకోవడం ఎట్లా? తొరినాళ్ళ నవలా రచనలో. ' ఇటువాళ 
లోపాలను పట్టించుకోకూడదని ఇస్ఫటీపారు 'అనుకోవా౦ మరి: అంతకన్నా. గఠత్యశ 
తరం: లేదు, 


12 {77 


సంచారము కనబడలేదు గాని మృగముల యొక్క కూతలు మ్యాతము 
తెవితో వినయబడసాగెను. ఇంతలో నొకవ్యాఘము నా దగ్గజ 
నుండియె పోయినది కాని నన్ను(జూడక చేరువనున్న యొక మనుష్యుని 
మొండెము నీడ్చుకొని తొలగిపోయెను, దానిని చూచినతోడనే నా 
శేహము నాకు స్వాధీనము కాలేదు. కొంత తెలివి వచ్చిన తరువాత మీ 
శెశ్వరును లేకపోవుట చూచి |బశికియన్న యెడల మీరు నన్నాంటిగా 
ణిగవిడిచి పోరను నమ్మకమును మీరందజును' దొంగలచేత మరణము 
శొంది యుందురనియ ఘాతుకమృగము లేవియో మీ దేహముల నీడ్చు 
కొనిపోయి యుండవచ్చుననియు( దలపోసి,, చూడ? జుట్టమును [మొక్క 
జైవమును గానక గావ నిశ్చయించుకొని, మరల 'నింతలో నాత్మహత్య 
జోషమను బుద్ధి యొకటి పుట్టుటచే కొంత జంకి మీలో నెవరయినను 
[అశికియుండవచ్చుననియు నొకవేశ మిమ్మందజను మరల జూచు 
శాగ్యము కలిగినను కలుగవచ్చుననియు నూహచేసి మరణ ప్రయత్న మును 
మానుకొని, లేచి నాలుగడుగులు నడిచితిని, అక్క_డ నెత్తుటు దోంగి 
యున్న శిరస్పాకటియు( దాన్మిపక్కను బట్టల మూటయు( గన(బడ(గా, 
అంతటి యాపదలో సహితము దుర్వారమయిన క్షుద్భాధకు సహింప 
లేక తినుట కందులో నేమయిన దొరకవచ్చునని యా మూటను విప్పిచూచి 
తీని, అందు పురుషులు ధరించుకో(దగిన వస్తా)దులు మాత్రమున్న వి.వానిని 
చూచినతోడనే చక్కని స్త్రీలు నిజవేషములతో నొంటరిగా( దిరుగుట వేమ 
కళముకాదు కా(బట్టి పురుషవేషము వేసికొని యేదో యొక [గ్రామము చేర 
వతెనను యాలోచనతోంచి యా వస్త్రములను గట్టుకొని యంగీని తొడిగి 
శని పృరుషవేషమును ధరించి, నా పూర్వపు బట్టలను మిగిలిన బట్టలతో? 
జేర్చి మూటగట్టి నా శరీరముననున్న నగలను తీసి చెంగున ముడివైచు 


178 


కొని బయలుదేణి" యొక కాలిమార్గమున నడచి తెల్లవాజు వజ కొక 
(గ్రామమును జేరితిని; ఆ [గ్రామములో ఆ పూట కుండి, వగల నమ్మివేని 
కొక్క_మును బేర్చుకొని తలమీ(ది డెబ్బచేత భాధపడుచునే చేరువ 
గ్రామమునకు(బోయి యక్కడ కొన్ని దినములుండి వైద్యము చేయించు 
కొని నిమ్మశించిన తరువాత బయలుదేజణి చుట్టుపట్ట (గామములలో దరు 
గుచు పూటకూటి యిండ్రలో భోజనము చేయుచు పదియేను దినముల 
శ్రీందట జగ్గం పేట( జేరితిని. ఆ [గామ కరణము ముసలివా(డును పుత్ర 
సంతానము లేనివాండును గనుక నన్ను(జూచి ముచ్చటపడి తన పనికి 
శేను సాయముగా నుందునని యెంచి నన్ను. దనయొద్ధనే యుంచుకొని 
యాదరించుచు నా (ప్రవ ర్హ్గనమునకు మిక్కిలి సంతోషించి తనకున్న 
యొక్క కుమా ,రైను నాకిచ్చి వివాహముచేసి యిల్లరిక ముంచుకోవలెనను 
దమన చపపన ను ఇనప న గాకా లాగానా లతల సమరస చససపస పనాస వసస నిననకనుకనకాతభునపకునుపుకు నతడు నాపుననకననకనినంానినునపుననకునంాననుననననమరను 

1, పంతులుగారి స్వీయచరితలో ఇటువంటి సన్నివేశం ఒకటి వర్జితమైంది. 
శ్రీ పునర్వినావా ప్రయక్నం తొలరోజుల సంఘటన ఆది. “ఫెద్దాపురమునుంచి ఒక 
బాల వీతంతువును రాజమహేం[దవరంలో పంతులుగారి ఇంటికి చేర్చడం గూర్చిన 
ఉదంతం ఇది. 

“పరమ నిప్పణుడును మాకు సరను విశ్వాసమునయి మా మ్నుదోశారిలో 
పవిలో. నుండిన మునిసామిని “పిద్దాపురమునకు బంపీతిమి, అతడెవ్వరికిని 
నమమానమః కలుగకుండ మార్గస్టునివలె నటి=చి రాతి వారి వీధి యరుగుమీడనే 
పపండి తన స-దేశము నా చిన్నదానికి తెపి నేర్చుకో పని చేసెను. అమావాస్య 
వాడు రాతి రెండు జాముల వేళ మబ్బుపట్టి చినుకులు పడుచుండగా తన శం గీకి 
తబనొప్పి వచ్చుటిచేత నుపభారములు చేయళున్న తల్లి మొదలైనవారి. నేమరించి 
అభుకంకకుపోవు మిషఫై వీధిలోనికి వచ్చి యా చిన్నది మా మనుష్యునితో ' తాను 
వచ్చుటకు సిద్ధముగా నున్న సంగతిని తెలిపెను. 

అతడు వెంటనే యా చిన్నదానిని 'వెంటగొని బై లుదేరి కొంతదూరము 
పోయన తరువాతి తానా వరకు తీసుకొని పోయిన బట్టలా చిన్నదానికి కట్టి పురుష 
చేళమువేసి, పగలు చూచుకొని వచ్చిన మారుమూల దారిని గాడాఆధగారములో 
వానలో తడియచు పరుగెత్తి, కొంతదూర మెత్తుకొని మోచియు తెల్లవారునప్పటికి 
రెండాముడలు నడిచి, అక్కడ బండీ చేసుకొని మరునాడు పగలు రెండు జాములవేళ 
చామెను మా యింటికి జేర్చెను,” 


పుటలు, 185 = 166, సీయచరి[త, (పథమ భాగము (1982) 


179 


నుద్దేళముతో నొ కులగో త్ర నామముల నడిగి గెలిసికొనెను, నేనక్కడ 
సుబ్బారాయందను ''పేరున్‌ మిక్కిలి నమ్మకముగా నుండి, మీరు విద్య 
చెప్పించిన మహిమచేత లెక్కలు మొదలై నవి [వాయటలో తోడుపడు 
చుండి, నాకు వెంక టేశ్వరుల (మొక్కుచేత నూ వారు తల పెంచుకొనునట్టు 
చేసినారనియు, ఈ [వతసమా ప్రియగు వజకును తలయంటుకోంగూక్ర 
దనియు, చెప్పి యా వ్రతమునకు భంగము కలుగకుండా గాపాడెదమని 
వారిచేత ననిపించుకొని పృురుషవేషము బయల: బడకుండ!6 గడుప్పు 
కొనుచు వచ్చితిని, ఆట్టుండగా నొకనా(డు మధ్యాహ్నము సీతనెత్తు 
కొనివచ్చి యెవరో. యిద్దేరు మనుమలు ౪ భోజనము పెట్టించుటక్రై నేనున్న 
యింటదికి( దీసికొని వచ్చిరీ. అప్పుడు మనము దాహముతీర్చి (బతికించిన 
రాజు వచ్చి పార్యడను కొట్టి సాగనంపిను. అంతట నా యింటివారివళ్ద 
“నెలవుపుచ్చుకొనీ నేనును రాజుగారును సీతను దీసికొని వచ్చితిమి. 
మీ యంతట మీరేందణును నన్నానవాలు పట్టి కను(గొనువజకును 
నేను రుక్కిణినని మీతో నెవ్వరితో జెప్పకుండ నుంఢవలెనని _ మార్గము 
పొడుగునను తలంచుకొని వచ్చితినిగాని, అమ్మను జూచిన తోడనే. 
మనస్సు పట్టలేక లోపలినుండి దుఃఖము పొంగివచ్చి కౌగలించుకొని. 
నా సంగతి జెప్పివేసితిని, 

అని రుక్మిణి చెప్పిన తరువాత రాజశేఖరుండుగారు కొమా రైయొక్క్ల 
బుద్దికిని సాహసకార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని 
మిక్కిలి గారవించెను. రుక్మిణి యొక్క యీ చరిత్రమును విన్నవారెవ్య 
రైనను, ఉన్న యూరీలో సహితము గడపదా(టి పొరుగువీధికై న నెప్పు 
డును పదచలముచేసి యెజు(గనంత సుకుమారిగా( జెరిగిన, పదునాలు 
గేండ్ల [ప్రాయముగల ఒక ముగ్గ 'బాలిక అంతటి ధైర్యమును పూని 
సమయోచిత బుద్ధితో మంచియుపాయము నూహించి పరుల శెవ్వరికిని 
భేద్యముకాని మాటువేషమును ధరించి లోకానుభవమువలన నాజి 

1. అమ్మకు జెప్పివేసితిని అంటున్నది రుక్మిణి. కాని రాజశేఖరుండుగార్లు 
చెరసాలనుంచి ఇంటికిరాగానే మాణీక్యమ్మగారు యీ వివయం ఆయనకు చెప్పక 


సోవటంలో ఏమీ జాచిత్యం లేష అదీకాక చెల్లెలు సీతకు కూడా అక్క సంగతి 
తెలియక పోవడం వా స్థవదూరం. 


180 


కేజిన [పౌఢాంగనలకు సయితము కష్టసాధ్య మయినరీతి (ప్రచ్చన్న 
ముగా నుండ(గలిగిన దన్నవా ర్త నమ్మశక కము కాకున్న దనవచ్చును. 
ఎవరు నమ్మినను ఎవరు నమ్మకపోయినను వా స్త్రవమును మజు(గు పజ 
చక చెప్పుట చర్మితకారునికి విధాయక కృత్యము; గనుక, జరిగిన సంగతి 
నేమో జరిగినట్టు చెప్పుచున్నాను. పురాణగాధల యందువలె మనుష్యులు 
లేడి రూపమును ధరించినారని కాని, పురుషులు కేవల స్రీలుగానే మాజి 
నారసి కాని అసాధ్యమయిన సంగతి యిందేదియు( తెలుపంబడలేదు, 
ఆమెకీద్ది యద్భుతవిధమున [బవర్హింప నేర్చినది, యామె నాశ్రయించి 
యున్న సరస్వతియే కాని స్వళ క్షికాదు, విద్యాపభావము నెణి(గిన వారెవ్వ 
రిల్టిదార ఘనకార్యమని యాశ్చర్యపడుదురు?' 


కకక కారకా 

1. శ్రీ విద్య పట్ల ఆయన కంతటి గొప్ప అభిమానం. సత్యహరిశ్చంద్ర 
నాటకంలో చంద్రమతి విద్యాధికురాలు కబట్టి, భర్త కెన్ని విధాలుగానో తోడ్సడింది 
అస'పంళులుగారు వర్ణించారు. అతిమానుష, అమానుష ఆద్భుత ' సంఘటినలనా 
నాటకంలో సంతులుగారు పరిహరించారు. 


i81 


పదమూడన (పకరణము 


శంకిరయ్యే కాసులపేరు కో వచ్చుట == అత(డు తన తండ్రి పృఠాంథ 
మును వినిపించుట --- పైష్టవ గురువుల యూరేగింపు -- సృసీింహస్వామి 
యొక్క రాళ == ఆళ(డు ళన కథను జెప్పుట, 


“పైని చెప్పినరితిగా రుక్మిణియు శల్లిదర్యడులును మాటాడుకొను 
చుండ(గానే పదునాజు సంవత్సరముల యీడుగల యొక చిన్నవాశు 
వచ్చి బుజముమీ(ది మూటను క్రింద(బడనై చి రాజశేఖరు(డుగారి కాళ్ళు 
మీ(ద(బడీ "అయ్యో, మామయ్యా" యని యేడువ నారంభించెను. 


రోజ---ఏమి శంకరయ్యా! ఆండుదానివలె నాలాగున నేడు 
చున్నావు? ఊరుకో 


శంక---మా నాయన పదియేను దినముల [కిందట కాలము చేసి 
నాడు, నేనప్పుడు (గామములోకూడ లేకపోయినాను. 


రాజ---ఏమి రోగముచేత పోయినాండు? నీవప్పుడు (గామములో 
లేక యెక్క_డకు వెళ్ళినావు? 


శంక ఆత డాత్మరోగముచేత సోలేదు; ఇల్లుకొలి పోయినాడు. 
నేనావరకు పదిదీనముల [క్రిందటనే నా సవకితల్లిని తీసుకొని యేలూరు 
వెళ్ళియుంటిని. నేనక్కడ నుండ(గా నాకీ వర్తమానము తెలిసినది, 


రాజ-_-ఇల్లెందుచేత కారిపోయెనో యాత డేల బయటికి 
రాకుండెనో నాకా సంగతి వివరముగా? జెప్పు. 


182 


శంకజామీరు [గ్రామములో నుండ(గాగే మానాయన కత 
వైచ్యమునందు [వబటుడుగా నున్నాయుగహా? ఆటు తరువోత చుట్టు 
(ప్రక్కల (గొమములయందు( గూడ అతని (పేసిద్ధి . . వ్యాస్‌ంచినద్‌. 
ఎవ్వరి యింట నెన్వీరికి కొరచెము జ్వరము వచ్చినను మా సాయనమీ 
పిలచి తీర్థ మిస్పించుచుండిరి; ఎవ్వరికి కాలు కాసంత నొచ్చినను వకు 
నాయన చేతనే రశ్షరేకు కట్టించుకొనుచుండిరి; ఎవ్వరికి కొంచెము గాలి 
సోకినదన్నను మా నాయననే పిలుచుకొని 'సోవుచుండిరి, ఎవ్వళు 
కొంచెము జడిసికొన్నను మా నాయనచేతనే విభూతి “పెట్టించుచుండిళీ . 
వేయేల? చుట్టుపట్ల నే [గ్రామములో నెవరికేజబ్బ వచ్చినను మా నాయ 
నేను పిలువని "స్థలము లేదు. ఈ ప్రకారముగా జరుగుచుండుటివేతే 
నెల్లవారును సమస్ర వస్తువులను మా యింటికి; దెచ్చి భ క్రిపూర్యకమేగా 
సమర్చించుచుండిరి, ఎవ్యరియింట నే శుభకార్యము జరిగినను ముంచు 
కట్నము మా నాయనదిగానే యుండెను, 


ఈ విధముగా( గొంతకాలము జరిగిన పీమ్మట నొకనా(డు [పొతః 
కాలమున మా నాయన వీధిలో నడచుచు, ఒక యీడిగవాని వాకిట కాయల 
గెలలతో నిండియున్న యొక కొబ్బరిచెట్టును జూచి ఆ యింటివానిని పీలిచి 
తనకు నాలుగు లే(త బొండములు పంపుమని యడిగెను, వాడు కొంచెము 
పొగరుబోతుగనుక సొమ్ము తెచ్చుకొన్నచో కాయల నిచ్చెదనని మూజు 
పలికెను. అందుమీ(ద మా నాయన కోపదృష్టితో వొనివంక నెబ్బపాణీ 
చూచి కాయల నియ్యబా యని గద్దించెను. నేనియ్యను నన్నెట్టపాజిచూచి 
యేమిచేసెదవో చూతమని వా(డును వెనుకతీయక గట్టిగా జెప్పెను: 
తేపీపాటికి నీ చెీమగునో చూచుకొమ్మని తల యూ(చుచు మా తం్యడీ 
యింటికి బోయెను. దయ్యాలు పెట్టి చంపినప్పటిమాట చూచుకొందమని 
వాడును లోపలికి నడిచెను. 


ఆ రొ రెండుజాములవేళ. మా తండి, గాఢన్మిదలోనున్న నన్ను 
లేపి నా యు త్రరీయప్పకొంగున గిద్దెడుబియ్యము మూటగట్టి కడుగుచెంబు' 
చేతికిచ్చి తనతో (గూడ రమ్మని చీకటిలో నన్ను( దీసికొనిపోయను: 
నేనును కన్ను కనబడని గాఢాంధకారములో నికాసముయమున శ్‌ 


183 


తతవ్వకొనుచు మా తండ్రీతో నీడిగవాని యింటికడకు జేరి నిలిచితిని. 
అప్పుడు గన్నక్కండ నిలువంభెట్టి. .మా నాయన కొలికి బంధమువేనుకొని 
కోబ్యేరజెట్టున కెగరబాకి, యొక కట్దిలో దాని మొవ్వును చితుక6బొడిచి 
యందు నేను దెచ్చిన బియ్యమును కడుగును బోసి చెట్టు దిగివచ్చి యా 
ఉర్ణరా[త్ర మప్పుడు మరల నన్ను? దీసికొని యింటికి వచ్చి యారాశ్రి 
శుఖన్నిద చేసెను.. మటునా(డత(డు తన్ను( జూడవచ్చిన వారితో నెల్లి 
'రుకోడిగవా(డు కొబ్బరికాయ లియ్యకపోయినందున వానిచెట్టునకు( [బయో 
జము చేసితినని చాట మొదలుపె'పైను. అందుకు దృష్టాంతముగా నాడు 
మొదలుకొని మొవ్వువాడి క్రమక్రమముగా ఆకులెండిపోయి నాలుగ్గెదు 
కీనములలో చెట్టు చచ్చెను, “తమకు కో ప్పిరకాయలియ్యనన్న కోపము 
జేత' బాపనవాండు నిష్కారణముగా నా కొబ్బర చెట్టును దయ్యాలు పెట్టి 
చంపీనా”డని యూర నెల్పివారితోను జెప్పుకొని యీడిగవా(డేడువ నారర 
ఖించెను. ఆ వార్త శ్మీఘకాలములోనే చేరువ [గామములకును |ప్రొ(శెను, 
అందుమీ(ద నెల్ఫవారికిని మా నాయనమీ(ద నాక విధమయిన యనూయ 
కలిగెను, 


ఆ పిమ్మట గ్రామములో నొకరికి రోగము వచ్చినప్పుడు మా 
నాయన (ప్రయోగము చేసినా(డేమో యని కొందణి కనుమానము కలి 
గెను. అందుచేత [గామములోనివారు తమయింట రోగాదికము వచ్చి 
నప్పుడు మునుపటంత తరుచుగా మా నాయనను పిలుచుకొనిపోవ మాని 
వేసినారు; కాని యాతనిని పిలువకపోయిన నేమిచేసి పోనవునో యని 
మనస్సులలో భయపడుచుండిరి. ఈరీతి నుండ(గా నౌక కోమటివాని పిల్ల 
వానికి రోగము వచ్చినప్పుడు, వాని తల్లియు ముత్తనయు వెళ్ళి సోదె 
యడుగ(గా పేరంటాలు గుడియొద్దనున్న మాలది యా చిన్నవానికి 
|గామములోనివారే యొకరు [ప్రయోగము చేసినారని చెప్పెను. అందు 
సీంద వారిద్దణు నేడ్చుచు నింటికివచ్చి యావత్సమాచారమును మగవాం 
(డన వినిపింప(గా వాండ్రా |పయోగము చేసినవాండు మా తండియేయని 
నిశ్చయం) భూతవై ద్యులను పీలిపించి పలువిధముల పాట్టుపడిరికాని 
వచ్చిన లౌగమునకు చికిత్స చేయించళ పోయినందునను, జ్వరవాధితు? 


184 


కటు యుండ గా భూత వై ధ్యల్తాతవిన్సీఫ్రబుమూటు స్నానములు. చేదాం 
చళ్లు వ్రనినందునను వాయువ్పచేసి యా సిక్టిఫ్యాడు కాలధర్మము నొందెను, 
అడి మొడలుకొని మా తండి ప్రయోగోములుచేసి యందజను జంప్పు 
చన్నా(డన్న నమ్మక మొకటి యూర నందజికిని గలిగెను. ఆ నమ్మ 
కమునకుడోడు నును పెన్న డో (గోమమున, చచ్చినవారు తాము (ప్రయో 
గతబచేతనే ఛచ్చినామనియు, మీరు, నిజమును కనుగొనలేక రోగమని 
శ్రమపడి శమ్ము( బో(గొట్టుకొన్నా రనియు చెప్పుకొని 'యేడ్చుచున్నట్లు 
[గ్రామములోని ముసలిముండలిద్ధజు :ముగ్గుర్న రోదనమ్సల నారంభించిరి. 
ఆ కాలములో కామెశ్వరి, మొదలైన యిలవేల్బులు గృహములోని విధవల 
కాచేశ మై. యెవరిక్రైన రోగము, నచ్చినప్పుడు [యోగమని యొకటి రెండు 

చోట్ల పలుకుచు వచ్చెను. ఈ యన్ని కారణముల చేతను [గ్రామములో 
నెవ్వరి కేవిధమయిన జఖ్బు కలిగినను, అది యంతయు మా నాయన 
చేసిన [శ్రయోగముచేతనే కలిగినదని జనులు | భ్రమపడుచుండిరి, తా ఛే 
డోషము. నెఖ్లుగనని మా నాయన యెన్ని విధముల (ప్రమాణములు చేసి: 
చెప్పినను, ఎవ్వరు నాతనిమాటలను విశ్వసించిన వారుకారు, జనులపిచ్చి 
యేమందును? [గామములో మరణము , నొందిన. వారందజు మా 
నాయన చేసిన [ప్రయోగము చేతనే బె సోయిరని దృఢముగా నమ్మిరి. వ్యాధి 
(గస్తులెన వారందణును మా నాయనయొక్క మంత క్లిచేతేనే బాధపడు 
చున్నారని తల(చిరి. కాంబట్టి యెల్డవారును కొంతకాలమునకు మా నాయ 
నను (గామమునకొక మృత్యుదేవత గా( జూచుకొనుచుండీరి, మా నాయన 
పొడ్ర గన(బడినప్పు డెల్లిను [గ్రామములోని యా(డువారు నెటికలు విజిచి 
తిట్ట(జొచ్చిరి, మగవాండు కొజకొబిలాడుచు మునుపటివలె మాటాడక 
యాత(డు కన(బడినపు డెల్లను తప్పించుకొని "పెడదారిని తొల(గిపోవు 
చుండిరి. ఇరుగు. సొరుగున నున్నవాడు నిప్పు స సహితము పెట్ట మాని 
వేసిరి ఏ వస్తువుబదులు నిమిత్తము 'వెళ్ళినను లేదనుచుండిరి, 'హౌరుగు 
వోరు తమ నూతిలో నీళ్ళు తోడుకొనవలనుపడదనిరి, అందుచేత నీ [పకా 
ఠఘుగా శ త్రుమధ్యమున కాపురము చేయట మా'నాయన కెంతో భార 
ముగానుండి, ఇదియంతయు దాను భూతవైద్యుండనని వేషము 


185 


వేసికొనుటవలన గలిగిన పాపథలముగదా యని తెలుసుకోని పళ్చాఖ్తవ 
పడిన కార్యములేక స్వయంకృతాపరాధమునకు నోరెతక యనుభ 
వించుచుండెను. ఇట్టున్న సమయములో నొకసారి సవతితల్దికి 
దేహములో రుగ్మతవచ్చినది; అప్పుడెందటీని గాళ్ళుగడుప్పలు పట్టు 
కొన్నను ఒక్క రై నను పథ్యపానములుచేసి "పెట్టుటకు! గొని నిదరాకుంత 
దగ్గజనుండి మాటలు చెప్పుటకు(గాని వచ్చినవారుకారు; (గామములోన్ని 
వారెవ్వరును పథ్యపానములకయి తమ నూతిలోనుండి నీళ్ళసహితము 
తెచ్చుకో నిచ్చినవారుకారు. మీరు (గామమునుండి లేచినచ్చిన నాల్లవనో॥డే 
మన [గ్రామములో వైద్యుండుగా నుండిన నంబి వరదాచార్యులు 
పోయినా(డు, నేతి రామయ్య మన యింట వంట |బాహ్మణు(డుగా నుక 
కంచుచెంబుల జోడెత్తుకొనిపోయి ముండకిచ్చినందునకయి మీరు పని శ్రీని 
వేసిన తరువాత వాడు మజియెందునకును పనికిరాని వాడొటచేత చదువ్వం 
ఐడీ పెట్టుకొని జీవనము చేయచుండెనుగదా.. వరదాచార్యులు పోగానే 
వైద్యము కూడ నొరంఖించి వా(డిప్పుడు [గామములో ఘన వైద్యుండణు 





1. తనతండి మరణ వృత్తాంతం మేనమామకు తెరియజేస్తూ శంకరయ్య 
ఇంత విషయ వివరణం చేయం, అనవసర మైన, ఆ, పస్తుతమైన విషయాలు 
చెప్పడం ఈ నాటి నవలలు చదివే పాఠకులకు వింత అనిపించకపోడు, కాని 
ఆవాటి సొంఘిక దురాచారాల త్మీవతను పాఠకునికి తెయజేయటం (పథక 
కర్తవ్యంగా పంతులుగారు భావించారు. 


“వంట | బాహ్మణులలో నిద్ధరు కూడ మా యిల్లు విడువవలసీన వారయిరి 
వోరికువ్సరిలో నొకడు హ స్తళాఘవ విద్యయందు నిపునుస. అతని + కిశేత 
మా యింటనే వస్తువను “పెట్టే కొంత మేమరియండినను ఆ వస్తువు నిముషములో 
నద్భశ్యామ చు వచ్చెను... 


ఆ | బాహ్మణుడు మేము చెన్నపట్టణములో నున్నప్పుడు మా ముుదాతర 
శాలలో పనిలో 'నున్న మునిసామి యనువాని కత్తెర మొడలయినవానిని 
తస్కరింపగా, ఆభడు గదిలో పెట్టి దిట్టముగా కొట్టినందున వంట | వొహవ్మణుడు. 
భయపడి మునిసామీని తన వెంట తానుంచుకున్న ముంగయింటికి తీసికొనిపోయి 
యాతనివస్తువుల నిచ్చివేసెను.” (పుట 159.స్వీ, చ; ప, భా,--1089) అని శ్రీ 
పునర్వివాహ [ప్రయత్నాల తొలినాళ్ళ సంగకులు (పస్తావించారు పంతులుగారు, ““ 


186 


యున్నాడు. , మొదట వై ద్యమారంభించినప్పుడు [కొ తగనుక రోగముబ 
నానుములను జొవధనామములను నూ నాయనచేతనే [(వాయించుకొన్న్‌ 
యెజ్జనివియు నల్లనివియు నయిన కుప్పెలుచేసి తీసికొనివచ్చి యేమండే 
రంగుగలదిగా నుండునో నూ నాయనవలనే తెలిసికొని వానిమీద “పూర్ణ 
చందోదయ” “వాతరాశసము" మొదలయిన పేర్లను (వాసి యంటించి 
నాడు. జీలకట్ట, మిరియములు మొదలయిన వస్తువులలో సింధూరము 
వేసి నిమ్మకాయలరసముతో నూరి మా యింటనే మ్యాతలుచేసి తీసికొని 
వెళ్ళుచుండెను. అత డే యాషధమునడిగినను తనయొద్ద లేదనక్‌ 
తులమునకు రూపాయ మొదలుకొని యిరువదిరూపాయల వజకును 
వెలగట్టీ యిచ్చుచుండెను. ఆరంభదశయందు వచ్చినసొమ్ములో మా 
నాయనకు( గూడ భాగమిచ్చెడివా(డుగాని తాను “పెద్ద వైద్యుండని పేతు 
సౌందిన తరువాతను, మా నాయనకు [గామములోనివారితో విరోధము 
వచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అట్టివాడు -మా 
నాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా నున్నదని బతిమాతి 
పిలిచినను [ప్రజలకు వెజచి యొక్కసారి చేయయయినను చూచి పోయిన 
వా(డు కాండు. వేయేల? ఊరివారు పెట్టవలసిన నిర్శంధములనన్నిటిని 
బెట్టిరి చీంకటిపడిన మీ(ద ఇంటిమీ(ద బెడ్డలు వేయ నారంభించిరి. నన్ను 
భార్యకు( గావలి పెట్టీ మా నాయనయే చెజువుకుంబోయి. స్నానముచేసి 
నీళ్ళు తెచ్చుకొని వంటంతచేసి పగలు రెండుజాములకు పథ్యము పెట్టుచు, 
మీరయిన [గామములోనున్న( దనకింత యిబ్బంది రాదుగదాయని మీరు 
చేసిన యుపకారములను దల(చుకొనుచు బహువిధముల విచారించెన్యు 
బహు ప్రయాసముమీ(ద కొన్నిదినములకు మా తల్లికి వ్యాధి నిమ్మశించి 
నది గాని దేహములో బలము మ్యాతము చేరినదికాదు; |గానుములో 
విరోధమంతకంతకు |ప్రబలినది. తెల్లవారిలేచి చూచువలకు మా వీధిగమ్మము 


h87 


వెంట నశ్వద్ద పదార్థములును మనుష్యుల పుజ్జెలును సడియండుచు వచ్చెను, 
మాతం వాటినన్నీటినీ దీసివేనీ ' నిత్యమును రేండుమూడు' స్నానములు 
వేయుచు భార్య కుపచారము తిన్నగా జరగనందున నన్నామె వెంట 
నిచ్చి సవారి మీంద పుట్టినింటికి హేతాపురము! పంపి, తానొక్కుండు నిల్లు 
కనిపెట్టుకొని యుండెను. 

బయకతుదెజిన మజునా(డు ర్యాక్రీ నాలుగు గడియల (పొద్దుపోయిన 
తరువాత మేము నుఖిముగాపోయి యేలూరు చేరితిమి. అక్క_డ( 
గొన్నాళ్ళున్న మీదట పథ్యము ఒంట(బట్టుట చేతను, తల్లిదం[డఆ 
యాదరణచేతను నా సవతితల్లి దేహము స్వస్థపడినది. ఒకనాడు. నేనును. 
నా సవతీమేనమామయు నుదయ కాలమున దంతధావనము చేసికొని 
వీధిలో ఠావిచెట్టుచుట్టును గుండ్రముగా రెండు ఆడుగుల యెత్తుగా వేయం 
బషియున్న యరుగుమీ(ద( గూరుచుండి యుంటిమి. నా సవతితల్లి. తండ్రి 
రావిచెట్టునకును వేపచెట్టునకును “పెండ్లి చేయించి: వాని చుట్టును విశాల 
మయిన యా యరుగు వేయించినాండు. ఆ యరుగుమీంద చెట్టునీడను 
గూరుచుండి [గామ కరణ మెప్పుడును పనిచూచుకొనుచుండును. అప్పుడు 
ముప్పది సంవత్సరముల యీడుగల యొక నల్లిని శూదు(డు తెల్లిబట్టలు 
కట్టుకొని చంక మూటను దగిలించుకొనివచ్చి 'మీరేమయిన కాసుల పేరు 
గొనియెదరా?' యని యడిగెను. మా సవతిమేనమామ '“ఏదిచూప్తి మని 
యడిగెను. ఆ శూూదు( డరుగుమీదగూరుచుండి మూటనువిప్పి కాసుల పేరు 
తీన్‌ యాతని చేతికిచ్చెను. ఆత(డు చూచి వెలయడిగి నా చేతికిచ్చి బాగున్న 
కీమో చూడుమని చెప్పెను. నేను దానిని చేతబట్టుకొని నిదానించి చూచి, 
కొలికివూసను బట్టి యానవాలుపట్టి రుక్మి ణిదని తెలుసుకొని “సిక్రి కాసుల 
"పేశెక్క_డినుండి వచ్చె' నని వానిని |బశ్నలు వేసితిని, వాడు నేను 
వర్తకుడను కాబట్టే మా యూరిలో చోకనిచేత పట్టుతో కట్టించినా' 





1. ఏలూరు 


188 


నని చెప్పెను. అందుమీ(ద నేనా పేరు మా బంధువులదని చెప్పి 'యీ 
దొంగ సొమ్ము నీ యొద్ద గనంబడినది కాబట్టి నిన్ను రాజభటుల కొప్ప 
గించెదనని బెడరించితిని, వాండును జడియక కాసులపేరు మా యొద్దనే 
దిగవిడిచి, ఠాణాకుబోయి మీరుచేసిన యక్రమమును జెప్పి మిమ్ములను 
బట్టుకొని శిక్షించుటకు బం్మటోతులను దీసికొనివచ్చెద" నని "కేకలు 
వేయుచు(బోయి, నే నచట రెండుదినములున్న ను మరల రానేలేదు. 


మూ(డవనా(డు ప్పాతఃకాలముననే యొక కూలివాండు ధవశేశ్వరము 
నుండి వచ్చి నారాయణమూ ర్థిగారు (వాసిన జాబు నొకదానిని నా చేతి 
కిచ్చెను, నేను దానిని పుచ్చుకొని విప్పి, చూచుకొను నప్పటికి “మీనాయ్యన్ల 
నేండే గృహము తగులబడి కాలము చేసినాండు. కోబట్టి తత్‌కణము 
బయలుదేజి రావలసినది” అని యందు (వాసియుండేను, పిడుగువంటి 
యా వార్త చూడ(గానే గుండెలు (బద్ధలయి లోపలికింటోయి. యేడ్చుచు 
నా ,సవతితల్లికా దుర్వార్తను వినిపించితిని, ఆ మాట విన్నతోడనే యామె 
నేల(బడి కొప్పు విడిపోవ దొర్గుచు, తొమ్ముచబచుకొనుచు నిల్లెగిరిపోవు 
నట్టు రోదనముచేయ నారంభించెను. ఆ యేడుపులును “పెడబొబ్బలు 
కొంచెము చల్లాజివ తరువాత నామెకు ధైర్యముచెప్పి, ఆ కూలివానివెంట 
నా పూటనే బయలుదేజి కాళ్ళు పొక్కు లెక్కునట్లుగా, తెల్పవారిన(ద్దాక్ట 
నడచి మటునా(డు పగలు రెండుజాములవేళకు మా ఇల్లు చేరితిని. అప్పుడా 
యింటికి గోఢలుతస్ప మటేమియులేవు, చుట్టుపట్ట నొక యిల్లయిన కాలక్ష 
నింతగా సూ యొక్క యిల్లు మ్మాతము పరశురామ పీతీ యయినడ్షి. 
నేనక్కడ విలపించుచ్చుండగా నిరుగుపొరుగువారు వచ్చి నన్నోదార్సి 
న్మాలుగుదినముల [కింద రాత్రి యాకన్మికముగా ,గృహమునకు నిష్ప్రంట్లు 
కొని సాయము వచ్చులోపలనే కాలిపోయినదని చెప్పిరి. నే నంతట 
నారాయణమూ ర్షిగారి యింటికి బోయితిని. ఆత(డావజకే మా తండ్రికి 
దహన సంస్కారములు చేయించెను. మీరా |గామమునుండి వచ్చినప్పటి 


189 


నుండియు మా నాయనయు నారాయణమూ ర్రిగారును [ప్రాణస్నేహితు 
లుగా నుండిరి. మీరు ధవశేశ్వరము. విడిచిపెట్టిన నెలదినములకు 
నారాయణమూ ర్రిగారి ఇంటిలోపల దొంగలుపడి యొకర్మాతి సర్వస్వము 
వో(చుకొనిపోయిరి. అందుచే నతడు మరల వీదవా(డై మా తండి 
సనుసరింప(గో, భూతవైద్యములో తనకు సహాయునిగా నాతనిని 
[తిప్పుచు భోజనమున శకేమయిన సనిచ్చుచుండెను, మా నాయనకు 
హం నందజును శతువులుగా నేర్చడినప్పుడు నారాయణ 

ర్లిగారొక్క.రే పరమమ్మితుండుగా. నున్నాండగ మీ బావమజదికి 
గం తనసొత్తును దోచుకొని పోవుదురని భయము తోచి 
నప్పుడు, ఒకనా(టిరాత్రి రహస్యముగా నన్ను తోడు పట్టుమని నగలును 
ళొక్క_ము నున్న పెట్టెను నారాయణమూ ర్లిగారి యింటికి, గొనిపోయి 
ఆతని పడకగదిలో: బెట్టి అక్కతో ముద్రవేసి పైన కప్ప తాళమువేసి 
తాళపు చెవిని తనదగ్గజనే యుంచుకొనెను, నారాయణమూర్ధి నన్ను 
జూచి నూ నాయనను తలచుకొని యేడ్నునప్పుడు, “నాయొద్ద దాచుకొన్న 
నగల పెట్టెను గూడ మరణకాలమునకు( దీసికొని పోతివా" యని 
యేడ్చెను. నేను పడకగదిలోనికి వెళ్ళినప్పుడు పెద్ది యచటలేదు. ఆ 
లుంట మణియొక చోటను గనంబడలేదు. తరువాత మా తం[డి చావును 
గురించి యడుగగా నేను హేలాపురము నకు వెళ్ళినది మొదలుకొని వీధి 
లోనికి వచ్చిన నెవ్వరేమి చేసెదరో యను భీతిచేత మీ బావమణ(ది లోపల 
తలుపులు వేసికొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండుమూడు 
శీనములు జరిగిన పిమ్మట దామోదరయ్య లోపల తలుపువేసికొని కూరు 
చుండి యేమో పాతాశహోమము చేయుచున్నాండని [గ్రామములో నొక 
వదంతి కలిగినదనియు, అవల [గ్రామములోని వారందణును నాలోచించి 
తఈందబజకును కీడు గలుగుటకై యేదో మహామం్యతమును పునశ్చరణ 


శేయుచున్నా(డు కాని వేటు కాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగిం 


190 


చిత(గాని తమకు (బళ్ళుకు లేదని గోదావరి యొడ్డున సభచేసినారనియు, 
ఆ'ర్మాతియే యిల్లు కాబుట మొదలుగాగల పని యంతయు జరిగిన 
తవియు, అత(డు చెప్పెనే, నేనును పది దినముల కర్మయు జరిగినదాశక 
ఇశీయింటనే యుండి, పదమూ(డవనాడు బయలుదేజరాదు గనుక పదు 


శాలుగవనా:డు కాసుల పేరుతో మీరున్న [గామముశకు రానలెనని 
వచ్చుచుండగా, ;తొనలో సిద్దాంతి యగపడీ రహస్యమనీ నన్ను దూర 
ముగా తీసుకొనిపోయి మా నగలపెపైను నారాయణమూర్తి తమ యింట 
డాంచుట చెప్పి తనకు నూరురూపాయలి చ్చేపక్షమున పెట్టి నాతని కియ్యక 
విశిపియుంచెదననియు, మీ మామగారిని చూచి వచ్చినతోడనే తగవు పెట్ట 
పేతసినదనియు జెప్పెను. నేనును మంచిదని చెప్పి మీ కొజకు వెదకు 
కొమచు వచ్చితిని.] 

ఆని శంకరయ్య తన తండ్రిసంగతి యంతయు(జెప్పీ మూటను 
విప్పే కాసుల పేరును దీని రాజశేఖరు(డుగారిచేతి కిచ్చెను. ఆయన దానిని 
పుచ్చుకొని మేనల్లుని కౌ(గలించుకొని యూదార్చుచు, దామోదరయ్య 
హోయినరిదుకు( గొంత తడవు విచారించెను. అప్పు డింటనున్న వారంద 
అను దామోదరయ్య నిమిత్త మొకసారి రోదనముచేసి భోజనములు 
శేఫిర. ఆ మధ్యాహ్న మంతయు లోక వార్తలతో [పొద్దు జరిగినది. 


దీపములు పెట్టిన కొంత సేపటికి వాద్యముల చప్పుడు వినపడి 
శండున రాజశేఖరు(డుగారు మొదలగు వారందటును  వీధిలోనికి 
వర్సిరి, బఠముగొ ద్వాదశోర్థ్యపుర్యడములను ధరించి యొక వైష్ణవ 
స్వామి పల్లకిలో గూరుచుండి యిరు ప్రక గ్రాలి నిద్దటు వింజొ 
మరులు వీచుచుండ కరదీపిక అనేకములు వెలుగ 





1. రాజశేఖరుడుగారు సకుటుంబముగా కాశీయాతకని ఇయలుదేరినా 
"పెట్లాపురం దగ్గర రీమువరంలోనే ని౦ిచిపోయారని సిద్ధాంతి మొదలయిన వాళ్ళ 
వారా శంఠరయ్యకు తేళీసి వుంటుంది. 


191 


నూళలేగు చుండెను, ఆ వెనుక కొందజు తేలగాణ్యులును నొక ' వైన్ణవ్వం 
డును గంధములు పూసుకొని తాళవృంతములతో విసరుకొనుచు నడిచ్చు 
చుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖభరుండుగా రెజుంగుదురు గనుక దగ్గరకు 
పిలిచి యీ (ప్రకారముగా ముచ్చటింప నారంభించిరి. 


రాజ---మీరు ధవ శేశ్యరములో నున్న గూడూరువారికి గురువులు 


కారా? 


వైష్షాఅవును, ఆ నల్లకిలో(. గూరుచున్న వారి. క్రీ[గామములో 


నవసరాలవారు శీష్యులు, 


రాజ=-వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీ 
కాయన శిష్యు(డుగాను ఉ&ం౦ండెడినారు కారా? 


'వైన్ల---మాలో మాకటువంటి ఛేదములేదు. నాకు స్‌ష్యులున్న 
[గ్రామములో నతడు శిమ్య(డుగాను, అతనికి శిష్యులున్న |గామములో 
నేను శిష్యుందనుగాను మాటుచుందుము, అయన శాతయు మా తాతయు 
సహోదరులు; వారి తండి ప్రతివాది భయంకరము గండ భేరుండాచార్వతి 
వారు జగదేకపండితులు, వారు సరమపదమునకు వేంచేసిన తరువాత 
నారు సంపాదించిన శిష్యులను మా తాతలును తండులును పాళ్ళు వేను, 
కొసి పంచుకొన్నారు. ఈ (గామంలోనివారు నూ వాని వంళునకును 
ధవ శేశ్వరఘులోనివారు నా. నంతునకును వచ్చినారు. మా కాపురపు [గామ 
మైన.శ్రీకూర్మము విడిచి ఈ (ప్రకారముగా సంవత్సరమున కొక్లఫాశి 
శిష్ణసంచారము చేయుదుము, 


రాజ వెనుక మీ రాయనకు ఛదున్న రాదని చెప్పినారే. అయేన. 
శిష్యుల కేమి యుపదేశము చేయును? 


192 


వైష్ణ--ఆయన శెంతచదువు వచ్చునో నాకు నంతే వచ్చును, 
శిష్యుల కుపదేశించుట శేమీ చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో" 
నుపదేశించి నిత్యమును నష్టోత్రరశతము జపము చేసికోమ్మని చెప్పి 
గురువే దైవమని నమ్మి కొలినిన వైకుంఠము కరస్థమని పలికి, భుజముల 
ప్సీ(ద్ర ర పము ద్రధారణము చేసి, "మా గురుదక్షిణ పుచ్చుకొని మా దారిన 
మేము పోదుము, మే మెవ్వరితోనూ ప్రసంగించము గనుక మమ్మంద 
జఖును పండితులే యనుకొందురు, 

రాజ---మీరీ ఖీ పదిదినము లుందురా? 

వైష్ణ--ఉండము. రేపే వెళ్ళిపె పోయదము, తరువాత సావకాళముగా 
దర్శనము జే "జేసి మాటాడెదను, 

అని యాతడు పల్దికితో( గలిసికొనుట కయి పరుగెత్తెను. 

వారు వెళ్ళిన తరువాత వీధితలుపు వేసివచ్చి మగచారు రాణ 
భోజనమునకు గూరుచున్నతోడనే యెవరోవచ్చి - వీధితలుపుకడ 
“రాజశేఖరు(డు మామగారూ” అని పిలువ(జొచ్చిరి, మాణిక్యాంబ నడవ 
లోనికివెళ్ళి “'యెవరువా' రని యడుగగా నేను నృసింహస్వామి నని 
వెలుపలినుండి యొకరు పతికిరి, ఆ మాటయొక్క ధ్యనియు "పేరును 
విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికి( బరుగెత్తుకొని 
వచ్చి యా సంగతి భర్హతో(జెప్పి, “నృసింహస్వామి పోయి అన్నాళ్ళయి 
నది? ఎప్పుడును నాకీవజకు స్వప్నములో నైనను గనణుడలేదు, ఇప్పుడీ, 
ఏరుద్దమే' మని యాళ్చర్యపడ( జొచ్చెను. ఇంతలో వీధితలుపృవద్ధ మరల 
గేకలు వినబడెను. అప్పుడు రాజశేఖరుండుగారు భోజనము చేసి దీపము 
వెలిగించుకొని పోయి తలుపు తీసిరి తీయగా నిజముగా నృసింవా 
స్వామియే 'మామా' అని పలుకరించి, ఆయన చేయి పట్టుకొనెను. ఆయన 
యళల్లునిః [బ్రత్యక్షముగా( జూచినను నమ్మక మరల మరల దేహమును 
పట్టి “చూచి? పాదములు వెనుకవపునకు తిరిగి యుండక తిన్నగానే 
యుండుటవలన నూయకొదని నిశ్చయించి యాతనిని లోపలికి? దీసికొని 
వచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినోందని చెప్పి కాళ్ళు 
కడుగుకో నీశ్ళిమ్మని తొందర పెట్టెను, ఆమెయు దీపముదగ్గరగా( దీసికొని. 
వచ్చి మొగముపాట(జూచి, 'నాయనా' యని కౌగిలించుకొని కన్నీరు నించెను. 


13 193 


ఉమెనుజూచీ' యల్లుడును కన్నులనీరు పెట్టుకొనెను. ఆ యు, దేక మంతయు 
నడ(గిన మీద(ట, నృసింహస్వామిలేచి కాళ్ళు కడుగుకొని భోజనము 
చేయుచు తాను కాశీయాత్ర వెన్ళుటయు దారిలో తన మితుడు తన్ను 
విడిచి వచ్చుటయు మొదలుగా(గల సంగతి నీ [పకారముగా. జెప్ప 
నారంభించెను. 

“నాకుచిరకాలము నుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులోకోరిక 
యుండెను గాని తగినతో(డు లేకపోవుటచేత నాకది దుర్భ్గభమని యాతలఃపు 
విడిచి 'పెట్టితిని. ఇట్టుండగా నొకనా(డు చామర్హివారి చిన్నవాడు శేషాచలము 
నౌ యొద్దకు వచ్చి యెవ్యరితోను జెప్పనని నా చేత దనచేతిలో చేయి 
వేయించుకొని రహస్యముగా దనకు పొమవత్సర్వతముదగ్గజ తపస్సుచేసి 
స్యర్ణవిద్యను గహింపవలెనని కోరిక గలదనియు, నేనుకూడ వచ్చిన 
పశ్షమున తనతో దీసికొని వెళ్ళి యా విద్య నుపదేశించెదననియు, మనమిద్ధఅ 
మును బంగారము చేయు యోగము (గ్రహించిన మీ(దట మరల నింటికివచ్చి 
కావలసినంత బంగారమును జేసికొని కోటీశ్వరులము కావచ్చనియు 





1. వీరేళలింగంపంతులుగారి బాల్య సృత్తాంతం ఓక్షటి ఇక్కడ గుర్తు 
కజేసుకోవచ్చు, స్వీ యచర్మిత్రలో విశదంగా దాన్ని వర్ణీంచారువారు. 

“తపో మహ త్త్యములను గూర్చి చదువుచున్నపుడెల్లను నాకు జిర్రోదేళము 
శంగి నేనెప్పుడు తపస్సునకు బూనుదునా యెప్పుడా మహిమలను మించిన 
ముహిమలను బొందుదునాయని తహతహ పడుచుందును....... 

ఈ తపోవర్ణనలన్నియ దివాస్వహ్నములనుకోక సత్యములని నమ్మి నేను 
(శ్రమపగి యితరులను నాభమలో బడ వేయ దొడగితిని.నాాభమలో సునాయాసముగా 
బగీనవారు నా సహపాధ్రలయిన రాచర్ల వేంకటరా మయ్యగారును, కనప రి లక్ష్మయ్య 
గారును, హోతా వీరభ్యదయ్యగారును 

తపోమహిమయొక్క |పాళ స్మృమును వారికి బోధించి, పామవళ్చర్వతము 
మీడ తపస్సు చేయునట్లు పథక మేర్పరచి వారిని ముగ్గురుని (బయాణముచేసితిని, 
వీరిలో గడపటియతడు హిమగిరియందరి సంజీవనొషధములను సువరకరణ 
మూలికలను సహితము సంపాదింపవలయునని యపదేశంచిను. స 

వారల్పకాలములోనే యత్చాహమునందు నన్ను మించిన వారయి యచిర 
తపో .నుహినాగ్యులు కాగోరి....త్వర పెట్ట మొదలు పెట్టిరి," 


పుటలు 20, 21 = (ప్రథమ భాగము (1982) 


194 


చెప్పెను. ఆ మాటలమీ(ద మనస్సులో నాకును మిక్కిలి యాశ'పుట్టీ, 
ఛప్పక బయలుదేజీ సాధ్యమయినయెడల కాశీయాతకూడ( చేసికొని 
ఛావలెనని నిశ్చయించితిని, తరువాత మేమిద్దరము బాఠకోలలో రహస్య 
ముగా (బయాణము సంగతిని మాటాడుకొనుచు, బయలుదేజవలసిన 
చినము నిర్ణయము చేసికొని యాలోపుగానే బట్టలు మొదలగువానినొక 
చోట పదిలిముగా( జేర్చి పొద్దునే భోజనముచేసి శాస్త) తీవారి యొద్దకు. 
బోయి కావ్యములు చెప్పించుకొని వచ్చెదనని చెప్పి తిన్నగా నడచి ము 
నాడు [పాత।కాలమునకు 'పెద్దాపురము చేరితిమి.] మేమే బయలుదేతిన 


1, మితులతో కలిసి తమ హిమవత్పర్వత తపోగమనాని గ్గ గూర్చి తమ 
చిన్ననాటి వృత్తాంతం ఇంకా ఇట్టా" పొడిగించారు పంతులుగారు స్వీయచరత్రలో. 
“ఒకనాటి సాయాకాలము వారీలో నిళువక్సరు నా మెర్దపవచ్చి రేపే 
(ప్రయాణమని చెప్పిరి. నేను వారివెంట రాజాలసంటిని. అంతట బారు నాతో మరల 
భూటాడక యింటివద్ద పాఠశాలకు బోయెదమని చెప్పి భోజనములుచేసి పుస్తకములు 
“పట్టుకొని పాఠశాల "దారినే తపోగమన (పారంభులయి య శ్రరాభిమఖమగా 
వెడలిరి. సాయంకాలము వేళకువారిండ్లకు రాకపోగా బంధువులు వదక సారంభించి 
మూడవ యతనిని పిఠాపురము "వద్దనే పట్టుకొని యింటికి గొనివచ్చిరి. 
విజయనగరమునకును బోయిన తరువాత రెండవయతడు  మొదటియాతనీతో 
దగవులాడి మురుగులమ్ముకీ ౫ వెనుకకు మరలెను, మొడటియశడు కొంత దృఢ 
మనస్సుడయి ముందుకుసొగి దారిబ లైమునకయి వెండీ మొల(త్రాడమ మ్ముకొని 
ఇగన్నోధము వరకునుబోయి యా(తచేసీకొని పోయిన దారినే మధల వచ్చెను. ఈ 
(ప్రకారముగా నా మానసిక యా్యతశోను మితుల దేహయ్యాత్రతోను మా తసో 
యాతా[వత ముద్యాపనమయినది” అని పంతులుగారు, హాస్యం చేశారు. ఈ స్వీయ 
శేవిత వృత్తాంతాన్ని నృసింహస్వామి కథకు జోడించారు పంతులుగారు, ఇందువల్ల 
వొ స్తవిక కథనంపట్ల వారికి ఎంతో ఆస క్తి ఊందడేదని, వీలై సంతవరకు సన్నివేళ 
శల్పనంలో వా వా స్టవకతకు, సహజక్వోనికి "ప్రాధాన్యం ఇచ్చేవారని. నిర్ణయించవచ్చు, 
ఆయితే ఈ (ప్రకరణంలో ల నృసింహస్వామి వచ్చాడనగానే రుక్మిణీ 
కోసం పాఠకులు తహతవా పడతారు, ఏమైంది ఆమె భ ర్త దగ్గరకువచ్చి పలకరించ 
చేకుని! కాని ఆనాటి ఫాంఘిక్ష కట్టుబాట్లు, కుటుంబ జీవనం, భార్యాభర్తల 
ఆనురాగాలు, మమకారాలు, అనుబంధాలు స్వే సేవక ఫక్కీని మాథ్రమే పాగేవను 
కోవాలి, నృసింహస్వామి కూడా నా ఇల్లాలు రుక్మిణి ఏది? అని ఆడిగాడేమో 
చూడండీ, తరువాత నవల సథ్యవలీ చర్మితంలో ఆనాటి అవిభక్త కుటుంబ జీవన 
వైఖరి ఇంకా వివరంగా తెలుస్తుంది. 


195 


నా(బి |క్రిందటిడినము నేను పుట్టినదినము గనుక నా(డు మాహాంత్రు 
పంతుగచేసీ నాకు బంగరుకంచెయు మురుగులును బెట్టిరి ఆ రాశి 
నేను మా తండిగారి. పెట్టెను మాజు తాళపుచెవితో దీసి యందులోనుచ్న 
యే(బదినాలుగురూపాయలను మూటగట్టుకొని, మణునా( డా"నగలతోన్లు 
సొమ్ముతోను మేము [గ్రామము విడిచితిమి. శేషాచలము తనతో మూండ 
రూపాయలను మాత్రము పట్టుకొని వచ్చినా(డ. (తోవ పొడుగునను మా 
యిర్ధణకు( గావలసిన ఖర్చును నేనే పెట్టుచు వచ్చితిని. మేము జగన్నా 
ధమును దాటి కటకము వెళ్ళునప్పటికి నా యొద్దనున్న రూపాయలన్నియు 
నై పోయినవి. కాంబట్టి యక్కడ నా మురుగులను నలువదిరూపాయలకు 
వికయించి మునుపటివలె నధికవ్యయము చేయక యాసొమ్ముతోనే కా॥ 
చేరితిమి. అత(డు దారీపొడుగునను తాను వాడుకొనుట శకేమైనను నిమ్మనీ. 
యడుగుచు వచ్చెనుగాని నేను రూపాయికంచె నెక్కు_వగా నెప్పుడును 
చేతిలో (బెట్టలేడు. అందుచేత నత(డు నా మీ(ద కొఅకొఅగానుండి తిన్నగా 
మాటాడక మొగము ముడుచుకొని యొకరీతిగాః [బవ ర్థించుచుండెను. 
మేము కా ' చేరునప్పటికి నావద్ద నాలుగు. రూపాయలుండినవి; అవియు“ 
బదిదినములతోనే వ్యయమయి పోయినవి, తరువాత నూటయేంఖది 
రూపాయలకు నా కంచెను సహితము కాలో నొకవ ర్తకున కమ్మివేనితిని. 
మేము మొట్టమొదటననుకొన్నట్టు బంగారము చేయుటకు మాఖజుగో 
మునుపున్న బంగారము సహితము పో(గొట్టుకొనుచుంటిమి, శేషాచలము 
భోజనమునకు దడవుకోనక లేకుండా నా సొమ్ముతో నిర్విచారముగా( 
గాల షేపముచేయుచు, అంతతో నై న(ద్భ ప్లినొందియుండక యొక నాకు 
నా యొద్దకువచ్చి తన కేది రూపాయలేదోపనికి? కావలని వచ్చెనని 
కా(బట్టి యిమ్మని యడిగెను. నే నియ్యనని నిర్దాషీణ్యముగా( దెలియ 
జెప్పిలిని. దానిపైని నాతో పోట్లాడి 'కృళఘ్ను,డ' వని నన్ను దిట్ట 


196 


విస్తరిలో వడ్డించిన యన్నమును సహితము తినక పగలు రెండుజాముల 
శేళ లేచిపోయెను. నేను తరువాత నాలుగు మాసములు కాశిలో 
నిఖాసముగానుండి, యింటిమీ(ద బుద్ధిప్పట్టినందున బయలుదేటీ వచ్చుచు 
నిన్నటియుదయమున మీరిక్కడ నున్న సంగతి తునిలో విన్నాను. 


అని నృసింహస్వామి తన వృత్తాంతమును జెప్పినమీ(దట రాజ 
శేఖరు(డుగారు శేషాచలము చేసిన దురాగతము నాతనితో( జెప్పి భోజన 
మయిన తరువాత పక్కవేయించి యాతండు పరుండి నిద్రపోయిన 
మీదట తామును పరుండిరి. 


197 


పదునాల్గవ (పకరణవు 


సుబహ్మణ్యము సిరాపురమునుండివచ్చి తం|డిని దరి ంచుట- (శ్రీశంకొరా 
చార్యుఆవారి య'గమనము---సీలాదిరాజు సభలో తన వృత్తాంతమును 
జెప్పుట - కృష్ణజగపతీమహారా జులుగోరు రాజశేఖరుడు గారి మాన్యములను 
విడివీంచీ యిచ్చుటి, 


స్ముబహ్మణ్యము పిఠాపురమునుండి బయలుదేజి, సొమ్ముతో 
సీల్మాదిరాజు వెంటవచ్చుచున్న రాజభటులతో( గలసి వీమవరమునకు 
వచ్చి అక్కడనుండి వారిని 'పెద్దాస్తురము సొమ్మని తా నొక్క_(డును 
తిన్నగా నింటికి( బోయెను. అప్పుడు రాజ శేఖరు(డుగారు భోజనమునకు 
లేవ(బోవుచుండిరి. కొమారుండు వీధి గుమ్మములోనుండి లోపల నడుగు 


పెట్టగానే చూచి, అబ్బాయి వచ్చినా(డని రాజశేఖరుండుగారు. కేకవేసిరి. 
ఆ కేకతోనే వేడీ మేడి యని లోపలి వా రందజును నొక్కసారిగా 
పరిగెత్తుకొనివచ్చిరి. అందజీకం పెను ముందుగా నీత పరుగెత్తుకొనివచ్చి 
అన్నగారిని కౌ(గలించుకొవను. ఇంతలో మాణిక్యాంబరాంగా సబ, 
హ్మణ్య మామెను కౌ(గిలించుకొని, తరువాత తల్లీ దండ్రులకిద్దటికిని 
నమస్కారము చేసి వారిచేత నాశీర్వాదములను బొందెను ఈ నడుమ 
నృసింహస్వామి వచ్చి స్ముబహ్మణ్యముయొక్కు చేయిపట్టుకొని “బావా ! 
యని పిలువీగానే యత( డాతని మొగమువంక దిరిగిచూచి మాటరాక 
యద్భుతపడి చూడసౌగెను, అట్టాక నిమిషము చూచి మజి(ది నాలింగనము 
చేసి “యెప్పుడు వచ్చినా'వని యడిగి, మగడు జీనించియున్నాండన్న 
వార్త విని సంతోషించుటకు రుక్మిణికి బుణము లేకపోయెనుగదా యని 


198 


కన్నుల సీరుపెట్టుకొనెను, అంతట రుక్మిణి (బతికి యుండుటయు 
దొంగలు కొట్టిన రా త్రినుండియు నామెకు సంభవించిన ఆపదలును తుదకు 
సుఖముగా. నిల్లు చేరుటయు జెప్పి, రాజశేఖరుడుగారు కొమాళుని 
నూరార్చజొచ్చిరి. ఆ మాటలు ముగియక మునుపే సంతోషం పట్టలేక 
సు బహ్మణ్యము. లోపలికింపోయి. రుక్మిణి నాలింగనము చేసికొని యామె 
తన్ను(జూచి కంట(దడి పెట్టుకోగా నూజడించెను.  ఈవలకు వచ్చిన 
తరువాత నృసింహస్వామి తన కథను సాంతముగా వినిపించెను, పిమ్మట 
నందజును స్నానములు చేసి యుతికిన మడుగు ధోవతులు కట్టుకొని 
భోజనములక డ6 గూరుచుండిరి. భోజన సమయమున సుబహ్మణ్యము పీతా 
పురములో రాజుగారి.లోవల దొంగలు సడుటయు, దొంగలను తాను 
పట్టుకొన్న రీతియ్క _దొరికినసొతుులో బైరాగి యెత్తుకొనిపోయిన తమ 
సొమ్ముకూడ( గనంబడుటయు విమర్శన నిమి త్రమయి కృష్ణజగపతిరాజు 
గారియొద్దకు: బంపంబడిన దొంగలతో6 గూడ! దన్నిచ్చటకు( బంపు 
టయుజెప్పి, యిక్కడ నుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము 
నిచ్చెదమని పిఠాపురపురాజుగారు వాగ్గానము చేసియున్నారని చెప్పెను. 
ఆప్పుడు రాజశేఖరు(డుగారు “మన యింటికి రాకపోకలు చేయుచువచ్చిన 
రామరాజే కృష్ణజగపతిమహారాజుగా” రని చెప్పి, ఆయన యద్భుత 
చర్యలను తమకు(జేసిన యుపకారమును నామూల్మాగముగా వినిపించి 
యాయనను పొగిడిరి. ఇంతలో భోజనములై నంధున లేచి చేతులు కడుగు 
కొని తాంబూలములు వేసికొని తెల్పబట్టలు' కట్టుకొని రాజశేఖరు(డుగారును 
సుుబహ్మణ్యమును బయలుడేణి నృసింహస్మామిని వెంట(బెట్టుకొని "పెద్దా 
పురమునకు( |బయాణ 'మయిసోయిరి, 


వారు పెద్దాపురము చేరీ రాజవీధిని |ప్రవేశింపగానే యావీధినే దూర 
మున(నొక పళ్దికియును దొనిముందొక యేనుగును రెండుగుజ్దములును 
బండిమీద నొక భేరియును మజికొన్ని వాద్యములును వెనుకను స్వీ 


వాచక బృందములును దృగ్గోచరమయ్యెను, ఆ యాడంబరము చూచి 
రాజశేఖరుండుగారా దినమేదో దేవతోత్సవము కా(బోలు ననుకొని, కుమా 
రునివంక( జూచి యాయుత్సవము శివునిదయి యుండునా యనీ యడిగిరి. 


199 


స్కుబ---అది దేవుని తకు కాదు. శ్రీ శంకరభగవత్చాడుల 
నారీ. పట్టణమునకు వేంచేసియుందురు.ేే వారు కకక టక క్రీఢ్రా 
సరములో నివాసము చేసియున్నారు. నేను బయలుదేణి ననుడే వారును 
(పయాణమయి ఈ పట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని 
వాకిట నిలు(వబెట్టియండ(గా జూచితిని, 


రాజ---అక్క_డ భికలు విశేషముగా జరిగినవా ? 


స్కుబలామిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీ ముఖము 
అమ [వాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక 
వితంతువులును ధనవంతులును పశ్ళిరములలో పండ్లును రూపాయలను 
వేసికొని వెళ్ళి పాదపూజకని సమర్శించుకొనుచువచ్చిరి. వారు సాష్టాంగ 
ఛమస్కారము చేసినప్పు డెర్టను స్వాములవారు “నారాయణ యనుళు 
రా(గా, చేరువనుండు శిష్యులు పశ్ళిములోని వానిని జాగ త్తచేసి వట్టి 
వ ళ్ళిములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. [గ్రామము నందలివై దికు 
ఇందటును జేరి రెండు వీక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు 
లీక్షలు జరిగినవి; తక్కినదినములలో కోమట్టు [బాహ్మణ గృహమున 
ఖిక్షలు చేయించుచు వచ్చిరి. 


రాజ-నీ వెప్పుడయిన వెళ్ళి పీళదర్శనము చేసినావా ? 





శే స్వీయచరి తలో ఇటునంటి ఊరేగింపును గూర్చి (పస్తావి ౧భారు 
చంతులుగారు, “శంకరాచార్యస్యాములవారిని మహావై భవముతో మా వీధిని మా 
ఉమ్మముముందర నుండి గొనిపోయి గతి కరదీపికొ సహ్మసములకో' 
రాజసు హం దవర పురవీధులలో నూరేగించిరీ," 


పుట 1650; (పథమ భాగము (1982) 
లి sa wird స్వాములవారు రోజమహేం[దవరమును 


కన్న మాసములక్కుడనే నిలిచియండిరి.” 
పుట 151, (పథమ భాగం, స్వీయచరిత్ర (1962) 
200 


సుజా రెండు మూడు పర్యాయములు చేసినాను. పీఠము నీలు 
తెత్తున నున్నది; దానినిండను బహువిధములై న విగహములును సాలి 
(గ్రామములును నున్నవి. వెండిపువ్వు పీటమీంద గూరుచుండి పట్టు ధాటీ 
కట్టుకొని స్వాములవారెప్పుడును కుంకుమతో పీఠపూజ చేయుచుందురు. 
i ఆ పీఠములో స్రీ యంతముకూడ నున్నదనియు, 'వాడ పూర్వా శమము 
సందు. సహితము విద్యోపాసకులే యనియు విన్నా(డను. అదిసత్యమౌనో 
కాదో కాని వారిప్పుడు మ్మాతము ర్మాత్రులు చీకటిలో మునుగు వేసికొని 
యొక మనుష్యుని వెంటబెట్టుకొని [పత్యక్షమయిన స్తీ యుపాసనము 
శేయుట'కే బయలుదేజుచుందురని చూచినవారే యొకరు. నాతో 
రహస్యముగా. జెప్పినారు. మొన్న నీనడుమ నొక *మ్య( డెత్తుకొని 
పాశ్రిపోయినదిగాక, యింకను పీఠమునకు రెండు వేలరూపాయల వెండి 
సామీ గి ఉన్నది.' 

రాజావారు [గామములో నున్న కాలములో మతసాంకర్య 
సివారణముగాని, మళ వ్యాపనముగాని చేయుట కేమయిన [బయత్నము 
జేసినారా ? 

సుబ అట్టి పనులేమియు చేయలేదుగాని యొక్క ఘనకార్య 
మును న్యూతము చేసినారు. ఆ [గామములో ధనవంతురా అయిన యొక 
జాలవిధవయున్నచి. ఆమె యేమో [భూణహత్య చేసిన దని (గామములోని 
సభాపళులు, కొంద జామెను జాతినుండి బహీషా_రము చేసిరి. తరువాత 
శామె జగన్నాధ సంతర్శణము చేసినప్పుడు ధనమున కాళపడి 
కొందటు |బాహ్మణులు భోజనములు చేసిరి, అందుచేత నక్కడకు 
భోజనములకు వెళ్ళినవారందరు నొక కక్షగాను, వెళ్ళనివారందరు నొక 





1. “ఆ కాలములో స్వాములవారు విధవా నివాహముల నెంత నిషేధించుచు 
వచ్చినను 'ఘోటక్యబహ్మభారులై న వారి శిష్యులు మ్మాతము రండలతోడ ర్యాళుల 
మంతికములై న వివాహఘులను రహస్యముగా జరుపుచునే వచ్చిరి. హేఠశాలలోనీ 
విధ్యార్థులు కొందరీ రహస్యమును కనిపెట్టి యొకనాటిరా శ్రీ 'కాచియండి యొక 
వితంచువుతో సంసారము చేయుచున్న శిష్యుని పట్టుకొని, ఆ యపూర్వ దంపళులను 
కీళ్ళలో ని కీడ్చుకొని వచ్చి యెల్ల వారికిని జూపి యవహానపరలిరి.” 

పుట 151, స్వీయ చర్మిత; (ప్రథమ భాగము (1982) 


201 


కత్షగాను నేర్పడిరి. లోకమునశెల్ణిను ధనమె మూలమగటచేతను, ఆమె 
రక్షవత్తుల' “సోము మొదేతయిన' [వ్రతములు 'చేనీ యప్పుడప్పుడు [(వాహ్మఇ 
సమాళాదనములు చేయుచు ' వచ్చుచుండుటచేతను, [కమ కమమగా 
సంఖ్యయందామె పతమువారే బలపడి మొదట వెలివేసిన వారికే యిష్పుతు 
నెలళగా:నుండెను. తరువాత స్వాములపొరు విజయంచేసి యా రెం 
పక్షములవారిని సమాధానపరచి, ఆమె యెద్ద తాము రెండువందల రూపాః 
యలిను స్వీకరించి యామెకు పుట్టు వెండుకో లు తీసి వేయంచి, ఆ ఫే 
ఖండన మహోత్సవమయిన మరునొడే యామె యింట తోకచేసి ముందుగా 
తాము హాస్తోదకము పుచ్చుకొని తరువాత (బాహ్మఖుల కందజకన్లు 
నిన్నించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.! 


రాజ--ఆ స్వాములవారు పూర్వా ళ మములో నే [గ్రామ నివాన్నళు? 


స్కుబ--వారీ నివాసస్థలము ముంగండ యగపోరము. ఆయనకు 
నలుగురు కొమాళ్లన్నారు. ఆ క మమును స్వీకరించిన తరువాతనే స్వాముల 
వారు మునుళ్చ వన్యములమీ(దనున్న బుణములను ధీర్చివేసి నలుగుళ్ళ, 
కొమాళ్ళకును వివాహములు చేని కోడంద, శొక్కొాకరికి నెండేసినంగ్లల 
రూపాయల యాభరణము లుంచినారు. ఇప్పుడీ స్వాములవారి 'పేశ 
శ్రీ ఛిదానందశంకర భారతీస్వామి య(ట. 

స్వీయ చరి తశో ఆనాటి కొందరు పీఠాధిసకులను గూర్చి తీవ్రంగా విమ 
ర్మింధారు పంతులుగారు, 





1, “పీఠాధిపతుల యర్ల కృత్యములను గూర్చియు, వారు విత్తాపహరణ నీవు 
శ్రమ చేయుచున్న యకృత్యవబలను గూర్చియు, వారిని స్వకృత్యమునకు మరల్చు 
టకు శేష్యులు ' చేయవలసిన క ర్తవ్యమును గూర్చియు నూ వివేక వర్ధని బహువిధ 
మరలా వ్రాసి (ప్రజంకన్నుణ తెరుపుటకారంభించినది; స్వాములపారు నుగనిని విడిచి 
లేదిపోయి బహిరంగముగా జగన్నాథపురములో న్యభిదరించుచుండిన యొక... 
కులట వలన ధనస్వీకారమునుజేసి యా ఖుబ్లాలివలన. భిక్షగై కొని భార్యను విడిచి 
పెట్టినందుకయి దాని మగనికి బహిష్కార ప రికనుఐంసి యాతనికి శుద్ధ పిక 
నిచ్చుటకయి యధికవి త్రమును లాగజూచిరి.” (పుట, 118, (ప, భా. 142) 


202 


ఆసిీమాటాడుకొనుచు వారు రాజసభకు( బోవునప్పటికి రాజుగాళు 
కొలువు కూటమునకు విజయంచేనీ నీింహాసనాధిష్టితులై కూరుచుంటీ 
యుండి మంతి తెచ్చి యిచ్చిన నిజ్ఞాపనష్మతికలను పదివి చూచుకొని పితా 
పురమునుండి వచ్చిన దొంగలను తమయెదుట( బెట్టుటం కుత్తరుపు చేసితి 
ఈ లోపల రాజశేఖరు(డుగారును, సుబహ్మణ్యమును, నృనింవా 
స్వామియు సభలో (పవేశించి తగినచోటుల( గూరుచుండిరి; రాజభటులును. 
దొంగలను ' గొనివచ్చి |పభువునెదుర నిలువ(బెట్టి తాము [పక్కలను 
కత్తులుదూనికొని నిలుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయ(జూచి 
“యీ దొంగలను పట్టుకొన్నావా రవ' రని (పశ్ని వేసిరి. స్ముబహ్మణ్యము 
లేచి నిలువంబడి “నేను అని మనవి చేసెను. తోడనే (పభువువారు 
రాజశేఖరు(డుగారి వంక దృష్టి బజపి “యీతడు మీ కొమారు(డ 
కాడా?” అని యడిగి “చి త్తమ'ని యాయన బదులు చెప్ప(గావిని యెడమ 
[ప్రక్కను గూరుచున్నావా రెవ రని మరల నడిగిరి, రాజశేఖరుండుగారు 
చేతులు కట్టుకొని నిలుచుండి యీత(డు తను యల్టుండగుటయు 
గిట్టనివాండొకండు అత(డు వారణాసీపురముననున్న కాలములో వచ్చి 
మృతు(డయ్యెనని వట్టి (ప్రవాదము వేయుటయు, రుక్మిణి దొంగలచేత 
దెబ్బతిని మూర్భపోయి యుండ(గా తన్నందజును దిగవిడిచిపోయిన 
తరువాత మూర్చతేటి పురుషవేషము వేసికొని సీత నెత్తుకొని పోయిన 
[గొామమునుండి చెల్లెలితో( గూడ వచ్చుటయు సమ్మగముగా విన్నవించిరి, 
రాజుగారు హర్గమును దెలుపుచు శిరఃకంపనము చేసి, కొంత సే పూరకుండి 
యావంక6 దిరిగి “మీ రేమి చెప్పుకొనెద"రని యడిగిరి, 


నీలా--సర్వమును దెలిసిన దేవరవారికడ మేము వేజుగ చెప్పుకో 
వలసిన దేముండును? మేము నిరపరాధులమని చెప్ప(బోము, దేవరవారు 
దయాపూర్ణ హృదయులు గనుక ఆ దయారసమును మా మీ(ద [బస 
రింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము. 


కృష్ణ---సీది యే దేశము? చిన్నప్పటినుండియ నీవెక్కడ 
నున్నావు? నీ చర్మిత్రమేమి ? 


203 


సీలా--నా చర్మితము మిక్కిలి యద్భుతమయినది. నేను దానిని 
శప్పుకొనుటకు సిగ్గపడవలసియున్నను దేవరయంతటీవా రడ్షుగు 
చున్నారు గాన దాయక  విన్నవించెదను. ఈ వణకు నేను చేసిన 
దుక్కృత్యములన్నిటిని తీజికగలిగి యున్న ప్పుడెళ్ణి నాకు స్మరణకు 
జెన్నీ నా మనస్సు పలునిధముల నన్ను _బాధించుచున్నది; ర్మాతులు 
సన్ను నిదపోనీయదు. కలలో సహితము నేను వేని ఘోర 
కృత్యములకు రాజభటులు నన్ను? గొనిపోయి శిక్షించుచున్నట్టు కన(బడీ 
యులికిపడుచుందును, అంతేకాక నా కిప్పుడు వార్థక్యము వచ్చి 
యున్నది, కాబట్టి, చిరకాలము [బళుక(బోను; ఆ సంగతిని తలంచుకొను 
నప్పుడెల్ల నాకు యనుభటుల వలన భయముచేత దేహము కంపమెత్తు 
చన్నద్‌. రాజదండనను పొందినవారికి యమదండన లేదని "పెద్దలు 
వెప్పుదురు. కాంబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది 
సుఖింప(గోరుచున్నాను. 

కృష్ణ---నీ చర్మితమంత యద్చుతమమిన దయ్యెనేని, ససాకల్య 
ముగా వినిపింపుము. ఇచ్చట నున్నవారందజును వీని యానందించెదరు. 

క జన్మ స్థానము కొళహస్షి. నా తలిదండు లంతగా 
శనవంతులు కాకపోయినను శ్మూదకులములో మిక్కిలి గౌరవమును' 
శాంచిన వంళమునందు( బుట్టినవారు. నా తలిదండులకు నేనొక్క.(తనే 
స్వతుడను గనుక 'నన్ను వారు మిక్కిలి గారాబముతో( బెంచుచుండిరి, 


నే నేది కావలెనన్నను తక్షణము తెచ్చి పెట్టుచుండిరి. అయిదేండ్లు వచ్చిన 
తదువాత నన్నాకనా(డు చదువవేసీ, పంతులకు ఛోవతులచాపును గట్టం 
జెట్టీరి, ఆ పంతు లేవిధమునను దనకు జీవనము జరగనందున పీనుగురి 
మోయు వ్యాపారమున( |బవేశించి ముసలివాండయి తాను చిన్నప్పుడై నను 
చచువుకొన్నవాండు కాకసోయినను తుదకు చదువులబడిని జీవనోపాధిగా 
శేశృజుచుకొని మా [గ్రామమును జేరెను, ఆతండు చెప్పెడు చదు చొక్క 
ముక్కయైనను లేకపోయినను గొట్టెడి దెబ్బలు నూత మవరలవగా 
సుండెను, అయిన నాతడు ధనమిచ్చిన వారియెడ మిక్కలి [పేమగల 


204 


వాడు గనుక శా తలిదండులు చిజుకిండి నిమిళమయి నా కిచ్చెడీ 
సొమ్ములో సగము పండితునకిచ్చి దెబ్బలు తప్పీంచుకొంటిని. అందుచేత 
పంళులు నా మీంద నత్యంత [పేమగలవాండై నాకు బడి పెత్తనమిచ్చి, నా 
తలిదండులతో మీ కొమారునంతటి బుద్ధిమంతుడు లేడని చెప్పు 
చుండును, చిన్నప్పటినుండియ నేను నిజముగా సూవ్మబుద్ధికలి 
వా(డను, నేర్చుకలవా(డను అవుదును, నా నేరుపరితనమువలన మావారి 
కెప్పుడును నష్టమే కాని చిల్లి గవ్వయైనను లాభము కలుగక పోయినను 
నా జననీజనకులు నన్ను నేరుపలినిగానే యెంచి సంతోషించుచుండిరి- 
ఏలయనిన, నేను నా నేరుపంతయు నితరులను మోసము చేయుటయందే 
యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చిన 
(శద్దలో సగమైనను ఏదో యొక వృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, 
నేనీపాటి కెంతో భాగ్యవంతుడనై యుందును, ఆ సంగతి నట్టుండనిండు. 
నాకు బడిపెళ్తనము వచ్చుటచేత పంతులతో చాడిచెప్పి కొట్టించెదనని 
పిల్లలను బెదిరించి తినుబడి పదార్థములను లంచము ,పుచ్చుకొను 
చుందును, ఇట్టుండ(గా నా దురదృష్టవశమున ఆ పంతులు కాలము 
చేసెను. ఆ కాలములో పంతులెంత విస్తారముగా దెబ్బలు కొట్టుచున్న 
నంతగట్టివా(డ నిపించుకొనుచుండును గనుక చదువుకొన్న పంతు 
లదివేజకే మాయూర బడిపెట్టుకొని యున్నను, ఆత(డు పిలిల 
యందు [పేమగలవా(డై నిష్కారణముగా కొట్టుటకు పాలుపడ 
నందున, పిలిల నెవ్వరు నాతనిబడికి(? బంపకుండిరి. ఇప్పుడు [గామములో 
రెండవ పంతులు లేనందున, మా బడిలోని పిల్హిలనందజను విధిలేక 
యక్క_డికే పంపవలసి వచ్చెను. ఈ [కొళ్త పంతులవద్ద మునుపటివలె 
నా యాటలేమియు సాగినవికావు. ఇంతలో మా తండ్రియు నాకస్మికముగా 
గుండెలలో నొప్పివచ్చి లోకాంతరగళు! డయ్యెను, ఆతడు తన ధనము 
నెక్కడనో పాతిపెట్టి మరణకాలమునం దెవ్వరితోను చెప్పకయే కాలము: 
చేసినందున పెద్దమ్మవారు మమ్ము మజింత శీఘముగా వచ్చి యాశయిం 
చెను, ధనికు(డైన మా పొరుగువారి ప్లిల్లవో(డొక(డు మా బడిలోనే చదుష్వ 
కొనుచుండెను. ఆత(డు చదువునందు మిక్కిలి యాస క్తికలవా(డు. 
అతనితో నేను మైతి చేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెల(గుచుంటిని, 


2౧4 


శోందయలు నమ్మక మిచ్చినప్పుడు మనసుకూడ నిచ్చి యూరకుందురు, నేను 
తెలివిగలవాండను గరుక ఆలాగున జేయక వేయినమ్మకొము లిచ్చినను 
మనను మ్యాతమియ్యక దాయకొంటిని. ఈ (ప్రకారముగా నుండి యతనిని 
పలువిధముల మోసముచేసి, ధనమార్జించుచుంటిని. అది యేమిమాయయో 
కాసి నే నెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను 
పీ;దవా(డనుగాను, అతడు ధనవంతుడుగాను ఉంటిమి. అతడు 
నిద్యయందు వృద్ధిపొందినకొలది, నేను ద్యూతవిద్యయందు పాండిత్య 
మును పొందనారంభించితిని. చెడుపిల్లవాండతోడి సాంగత్యము వలన; 
జదువు మానివేసి డబ్బు పెట్టి జాదమాడ మొదలుపెట్టి యా వ్యసనములో ( 
ఖఢీ యింటగల వస్తువులను దొంగళనముగాను బలవంళముగాను దీసి 
కొనిపోయి జూదగాం[డకు సమర్చించుచుందును. ఇట్టుండియ మా పొరుగు 
చిన్న వానితోడి చెలిమిని మాతము మానలేదు. అతని పేరు భాస్క.రు(డు, 
నా పేరు పద్మనాభుండు. ఇట్టు జరుగుచుండగా నాకు పడియాజు సంవ 
తరములు దా(టినవి, నా మితు(డు పెద్దవాడై గృహయాజమాన్యమును 
వపొంచి విద్యాభిరుచి గలవాండై సదా పండితుల గోష్టిని [పొద్దుపుచ్చు 
చుండెను, నే నొకనాండతని యొద్దకు బోయి నా స్థితిగళులను జెప్పకొని 
నా తండ్రియు వర్తకు(డే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టము కల 
దనియు మూలధనము క్రింద నేమైన( బెట్టుబడి పెట్టి సాయము చేయవలసిన 
దనియు కోరితిని. అత(డు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండు 
వందల రూపాయలను నా చేతికిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డి 
పుచ్చుకొనకుండుటకును వచ్చిన లాభములో చెణిసగము చూచుకొనుట 
కును నన్నాడబజిచి పంపెను. మాకు వచ్చిన లాభము స్వల్పమేయ్రైనను 
పనిచేయువాడను గనుక నా కెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రు 
నితో కలహము పెట్టుకొనం జొచ్చితిని. రాజు అనుభవించుటకు రాజ్య 
ములున్నను, ఒకరితోనొకరు పోటాడి చత్తురు; సన్యాసులకు కౌపీనముకంటే 
నధిక మేమియు లేకపోయినను పోరులేక సంతుష్టి సొందియుందురు. దైవము 
దయచేసిన దానితో దృష్తి పొందియున్న నే కలహములును. గలుగవు. 
తృ ప్టిలేక 'యాళాపిశాచముచే  నావహింపబడినచో నెల్లకలహములు 


206 


గలుగును. అయినను నా స్నేహితుడు మిక్కిలి మంచివాండును ఉదార 
సాహసము కలవా(డును గనుక, ఒకనాండు నన్ను తనదగ్గబకు( బిలిచి 
యిబ్టనియెను. 


“సీవు మొదటినుండియు వర్తకుఃడవుగా నున్నావు గనుక నీకు 
సౌమ్మునందే యిష్టము; నాకు విద్యాధనమునందు మాతమిష్టము. త్యాగ 
భోగముల కక్కణకు రాకపోయినను ధనమును జూచుకొనుచున్నను నీకు 
సంతోషము కలుగును. నాకు గౌరవముతో జరుగుట కున్నంజాలును. 
కా(బట్టి యీ రెండువందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము. 


అని యాతడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచిపెప్టెను. 
ఆ సొమ్ము చేతికందిన సంతోషముచేత, మణీంత యుల్లాసముతో దుకా 
ణము కట్టిపెట్టి ర్మాతియు పగలునుకూడ జూదమాడ సాగించి కొన్ని 
నూసములలో సొమ్మంతయు. బోంగొట్టుకొని జోగినైతిని, తరువాత 
పశ్చాత్తాపపడి, తిండికి సహితము జరగక యిబ్బందిపడుచు నొకనాండు 
మాసికలు వేసిన బట్టలతో స్నేహితునియొద్దకు( బోయి యాతడు చేసిన 
యుపకారమును బహువిధముల( గొనియాడి నాకు సంభవించిన దురవస్థ 
యంతయు? జెప్పుకొంటిని. అతడు నాస్థితిస్‌ విని మిక్కిలి విచారపడి, 
సౌమ్ము చేతనుండినయెడల పాడుచేయుదునని యెజింగి, యొక స్నేహితునకు 
జాబు[వాసి నన్నచటికి? బంపెను. నేనా యుత్తరమును దీసికొనిపోయి 
చూచిన తోడనే యాతండు నన్ను మధ్యాహ్నమున రమ్మనిచెప్పి నాకు 
నెలకు పదిరూపాయల జీతముగలపని నొకదాని నిచ్చెను. నేనాపనిలో 
రెండుమూసములుండువరకు నాకది యెంతో భారముగా కనబడెను, 
ఒంటిగానున్న ప్పుడు నాకంటంబడిన వస్తువులనెల్ళిను హ స్తలాఘవమును 
జూపి నేనుమాయము చేయుచు వచ్చినందున, గా యజమానుడు వారి 
మీ(దను సెట్టి పీరిమీ(దను పెట్టి నన్ను దిట్టుచుండెను, అంతియకొక 
యొకరికి లోంబడియుండి వారు చెప్పిన ప్టెల్ల పనిపాటలు చేయుట నా స్వభావ 
మునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజువతె నుండవలెనని 
యాళ గనుక, ఆపనిని విడిచి పెట్టివచ్చి యింటివద్దకాలుమీ(ద కాలువేసుకొని 
కూఠుచుండి నన్ను నమ్మినవారికడ నెల్లను బుణములుచేయుచు, అప్పు 


207 


పట్టినంత కాలము సులభముగా జీవనము చేయుచుంటిని. ఈ |ప్రభాశ్ర 
ముగా నిరద్యోగముగా జీవనముచేయుచున్న కాలములో నేనితరులుకేయు 
హితబోధ నెప్పుడును వినక పోయినను, అడుగుటయందు మ్మాతము విశే 
(శద్ధపుచ్చుకొని విశేష నీతివాక్యములను నేర్చుకొంటిని, అటుతరువాత నా 
సీత్రివాక్యములు నాకేమియు( బనికిరాకపో యినను, ఇతరులకై న 
వచ్చుననియెంచి మూఢులకు హితోపదేశములుచేసి గొప్పవా(డనని సే 

పడీ ధనమార్జింప నొరంభించితిని. అప్పుడు సహితము నా నడత నా 
నుండనందున నొకనా(డొక భక్తుండువచ్చి 'మీరిన్ని నీతులను 
జెప్పుచున్నారుగాని మీ (పవ ర్రనము తిన్న గానున్నదా?' యని నన్ను. 
[బశ్నచేససెను, 'నాకు' బనికిరావనియేకదా యీ నీతులన్నిటిని మీకు 
వదిలివేయుచున్నాను; నాకే పనికివచ్చిన యెడల నొక్క. వాక్ళ్యమయిన 
నా కుష్షీలోనుండి పెకి రానిత్తునా?' యని సమయోచీతముగా [బత్యు త్త 
రము నిచ్చి, యిశ నందు నిలుచుట కార్యము కాదనుకొని కీ ఘుముగా 
న్మాగామము వదలివేసి దేశాంతరమునకు( బోవలెనని బయలుదేజితిని. 
అట్లు బయలుదేజి |గామైకరాతముగా శయనించుచు భోజనము చేసిన 
యూర( బరుండక నిత్య పయాణములు చేయుచు, ఒకనాండొక ([గామము 
షజగడ గొప్పమేకలమంద నొకదానిని జూచి ఇన్ని మేకలను వా(డెట్లు 
కాపాడ(గల(డాయని గొల్పవానియందు మిక్కిలి కనికరముతో(చి కొంత 
భారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మే/శపిల్లలను బుజమ 
మీ(ద [వేసికొని నడవ నారంభించితిని; అప్పుడు వానివెంటనే తర్లీయ 
నజచుచు రాసాగెను; అది' చూచి తల్లి బిడ్డల నెడ(దాపిన పాపమువచ్చువని 
కొంత భూతదయగలవా(డనై యాపిల్ణల తల్లిని గూడ దోలుకొని ఫపోవ్వ 
చుంటిని, ఆ సంగతి నేలాగుననో కనిపెట్టి గొల్పవాడు నా వెనుక 
“దొంగా! ఆగు'మని కేకలువేయుచు పరుగె ల్రివచ్చుచుండెను. అదివరకును 
పె గ్రామము నెంతపొద్దెక్కి. చేరుదునోయని భయపడుచుంటిని, 
గాని, వాని శేకలతో నిమిషములో నూరుచేరి సంతోషించి 
తిరిగి చూచితిని; వాడు నా పరుగు కలిసికోలేక తక్కిన మే(కల 
శెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుకకు మరలిపోయెను, 


208 


నేనా మేకను పిల్టిలను పొరుగూరులో విక్రయించి యాసొమ్ము భారీ 
ఏ,తెమునకుంచుకొని, కొన్ని దినములలో కొండవీడుచేరి యచట యోగినై 
యుండి, నాయొద్ద సీతారామమంత్ర మున్నదనియు దానిని జూచిన వారికి 
సమస్త సంపదలు గలుగుననియు(జెప్ని, యొకబొమ్మరాతిని గదిలోనుంచి 
రహస్యముగా డబ్బు డబ్బు చొప్పున బుచ్చుకొని చూప నారంభించిత్తిని 
ఏ పాడువస్తువు నయిననుసరే రహస్యముగా నుంచుటవలన దానియందు 
గౌరవము హెచ్చును. దివ్యష్మేతముల యందలి దేవాలయములలోని 
విగ్రహములను పామరులు పూశారులకు దక్షిణలిచ్చి స్వామి యెంత 
బాగుండునో యని చూచులాగుననే యెల్లవారును నాకును కానుకఠను 
సమర్చించి యాబొమ్మరాతిని మూశలుగావచ్చి జనులుచూచి పోవు 
చుండిరి. చూచినతరువాత చేతకాని పనివానిచేత( జెక్కుంబడిన యా 
కురూపముగల విగహములందువలెనే యా రాతియందును వీధిలో 

గనంబగెడి బొమ్మరాయియేయని యొల్లవారికిని ననాదరము కలుగ నార 
భించెను. నిజముగా నేను సిరారామయం త్రమని లోపల(బెట్టిచూపీన శిలను 
ఒక దినమున వీధిలో (బెట్టి చూపినదో మజునా' డెన్వరును దానిమొగము 
వంకనై నం జూడ(గోరరు. నేన్నాపకారముగా యోగిగా నున్న కాలములో 
ప్రయోగవిద్యయందును, భూతవై ద్యమునందును మిక్కిలి (బసిద్ధికెక్కిన 
వా(డనుకొ(బట్టీ నా మహ త్ర్యమును నెల్టవారును చెప్పుకొనుచుందురు, నేన్ను 
వదలింపబూనుకొన్న దయ్యముల కథలనుబోలె నా కథలను సహిళ 
మెల్గవారును నత్యాదరులై _ వినుచువచ్చిరి, కాని యివియు వానివబెన్లే 
వినువారిభయమును మజింత వృద్ధిపజుచుటకే వినియోగపడుచు వచ్చి 
నందున, [గామములో నందణును నేనేమి ప్రయోగముచేసిపోదునో యని 
నాకు జడియుచుండిరి, 


పయిమిషచేత ధన మార్గించి యా [గ్రామములో సుఖజీవనము 
చేయుచుండ(గా నన్ను వ్యాధి యా శ్రయించినందున, నే నదివర కెందజీవ్లో 


14 209 


మరణమున [బహ్మైకమే కొ(బట్టి సంతోషింపవలయునని బోధించుచు 
వచ్చినను చచ్చిపోదునని భయపడ(జొచ్చితిని. మీ రేయోగినైన బిలిచి 
పీకు మరణమన్న భయ మేమైనం గలదా యని యడిగిన తడవుకోకుండ 
తేదని చెప్పునుగాని యాతనికి గొంచెము రోగము వచ్చినప్పుడుమ్మూత 
మాతని చర్యవలన మూఢులకుండు దానికం చ నెక్కువ భయము కలిగి 
యుండుటను గని పెట్టవచ్చును, నేనట్టు యోగివేషము వేసికొని యున్న 
కాలమున నితరు లే యోగిని [ప్రళంసించినను, నేనాతం డెంతవాండని 
తృణీక రించుదును, సాధారణముగా యోగ్యులు తాము కీ ర్రిని బొందవలెనని 
కోరుచుండ(గా అయోగ్యులు వారి కీ ర్ధిని పొడుగేసీ తమ శీరితో సమాక 
మైనదానినిగాం చేయ జూచుచుందురుగదా? నే నిట్టనే వేషములు వేని 
కడపట బైరాగినై వీరినిద్ధణీని శిష్యలనుగా( గైకొని చిదానందయోగియను 
పేర ధవ శేశ్వరము (ప్రవేశించి, యీ రాజశేఖరు(డుగారినే స్వర్ణముచేసి 
యిచ్చెదనని మాయచేసి యిప్పుడు తమయొద్ధకు దెచ్చిన నగలనే 
యపహరించుకొని పోతిని. అక్కడినుండి పోయిన పిమ్మట గడ్డమును 
హీసమును గొజిగించుకొని నీల్నాదిరాజునయి. పిఠాపురము (ప్రవేశించి, 
సీండ్రసాయముచేతనే రాజుగారి ధనాగారములోని ధనమును తరలించితీని, 
ఈ రెండు చోట్లను నేను జరిగించిన యద్భుత చర్యలును, 'నా నటనమును 
తాజశేఖరు;డుగారును కొమారు(డును చక్కగా( చెప్ప(గలరు. కనుకను, 
ఆత్మ[పశంస యనుచిత మగుటచేతను( ఇంతటితో( జాలించుచున్నాను” 
ఆని యూరకుండెను, 

కృష్ణజగపతిమహారాజులవా రాతని చరితము వీన్న తరువాతను 
సిమిషమాలోచించి, పద్మనాభునివంక( దిరిగి నీ విప్పుడు బుద్ధితెచ్చుకొని 
సీ జముగొ( పశ్నా త్రప్పుడ వెనా(డవు గనుక నిన్నాక్క సంవత్సరము 
కారాగ్భహమునందు: బెట్టింప నిశ్చయించినా మని చెప్పీ, కొరాగృహాధికారి 
కట్టీ యుళ్టరువును [వాసి యాతనిని రాజభటుల .వెంబడిని సామర్లకోటకు 


210 


జ౦వీవేసీరి, తరువాత పీఠాపురపువారి ధనము నచ్చటికి వెంటనే పంపివేయ 
మంత్రి కొట్ట వేసి, దొంగతనమును పట్టుకొన్నందులకు సు బహ్మణ్యమును 
్ఞామీంచి, రాజ శేఖరుండుగారివంక( దిరిగి రాజుగారిట్లు చెప్పిరి: 


మీ రిదివజ కెన్నో కష్టముల ననుభవించి యా యాపదల నన్ని టిని 
గడచి మరల సుఖము ననుభవించుదశకు వచ్చుచున్నారు. కాంబట్టి మీకు 
శేను కొన్ని హితవాక్యములను జెప్పబోవుచున్నాను, మీరు నా మాటలను 
సౌవకాశముగా వినవలెను, పడినతరువాత లేచుట గొప్పతనము గాని 
యెప్పుడును పడకుండుట గొప్పతనముకాదు. మీరీ నీతిని మననునం 
దుంచుకొని వెనుకపడిన కష్టములక్రై విచారపడకుండవలయును. ఇతరులు 
వేయు ముఖస్తుతులకుద్బి, ఆదాయమునకం జె నధికమైన ధనము దానము 
చేయకుండవలయును. ఒక్క కుబుంబములోవారు పలువురు పది 
మందిలో నత్యంతమె తి కలిగియే యున్నను గృహము చెరినతోడనే 
గర్భశ తువులుగా నుందురు, కా(బట్టి షీ కుటుంబభమునందట్టి కొ్‌జుత 
కలుగకుండ( గాపాడుచు రావలయును, విరోధమును సాధించుటకు 
మంచి యుపాయము కాంతిని వహించుటమే. మన శెవ్వరిమీ(దనై నను 
పగతీర్చుకో శ క్రిగలిగియుండియు క్షమింతుమేని, శ|తువులు సహితము 
చునలనుజూచి బుద్ధి తెచ్చుకొని జ్రానవంతులగుదురు. కప్ప కజవవలెనని 
'పయత్నముచేసిన నెంత ప్రయోజనకారియగునో బీదవాండు గొప్పవానిని 
పగసాధింపం దలంపుగొన్న నంత [పయోజనకారిగానే యుండును, 
వజ్ణి బెదరింపులతోనే ముగిసెడు కోపము నెవరు లక్ష్యము చేయుదురు? 
ఆట్టి కోవమువలన మన కార్యమును సాధించు కోలేక పోవుట యటుండగా 
పీదుమిక్కి_లి నష్టమునుకూడ( బొందుదుము. మీరు శోభనాద్రి రాజు 
సీద తొందరపడి మీ కోపమును చూపినందులకే కదా మీకు 
తారాగ్భృహబంధనము సంభవించినది. కాబట్టి యి(కముందెప్పుడును 
పీరు మీకంటె నధికులైన వారిమీద మీ కోపమును కన; 
జంబసకుండవలయును. , కొందటు మతిహీనులు పూర్వకాలమే మంచిదని 
సొగడి మీరుచేయ దోషములను కాలమునండారోపించి మిమ్ము నిరుత్సా 


211 


హులను చేయుదురు. కాని, చక్కగా నాలోచించి చూడ(గా బూర్వకాల 
మునకం బె నిప్పటికాలమే మంచిదని నాకు దోంయచున్నది.. పృణ్యపాప 
ములు మనుష్యుల [పవ ర్తనములో నున్నవికొని కాలములో నేమియు లేవు; 
కా(బట్టి మీరు చేసిన దోషములకు కాలమును దూషింపక మీ ప్రవ ర్హన 
మును తిన్నపజచుకొనుటకే [ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో 
జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో వి శేషముగాలేదని మీరెప్పు 
డును చింత పడకుండవలయును. ఈ రీతిని దెలిపెడి పూర్వకథ నొక 
దానిని మీకు( జెప్పెదను వినండి. పూర్వమొక ధనవంతుండు శరీరము 
నిండ రత్నఖచితములై న స్వర్థాభరణములను ధరించుకొని వీధిబడి పోవ్చ 
చుండగా, వీదవా(డొక( డాతనిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి 
నమస్కరింప నారంభింఛెను, ఆ ధనికు డాతనిని జూచి 'నా నగలలో 
నే నేదియ నీ కియ్యలేదే. ఎందుల కట్లు చేయుచున్నా' వని యడిగెను, 
'ఆనీగలు నా కక్క_ణలేదు. మీరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక 
నమస్కారములు చేసినాను. మీరును చూచుకొని సంతోషించుటయేకాని 
నగలవలన వేతొక [పయోజనమును పొంద(జాలరు, మీరు నగలు 


లాలా కనక నయన. 
1. తమ చిన్ననాటి కాలానికీ డెబ్బ మ్యేళ్ళు తమకు నిండిన కొలానికీగల 


వ్యత్యాసం వీరేశలింగం స్వీయ చర్మితలో (ప్రస్తావించారు. “అప్పుడు రోజ 
మహేం[ద్రవరమువంటి పట్టణములలో సహితము యువజనులు సభలు చేయదయే. 
పామావ్యజనుల దృష్టికి తస్పిదముగా గనబడుచుండె; ఇప్పుడు చిన్న పల్లిలయందు 
సహితము సభలు జరుగుచు నందు వివిధ విషయములు వితర్కింపబడ్‌ ఖన 
సామాన్యముచే మెప్పొందు చున్నవి, అప్పుడు శ్రీ విధ్య పేరు జెప్పిన మ్మాళమన 
తలకంటకముగానుండి  బహుజనులచే, దూషింపబడుచుండెను. ఇప్పుడెల్లయేడల 
బొలికొ పాఠశాలలేర్పడీ శ్రీ విద్యయభివృద్దినొంది సభలు (ప్రసంగములు పుస్టళ 
ములు చేయగల శ్రీలచేనొప్పి భూషింపబడుచున్న ది,” 
పుట 808, స్వీయ చరిత్రము 
రెండవ సంపుటం (1984) 


212 


వాపాడుకొనుటకై యెంతయు [శమపడుచున్నారు. నా కా శమయక్కంజ 
లేకయే సంతోషము అభించుచున్న ది, మీకును నాకును గల వ్యత్యాస 
మీదియే' యని వా(డు బదులు చెప్పిపోయెను. ఈ 'హేతువునుబట్టియే 
నేను మీకు విశేషధనము నియ్యగలవా(డ నయ్యును, ఇయ్యక మీ మాన్య 
ములను, మాత్రము విడిపించి యిచ్చుచున్నాను, వానితో మీరు తృప్తి 
నొంది సుఖజీవనము చేయుచుండు(డు. 


అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు. 'మీకు మజియేదియైన 
గోరిక కలదా యని రాజశేఖరుండుగారి నడిగిరి, ఆయన [పభువులవారి 
సుగుణ సంపత్తిని వేయివిధముల( గొనియాడి, తన కుటుంబమునకు 
జేసిన మహోపకారమును స్మరించి తాను చెజసాబలో నున్న కాలములో 
విజ్ఞాపన పశ్రికను [వాసి పంపుట మొదలగు పనులలో దనకత్యంత 
సహాయు(డుగా నున్న మంచిరాజు పాపయ్యను చెజనుండి విడిపింప్పండని 
వేడుకొనెను. తన కపకారముచేసిన శ|తువునందుకూడ దయ గలిగి 
యుండుటను బ్లాఘించి, రాజుగారప్పుడే యాతనిని విడిచిపెట్టి నాజ్జొ 
పత్రికను బంపే తొము కొలువు చాలించి యంత;ప్పరమునను వత? 


చేసిరి. అంత రాజశేఖరు(డుగారు మొదలగువారు కొలువుకూటమును 
చీడచి తమ తమ యిండ్లకు బోయిరి 


213 


పదునేనవ (ప్రకరణము 


రాజశేఖరుండుగార్ను స్వగామమునకు( బోవుట--- స్కుబహ్మణ్యము 
బీవాహాము= సీత 'వివోహాము--- రాజశేఖరుండుగారు తానుఐబడీన 
శష్టమల ఏరిన 'కృతామను నేర్చుకొని 'సుఖమగా జీవనము చేయ 
చరరుటి, 


మజసా(డు రాజుగారి యు త్తరువు [ప్రకారము రాజశేఖరుండుగాళు 
సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతిమహారా జుగారు తన సభికులలో 
శొకరిని బిలీచి రూపాయలసంచుభను రెంటిని తెప్పించి ముందుబెళి 
మీరీ ధనమును బట్టుకొని రొజ శేఖర్యుడుగారితో ధవేళ రమునకు(బోయు 
గృహమును మాన్యములను విడిపించి యిచ్చిరం' డని యాజ్ఞాపించి, ఆవి 
గాక మటీ నాలుగువందల రూపాయలను రాజశేఖరు(డుగారికిచ్చి “మీరీ 
సౌమ్ముతోనే సీతయొక్కయు సు[బహ్మణ్యము యొక్కయ వివాహము 
లనుజేసి వచ్చురాబడికి మించిన వ్యయమెన్న (డును జేయక సుఖజీవనము 
చేయుచుండుగడని, హిత బోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగాలి 
వద్ద సెలవు పుచ్చుకొని రాజశేఖరు(డుగారు భీమవరమునకు వెళ్ళునప్పటికి 
జగ్గం పేటనుండి వచ్చి యింటికడ నెవ్వరో బంధువులు కాచియున్నారని 
సమాచారము తెలి'సెను, 


ఆ మాటవిని వేగిరపడి యిల్టుచేళ (గా వీధియరుగుమీ;ద నొక 
ముసలి [బాహ్మణు(డు కూరుచుండి య్యండెను. రాజశేఖరు(డుగారాయ 
ననుజూచి మీరెవరని (పళ్నవేయ(గా, తమ యింటిపేరు భావరాజువారో 
నియు, తనపేరు సూర్యనారాయణయనియు జెప్పీ “రాజ శేఖరుండుగాళు 
మీరేకారా' యని (ప్రశ్నవే'సెను, 


214 


రొజ-- అవను, మీరే పనిమీద వచ్చినారు ? 

సూర్య--మీయింటి 'క్రీనడుమ' సుబ్బరాయండను. చిన్నలాండు 
వచ్చినాడు. అత డెక్కడనున్నాడు ? 

రొజ---ఆ పేరుగల చిన్నవాండెవ్వడును నూ యింటికి రాలేడు. 


సూర్య---మీ కొమా ర్తెను దొంగ  లెత్తుకొనిపోయినప్పుడు నూ 
[గ్రామము నుండి తీసికొని వచ్చినాడు, ఆతండు వేంక టపేశ్యరులి 
(మొక్కును బట్టి తల పెంచుకొన్నా(డు. మిక్కిలి చక్కనిళాండు; 
ఓక రాజుతోడ(గూడ బయలుదేజి మీ యింటికి వచ్చెదనని మాతో 
జెప్పినాండు; చిన్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాడట : 


రాజ---ఆతనితో మీ కేమిపని యున్నది? 


సూర్య--మా యింటియొద్ద( గొన్ని దినములున్నా(డు; ఆతని 
రూప గుణ సంపదను జూచి యతనికి నాకొమా రెనిచ్చి నీవోహముచేని, 
నాకు స్పతసంతానము లేదుగనుక ఆతని నిల్లణీక ముంచుకోవలెనని 
నిశ్చయించుకొన్నాను. 


అనిన తరువాత రాజశేఖరు(డుగారు రుక్మిణి సుబ్బరాయ(డను 
"పేర పృరుషవేషము వేసికొని యుండుట లోనుగా(గల వృత్తాంతమంతయు 
వినిపించి, యాచిన్నదానిని తనకుమారు(డై న సు బహ్మణ్యమునకు 
జేసికొనియెదనని వాగ్దానము చేసిరి, అంతట సూర్యనారాయణగాత 
పెన్నిధి దొరికిన పేదవానినలె పరమానందభరితు(డై , రాజ శేఖరు(డుగాలీ 
యొద్ద సెలవుపుచ్చుకొసి వెంటనే తన |గ్రామమునకు(బోయి ' భార్యను 
కుమా రైను వెంటబెట్టుకొని మజునా(డు' మధ్యాహ్నమునకు మరల 
వచ్చెను, ఆ దినముననే రాజశేఖరు;డుగారు చల్చపాటువేళ బంగ 
చేసికొని సకుటుంబముగా బయలుదేరి, రెండు మూడు దినములలో నూర్య 
నోరాయణగారితో( గూడ రాజమ హేంద్రవరముచేరి, అక్కడ రామమూ శ్రీ 
గారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాతసామ గిని దీసికొని: 
వారినిగూడ వివాహమునకై _ వెంటః బెట్టుకొని సుఖముగా: బోయ 
ధన శశ్వరము |పవేశించిరి, 


215 


పెద్దాపుర మునుండి వచ్చిన కృష్ణజగపతి మహారాజుగారి సభికుండు 
రాజశేఖరు(డుగారి మాన్యములును గృహమును విడిపించియిచ్చి మరల 
డన్మపభువువారి యొద్దకు పోంగోరగా రాజశేఖరుండుగారాయనను బహు 
విధముల బతిమాలుకొని కొమారుని యొక్కయు, కొమార యొక్కయు 
ఏపాహములు జరుగువరకు నిలుచునట్టొడ(బటిచిరి. రాజ శేఖరు(డుగారు 
మరల [గామమునకు వచ్చి నూన్యములు వదలించుకొని ధనికులయి 
యున్నారన్న వార్థ విన్నతోడనే బీదతనము వచ్చినప్పుడు మొగము 
చాటువేసిన పూర్వస్నేహితు అందజును పెల్లి గిలి రాస సోగిరి, 'మున్ను 
పీలిచినను పలుకని యా[శితకోటిలోని వారరదణును దినమున కొల్లు 
పర్యాయము లింటిచుట్టును దిరుగనారంభించిరి; తొల్లి చూడమనసయినను 
గనంటడని భృత్యవర్గము జీతబ తెములు లేకయే సదాగుమ్మమువద్ద 
నిలువంజొచ్చెను, రామళాన్రియు, 'సిద్ధాంతియ వచ్చి ముఖస్తుతులయందు( 
దడమకు(గలి పాండిత్య ప్రకర్షమును షునుపటికంటె ద్విగుణముగా( [బక 
టించుచు వచ్చిరిగాని, తమవిద్యాసారస్యమును [గ్రహించి యకర లక్ష 
తిణ్చెడి మునుపటి యౌదార్యమును, రసికత్వమును రాజశేఖరు(డుగార్తి 
యందప్పుడున్న ట్లు వారికి కనబడలేదు, వారిలో సిద్ధాంతి తనమీద రాజ 
శేబరుండుగారికి కోపము వచ్చినదేమో యనుకొని తదను[గహమును 
మరల(బడయ(గోరి, నారాయణమూ ర్తి తనయొద్ద దాచి పెట్టిన దామోద 
రయ్యయొక్క. నగలపెపై నొకరూలివాని చేత 'మోపించుకొనివచ్చి రాజ 
శేఖరు(డుగారి కొప్పగించెను; మణీయు రాజశేఖరుండుగారికి. దెలియ 
వలయునని బంధువుల ముందరను మిత్రుల ముందరను ఆయనను కొని 
యోాడ('జొచ్చెను; సు బహ్మణ్యము జాతకమంత జబ్బుదిలేదన్న నోటనే 
యిప్పుడు మరల మారకదశ ళొలగిపోయినది కా(బట్టి దానియంతటి దివ్య 
జాతకము లోకములో మణియొకటి లేదని పొగడందొడ(గెను, ఆ సంగతి 
తెలిసికొని నీదతనము వచ్చినప్పుడు పిల్లనియ్యమన్న వారే యిప్పుడేలాగు 
నైన, దమకన్యలను స్ముబహ్మణ్యమునకు జేసికొండనియు నాలుగువందల 
ఊపొయలు వరదశ్షిణయిచ్చెదనుని రాజశేఖరు(డుగారి చుట్టును దిరిగి 
యనుసరింప మొదలు పెట్టిరి, వారు భాగ్యవంతులును, ఆల్లునకు కానుకలను 


214 


కట్నలమును పెట్టువారును అయినను వారీపిల్లలి నెవ్వరీని జేసికోక రాజు 
శేఖరు(డుగారు కొమారునకు సూర్యనారాయణగారి కొమా ర్రె మహాలక్ష్మివి( 
వేసెశోనుటశే నిశయించిరి, 


తరువాత నొక ఫభముహూ ర్తమున ముందుగా రాజశేఖరు(డుగారు. 
కుమారుని వివాహము చేసిరి; భోగముమేళము లేకపోయినయెడల వివా 
హము శోభగాంచదని యెందజు చెప్పినను! వారిమాటల నాదరింపక 
పాతి వత్యమును బోధింప(దగిన యు తమదినములలో అంజలతోడి పొత్తు 
కూడదని భోగ స్త్రీల పాటలక్రై విశేషధనమును వ్యయ పెట్టక, యల్బ 
ఢథనముతో గాయక కిఖభామణుల చేత కర్ణరసాయనముగా హరికీ ర్రనను పొడి౦ 





1, 1881 వ సంవత్సరంలో తెలుగుదేళంలో జరిగిన, మొట్టమొదటి వితంతు 
వివాహంలో బోగం మేళం కొన్ని అనివార్య పరిస్థితులలో పెట్టడం జరిగిందని 
వీరేశలింగం సంతులు సంజాయిషీగా స్వీయచర్మితలో [వ్రాళారు. 

“వేళ్యలనగానే సంస్కార పరాయణులు చేసెడు వితంతు వివాహములకు 
గూడ బోగముమేళముల నుంచిరా యని సంస్కార (వీయలకు సందేహం కలుగ 
వచ్చును. వితంతు వివాహ సక్షమువార్‌కి .కార్యదర్శినయి వేశ్యల మేళములకు వెళ్ళ 
నని (పతిజ్ఞను గైైకొన్న నేనీ విషయమున గొంచెము సమాధానము చెప్పవలసి 
యున్నది... 


తెలుగుదేశములో మొదటిదైన యీ వితంతు వివాహనును మహావై భవ 
ముకో జకుపవలెసని మా పక్షమువారి అభి ప్రాయము... 


ఆయిన మః సక్షమువారిలో ని యెక్కువ సంఖ్యగలవారి యఖభిిప్రాయమును 
బట్టీ బోగముమేళము పెట్టుటకు సిశ్చయింపబడీ ముందుగా కొంత సౌమ్మీయబడినది, 
విహావహము జరుగవలసిన స్థలము మా ఇల్లు, నృథ్యగానములు సలుపుటకయి 
వేశ్యాంగనలను మా యింటి లోపలికడుగిడనియ్యనని నేను పట్టుపట్టితిని" అంటూ 
ఊరేగింపులో మాత్రమే సమ్మతించాన న్నారు పంతులుగారు. 


పుట 185, (ప్ర. భా. (1982) 


1878 వ సంనత్నరం ఈ నవల (వ్రాసేనాటికే పంతులుగారి అభిప్రాయాలు 
స్థిరంగా రూపొందాయని ఇందువల్ల తెలుస్తున్నది. అప్పటికాయనకు వయస్సు 
$0 సంవళ్చరాలే. 


217 


చిరి. సదస్యమునా(డు సంభావనసమయమున నపాత్రదానమున కొప్పు 
కోనక యోగ్యులును పండితులునగు కొందజిని యధాశ కిని సత్కర్‌ంప 
నెంచి, వచ్చిన [బాహ్మణులకందటికిని సంభావన యియ్యకపోయిన నళ 
వారిలో( దలవంపుగా నుండునని చెప్పవచ్చిన బంధువులతో వివాహ 
దినములలో దలయెత్తుకొని తిరిగి యప్పులపాలై తరువాత నెల్లకాలమును 
దలవంచుకొని తిరుగుటకంచె నీ యెదుదినములును తలవంచుకొని 
యావల చలయెత్తుకొని తిరుగుటయే మంచిదని చెప్పి తమయిష్ట 
(ప్రకారమే జరిగించిరి; వీరులు గట్టి సత్రములు వేయుట వృధావ్యయమని 
బంధువులును మితులు నై నవారిని మ్యాతమే భోజనమునకు బిలిచి యా 
రించిరి; ఈ ప్రకారముగా జేయుటచేత మొదట నుద్దేశించుకొన్న దాని 
కంచెను వెచ్చము తక్కువ పడినందున, మిగిలిన యా ధనము పెట్టి 
కోడలి కాభరణములు చేయించి పెట్టిరి, 


కొమారుని వివాహమైన మూ(డవదినముననే సీతను మేనల్లుడైన 
శంకరయ్యకిచ్చి రాజశేఖరుండుగారు. పెండ్లి చేసిరి. ఈ వివాహమును 
సమస్త విషయములందును ముందుగా జరిగిన వివాహమునే పోలి 
యున్నది. ఈ రెండు వివాహముల యందును బూజముబంతులు మొళ 
లగు దురాచారములును, మోటు తనముగా నుండు వేడుకలును, నాక 
బలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లుకొనుచు స్రీలు బళ 
షులునను భేదమును పాటింపక విచ్చలవిడిగా నల్జరిచేయు  చెడువాడు 
కయును మాన్పబడినవి; కుంటితనము, |గుడ్డితనములోనుగాగల యంగ 
వైకల్యములచేత( భాటుపడ సమర్థులయినవారును, స్వదోషమువలనం 
గాక దై వకృత్యమువలననే హీనదశళకు వచ్చిన దర్శిదులును, స్యత్చ్సవ క 
నముకలిగి సకలవిద్యావిశారదులయియున్న పండితులును, భగవదృక్తు 
లును మా!తము ధనసత్కారమును బొందిరి. ఈ రెండు వివాహము 
లును విధ్యుక్తముగా జరిగిన పిమ్మట నొకదినమున పెద్దాపురమునుండి 
వచ్చిన సభికుండు రాజశేఖరు(డుగారి కడకువచ్చి తాను శీఘముగా వెళ 
వలసీయున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను, 


218 


రాజ---నా ముద్దు చెల్పించి యీ పదిదినములును మీరున్న ందునకు 
మనుగడుప్పలయినదాక కూడ నుండి నా మనస్సును సంతోష పెట్టి మజ 
వెళ్ళవలయును. 


సభి--ఇ(క నన్ను మన్నించి విడిచి పెట్టవలయును. మనము 
బయలుదేజి యిచ్చటికి వచ్చుటకుముందు నూ యూరికి విచ్చేసియన్న 
యాచార్యస స్వాములవారు శ్రీ శీ ముఖమును బంపినప్పుడు వెంటనే రూపాయల 
నియ్యక తీరస్కరించినాడని నూ మేనల్లుని కేమో యాంక్షపే, త్రిక 
[వాసినారనియ, మూడు దినములనుండి మావాని యిల్లిన్వరును (లొకి 
చూడకున్నారనియు, మంగలవా(డు క్షారము చేయటకుంగాని చాకలి" 
వాండు బట్టలుదుకుటకు(గాని రాకున్నారనియు, ఇప్పుడే యుత్తరము: 
వచ్చినది. స్వాములవారు వెలివేసినప్పుడు పొరుగువారు నిప్పయినను. 
బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.' 


రాజ—-సన్యాసు లెప్పుడును కామ క్రోధాదులను వర్జించి పరమ. 
శాంతులై యండవలసినవారే; ఇంత యల్పదోషమున కంత (కూరళిక్షను, 
విధింతురా ? 


సభి--సన్యాసులన్న "పేరేకాని వారీకున్నంత కోపము (పపంచ 
ములో నెవ్వరికినుండదు: ఇదియేమి చూచిసారు? ఈస్వాములవారే [కిందటి 
సంవత్సరము శ్రీకాకుళములో భిక్షకు వెళ్ళిన యింటి యజమానుని 
భార్యతో నేమో సరసమాడుచుండణగా మగ(డువిని సన్యాసి నేమైననన్న 
నపరాధమని యూరకుండి భిశానంతరము దక్షిణ యియ్యక బోంగా, 
ఆతనినీ మూండునూసములు వెలివేసి యేబ(దిరూపాయలు పుచ్చుకొని. 
[ప్రాయశ్చిత్తము చేయించి తరువాత మతములో కలుపుకొన్నా(డు, నేను 
వెందనేవెళ్ళి మా వానిచేత నపరాధ క్షమార్చణము కోరించినంగాని. 





fl “రొజమహేం[ద వరమున జరుగుచున్న విధవా వివాహ (పయత్ను 
మును గూర్చి తుని యెద్దమన్నప్పుడే సూ స్వాములవారు విని తామచ్చటకు 
వజయ బేసినప్పుడా పనిలో (బవేశంచినపారి నందరిని వెలి వే'సెదమని యాన 
శిద్చినట,” పుట 110వ, క, స్వీయ చరితము (1968 


డికి 


'ఈర్యము సుష్టుపడదు. కాబట్టి నన్ను బలవంత పెట్టక యీ పూటనే పంపి 
వేయవలయును, 

రాజలా-మీరింతగా "సెలవిచ్చుచున్నప్పుడు మిమ్మి(క నిర్బంధ 
ఊప్టకూడదు. 

ఆని రాజశేఖరుండుగా రాయనను [కొత్తబట్టలు కట్టబెట్టి సమస్త 
విధముల గౌరవించి, కృతజ్ఞతానూచకముగా |ప్రభువువారితో మనవిచేయ 
వలసిన సంగతులను దెలిపి యాయనను బంపివేసిరి, తరువాత వివాహము 
నిమి త్రము వచ్చిన బంధువు లెవరి యూళ్ళకు వారు పోయిరి. ఆ సఖీ 
కు(డును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరు(డుగారు 
చేసిన యాదరణమును ఆయనయొక్క_ యుపకార సృ్మకియును సాధు 
వర్తనమును కృష్ణగజపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన 
[ప్రభువువారితో చెప్పవే(డుకొనిన మాటలను విన్నవించెను. 


రాజశేఖరు(డుగారు భాగ్యవంతులై మరల |గామమునకు వచ్చి 
యున్నారని నిన్న కొన్ని దినములకు నారాయణమూ ర్రి యొకనా(డువచ్చి, 
రహస్యముగా రాజశేఖరుడుగారితో దానును దామోదరయ్యయు( (బాణ 
మితులుగా నుండుటయు దామాదరయ్యయొక. మరణానంతరమున 
తానాతని చైలికాడ(ను ద్వేషముచేత జనులు తనయింట(గల సొ తంతయు 
డోసీంచుటయు అందువలన; దానప్పుడు అన్నవస్త్రములకే యిబ్బంది 
షడుచుండుటయు: జెప్పి సాహాయ్యముచేయం వేడుకొనెను. 


రాజ--కృతఘ్ను(డును మ్మిత్మదోపియు నగు నీవంటివాని కుప 
'కార మెన్నడును జేయరాదు. నేను నీశంతో మేలుచేసిన వా(డనైనను 
శాకాపద సంభవించినప్పుడు, శ క్రిగలవాఃడవై యుండియు నేను వేండు 
శొన్నను లేశమైన సాయము చేయకహోతివి. దామోదరయ్య (ప్రాణ 
మిశు(డుగానున్నను నీయొద్ద -నాత(డు దాచుకొన్న “పెష్టెను మితుని 
పు త్రునీకియక యపహరింప( దలంచితీవి. 


నారా--ఆ సొమ్ము పెట్టెను. తనయొద్ద దాచవలనీనదనియు 
జానిని' సులభముగో' నపహరించవచ్చుననియు _ సిద్దాంతియే మొదటనా 


220 


కాలోఛన చెప్పినా(డు, నేను సొమ్ము పెటై నాతనియ్మెద్ద( బెట్టిన తరువాత 
దనకందులో సగభాగము గావలెనని పోరాడి, స్నేహితునిసౌమ్మ పరల 
పాలగుట కిష్టములేక నేనొప్పుకొననందున మీ మెప్పునకై “పేబైను మీకు 
దెచ్నియిచ్చినా(డు. 


రాజ---సిద్ధాంతియ్యే నిన్ను( (బోత్సాహపజిచినను నీవు సహితము: 
దోషివే కాని నిర్జోషివి కానేరవు. స్వయంకృతాపరాధమువలననే నీకిపుడీ 
దుర్దశ [పాప్తించినది కాంబట్టి యెటు(గక చేసికొన్నదాని ఫలము నీవ 
వళ్యముగా 'ననుభవింపవనెను. 


అని చెప్పి రాజశేఖరుండుగా రాతని కేమియు సాయము చేయక 
సాగనంపిరి. అది మొదలుకొని రాజశేఖరు(డుగారు వెనుక సిర్ధాంతీ 
మొదలై నవారి ఛర్యలవలన( దెలివితెచ్చుకొని ముఖస్తుతుల _ కుచ్చి 
యెప్పుడును ధనము పాడుచేసికొనకయు, సమీపమునకువచ్చి మండి 
మాటలు చెప్పువారి నందటిని మిత్రులని నమ్మకయు మెల(గజొచ్చిరి. 
యోగి వెనుకచేసిన కుతంత్రమువలన నాతనికి యోగులనువారి యందెల్లను 
కేవల జఠర పూరకులను నబి పాయమును మంత్రములయందును సునర్గ 
కరణాది విద్యలయందును దృడమైన యవిశ్వాసము గలిగెను. రుక్మిణికి 
వెనుక పట్టిన దయ్యములు భూత వై ద్భము శకునములు మొదలగువానివలన. 
నెల్లవారికిని వానియందలి నమ్మకము చెడుటం జేసి మటియెప్పుడును వాలి 
యింట నెవ్వరికిని (గహదాధకాని (ప్రయోగలక్షణముకాని దేవత లావ 
హించుటగాని కలుగలేదు. కుటుంబములోనివారి జొతకములును "పెట్టిన 
ముహు ర్లములును పలుమూజు విరుద్ధ ఫలముల నిచ్చుచు వచ్చినందున, 
రాజశేఖరుండుగారికిని తత్సంతతివారికిని జ్యోతిషమందు సహిత మవ. 
నమ్మకము కలిగెను, రుక్మిణి వివాహకాల్లమున చేసిన ధర్మములకై చేసిన 
బుణములవలన నష్టముల ననుభవించియుండుటం జేసి రాజశేఖరు(డుగా: 


221 


రిక నెప్పుడును పరులకు బుఇపడకూడ దని నిశ్చయము చేసికొని, 
అంతటి నుండియు రాజశేఖరు(డుగారు మితవ్యయమునే చేయృచు వ్యర్థ 
డంభమునకై ధనము పొడుచేసికోక, తను కీశ్యరు(డు దయచేనినదానితోగ్షనే 
తృప్తినొందుచు, కలకొలందిని వీదసాదలకు దానధర్మములు చేయుచు, 
కలలో సహితము సత్యమును భూతదయయును తప్పక, “దర్మోజయతి" 
యను సీతివాక్యమును సదా హృదయము నందుంచుకొని సమస కార్య 
ములయందును నీతిపథకమును నీగకాలంతయు దాటక బుజువుగా (బవ 
శ్రించుచు మంచివా! డని లోకమున ,బసిద్దికెక్కి, పెక్కం్మడు మనుమ 
అను మనుమరాండనే శ్రీ సిరియు సంపదయు(గలిగి చిరకాలము సుఖింప్ప 
చుండిరి. ఆయన జీవితకాలములో నే సుబహ్మణ్యము పిఠాపురప్పు సంస్థా 
నములో గొప్ప యుద్యోగములుచేసి కడపట మంతియై రాజకార్యముల 
యందును సన్మార్గ [పవ ర్తనమునందును నసమాను( డన పేరు పొందెను, 
అల్తుళిద్ధజును పెద్దాపురప్ప రాజుగారి యోలగములో( గొలువు కుదిరి 
[కమక్రమముగా గొప్పదళను బొంది విశేష ఖ్యాతిని సంపాదించిరి. 
నాజశేఖరు(డుగారి కుటుంబములోనివారే కాక యమాయన బంధువర్గములో 
చేరినవారుకూడ అదర్మవృత్తి కొంతకాల మిహలోక సుఖమును గలిగించి 
నను సద్ధర్మవృత్తియే శాశ్వత సౌఖ్యమునకు విధానమని రాజశేఖరుండుగారి 
వర్తనమువలన నెజి(౧ నిరంతరము ధర్మమార్గ (పవిష్టులె యుండుచు 
వచ్చిరి. చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయిన మగ(డు పట్టుకొని వేధించు 
మున్నా( డన్న సిద్దాంతి కొమా ర్రె "పెద్దదై (బఠికీయున్న మజియొక 
మగడు మిక్కిలి మక్కువతో తన్నాశయించి మోహింపః జేయగా, 
నాతనివెంట నింట దొరికినసొత్తు నెత్తుకొని లేచిపోయి వెడి కడ 
పట దాసి యయి తమ కన్నుల ముందబనే (గ్రామములో. దిరుగు 


222 


చండుటయు, బాల్యదళలోనే భర్తలను బోగొట్టుకొన్న భాగ్యహీను 
తాండై 9న 'పెద్దియలు పడు కష్టములును, అట్టివారు దురతిక్రమణీయమైన 
కామబాధకు తాళంజాలక యింద్రియచాపల్యముల దుష్టపురుషల వలలో (పడి 
పాడగుచుండుటయు, కొందజు కులములవారికి వెరచి రహస్యముగా శిశు 
హత్యలు, గర్భపాతములు మొదలైన మోరపాతకముల కొడిగట్టు 
చుండుటయు, (ప్రతిదినమును కన్నులార: జూచి మనను కరగి యట్టి 
జాలవితంతువుల దుర్దశను తొలగించుటకేమైన జేయవలయునని పలు 
[ప్రయత్నములు చేసియు మూఢశిరోమణులయిన _ జనులయొక్కయు 
శాజారపిళాచావేషసన్య సవివేకులై యున్న పండితులయొక్కయు, మనస్సు 
లను మళ్ళింపశకుులుగాక విఫల్య్వపయళ్నులై రాజశేఖరుండుగారు కొంత 
కాఆమ్మునకు లోకాంతరగతు అయిరి. రాజశేఖరుండుగారు కాలముచేసీ 
టప్పటికి రెండువందల సంవత్మరములై నను ఆయన వలన మేలుపొందిన 
చారి సంతతి వా రిప్పటికిని ఆయనను [బళంసించు చుందురు. రాజశేఖ 
రండుగారి సంతతివారుకూడ 'దేశమంతటను వ్యాపించి యిప్పుడు "పెక్కు. 
పోట్ల గొప్ప స్థితి కలవారయి యున్నారు. 


as 
శ 
ర్రో 


లై 





1, (వాహ్మ వివాహం అనే (ప్రహసనంలో పంతులుగారు వాల వితంతువృల 
దయనీయ (ప్రవర్తనను ఎంతో జాలిపు స్టేలా వర్శించారు, 





223 





తేలుగు నవలా రచనకిది నాంది. ఇంగ్లీషు, తమిళం, కన్నడ భాషల్లోకి 
'అనువదింపబడటం దీని గొప్పను నిరూపిస్తుంది. ఇది “ఆలివర్‌ 
గోల్టుస్మిత్‌” రచన “ది వికార్‌ ఆథ్‌ వేక్‌ వీల్లు” నవలకు 
స్వేచ్చానుసరణనుని పంతులుగారే చెప్పారు. 


ఇతివృత్తం సాంఘికం, కథాచిత్రణ ఖచ్చితంగా లోకధర్మానుసారం. 
తెలుగు వారి ఆచార వ్యవహారాలకు అద్దం. నాటి బాగోగులకు వివరణ, 
అధునాతనమైన వ్యంగ్యం, హద్దులు తప్పని హాస్యం, సలక్షణమైన 
సరభభాష సామాన్యులకు దుర్లభమైన గుణాలను వర్ణించి, నాటికి 
అభిముఖత్వం కలిగించే ఘరానా నవల. 


ప్రసిద్ధ నవలా రచయిత చిలకమర్తి లక్షీ ,నరసింహంగారు ఈ నవల 
చదివి, గ్రహించి నవలలు రాయటం నేర్చుకున్నారట. సమకాలీన 
పారస్వతేయులలో, పాఠకులలో గొప్ప ఆదరాభిమానాలను పొందిన 
ఈ నవల ఎన్నోమార్లు యూనివర్సిటి పాఠ్యపుస్తకంగా ఎంపిక 
చేయబడ్డది, 


గద్యతిక్కన, దక్షిణ భారత విద్యాసాగరుడు, నవ్యాంధ్ర జాతిపిత అని 
అనిపించుకున్న సంతులుగారు ఆంధ్రావనికి అక్షరాలా ఆరాధ్యులు. 





